దశరధరాజనందన చరిత్ర 


(నిరోష్ట రామాయణము) 


శతఘంటావధాన 


మరింగంటి సింగరాచార్య ప్రణీతము 


పరిష్టర్త 
శ్రీరంగాచార్య 





(వపచురణ : 
తెలంగాణ సాహిత్య అకాడమి 


కళాభవనం - హైదరాబాదు - 4 


(వచురణ నెం. 70 


దశరథరాజనందన చరిత్ర 
(నిరోష్ట రామాయణము) 


శతఘంటావధాన 
మరింగంటి సింగరాచార్య ప్రణీతము 


ప్రథమ ముద్రణ : ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 1970 
ద్వితీయ ముద్రణ : తెలంగాణ సాహిత్య అకాడమి, ఆగష్టు 2019 


ప్రతులు : 1000 
వెల: రూ. 100/- 


ప్రచురణ మరియు ప్రతులకు: 
తెలంగాణ సాహిత్య అకాడమి, 
కళాభవన్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌ 
ఫోన్‌: 040-29703142 


E-mail : tsakademi.2017 @ gmail.com 


డి.టి.పి : 
మాధవీ గ్రాఫిక్స్‌ 
మల్మాజిగిరి, హైదరాబాద్‌ - 47 


ముద్రణ: 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 44 


తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటికీ పాదువేసిన భూమి తెలంగాణ. తొలుదొల్త 
తెలుగు రామాయణము, భాగవతము తెలంగాణలోనే జనించినవి. తొలి శతకము, 
తొలి ద్విపద, తొలి అచ్చ తెలుగు కావ్యం ఇక్కడే పురుడు పోసుకున్నవి. ఈ క్రమంలో 
తొలి నిరోస్ట్ర కావ్యం ఇక్కడే పుట్టింది. అదే దశరథ రాజనందన చరిత్ర. 16వ 
శతాబ్ది ఉత్తరార్థంలో పుట్టింది. 


రాముడను మాట ఓష్ట్యము. లక్ష్మణుడు ఓస్ట్యము. వీరి కథను నిరోష్ట్రంలో 
రాయగలిగిన మహోన్నత పాండితీగరిమ ఆసూరి మరింగంటి సింగరాచార్యులది. 
రామలక్ష్మణులను దశరథరాజనందనులన గలిగినట్లే అనేక నామవాచకాలకు 
విశేషణాలతో కూడిన పేర్లను సృష్టించాడు. సంకేత శబ్దాలతో వ్యక్తులను నిర్దేశించాడు. 
లక్షణాలతో పాత్రలను స్ఫురింపజేసాడు. క్రియలు, విశేషణాలు, సర్వనామాలు, కథంతా 
పెదవులు తగలని క్రీడలో నడిపించాడు. ఇది బహు గొప్ప ప్రయోగం. కష్టసాధ్యమైన 
ప్రయోగాన్ని ఇష్టంగా చేసి సారస్వతవనంలో అపురూపమైన కావ్యపుష్పాన్ని 
పూయించాడు. 

ఈ గ్రంథం 1917లో, 1969లో రెండు మార్లు ప్రచురించినట్లు తెలుస్తుంది. 
తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఈ కావ్యం (ప్రస్తుతం అందుబాటులో లేదు. 


సాహిత్యాభిమానుల అభిలాష మేరకు దశరథ రాజనందన చరిత్రను 
పునర్ము[దిస్తున్నందుకు తెలంగాణ సాహిత్య అకాడమి ఆనందిస్తుంది. 


హైద్రాబాద్‌, 
30.07.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 


“'దిశలజను లెల్లంబొగదంగ 
దశరథనందనచరిత్ర ధాత్రి వలయంగా 
నిళితమతింజేనె నసద్ధుళ 

యళుందగు మరిగంటి సింగరాచార్యుందడిలన్‌” 


కృతజ్ఞతలు 
C= a 
ఇది చిర వాంఛితము నేడు ఫలించినది. 


తెలుగు సారస్వతములో ప్రప్రధమ నిరోస్ట్ర రచనమైన దశరథ రాజనందన 
చరిత్ర చాలకాలము క్రితము (1917) ముద్రణమై నెడు ఎచ్చటను లభించుట లేదు. 
అంజనము వేసి చూడవలసిన గతియేర్పడినది. 


ఈ గ్రంథమును ముద్రించుటకు అంగీకరించిన సాహిత్య ఎకాడమీ 
కార్యవర్గము ముఖ్యముగా శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు - 

పరిష్కరణ సందర్భమున ప్రతులను పంపించిన మిత్రులు మరింగంటి 
పురుషోత్తమాచార్యులుగారు (సూర్యాపేట), నాగలింగశివయోగిగారు (మహబూబు 
నగరము), పీఠిక వ్రాయు సమయమున అవసరమగు గ్రంధములను, పత్రికలను 
సాయము చేసిన మిత్రులు నిడుదవోలు శివసుందరేశ్వరరావుగారు- 


గ్రంధ సంపాదకత్వ విషయమున మొదటినుండియు నాకు ఎంతో 
ప్రోత్సాహ మొసంగుచు ప్రకాశమునకు ముఖ్యులై సాధుపాఠ నిర్ణయము నందు 
యనుభవముతోగూడిన తమ యమూల్య సూచనల నొసంగిన వాత్సల్య హృదయులు 
ఆచార్య (శ్రీ బిరుదురాజు రామరాజుగారు - 


(గంథ(గంధులను విడదీయుటలో ఎనలేని చేయూత నొసంగిన మిత్రులు 
డా. సుప్రసన్న గారు, అగ్రజులు క్రీ లక్ష్మణమూర్తిగారు - 
వీరి అందరికిని మనఃపూర్వక కృతజ్ఞతలు. 


ప్రతులను సూచికలను సిద్ధము చేయుటలో చేదోడు వాదోడుగా నున్న 
వర్థిష్ణువులు - చిరంజీవులు-నాగరాజు, గిరిజామనోహరు, హుసేను - ఈ 
విద్యార్థులకు ఆశీస్సులు. 
20-12-1969 - (శీరంగాచార్య 
పాలెము. 


౨ ౨౦౫౩౯ ల Rp 


దశరథరాజనందన చరిత్ర 
విషయానుక్రమణిక 


పీఠిక 

తెలంగాణములోని ప్రాచీనకవులు -గ్రంథములు 
సంస్థానములు -సాహిత్యసేవ, 

నల్ల గొండకవులు-రచనలు 


మరింగంటికవులు - రచనలు 


సింగరాచార్యులు - వంశవృక్షము 
నివాసము 
కాలము 
రచనలు 


రామాయణ వాజ్మయము 

ద.రా.నం. చరిత్ర ప్రతులు - పరిష్మరణ 
ద.రా.నం. చరిత్ర కృతివైశిష్ట్యము 
ద.రా.నం. చరిత్ర నిరోస్ట్ర నియమము 
తెనుగు సాహిత్యములో నిరోష్ట్రరచన 
శుద్దాంధ్ర నిరోష్టరచన 


. సంస్కృత సాహిత్యములో నిరోస్ట్రరచన 
. శాకల్యమల్లన -నిరోస్ట్ర రామాయణము 


ఇతరకృతులు 


. సింగరాచార్యుల కవిత్వము 
. ద.రా.నం.చరిత్ర అనువాదము 
. ద.రా.నం. చరిత్ర అనుకరణలు 


. దశరథరాజనందనచరిత్ర-ప్రథమాశ్వాశము ... 


ద్వితీయాశ్వాసము ae 
తృతీయాశ్వాసము గా 


7 


14 
23 


31 
32 
38 
43 
44 
51 
57 
59 


62 
67 
69 


75 


So mw 


చతుర్థాశ్వాసము a 
పంచమాశ్వాసము ... 


అనుబంధము 

ద.రా.నం. చరిత్రలో కవివాడిన వివిధ వృత్తములు పట్టిక 
నాగబంధము 

ఖడ్గబంధము 

సారస్వతసర్వస్వములోని పద్యములు ... 

శుద్ధాం ధ్రనిరోష్ట్ర సీతాకల్యాణము - కృత్యాది 

గద్యపద్య సూచిక (అకారాది) 


240 


241 
242 
2483 
252 
263 


పీఠిక 


శ్లో! “సీతాలక్ష్మణ పూర్ణ పార్వ యుగళం స్మేరానామ్ఫోరుహమ్‌ 
మేఘశ్యామ ముదార బాహుపరిఘం విస్తీర్ణవక్షస్థలమ్‌ 
కర్ణాన్నాయతలోచనం కటితటిసంవీతపీతామృరమ్‌ 
ధ్యాయే. స్మత్ములభాగ ధేయచరణం రామంజగత్స్వామినమ్‌” 
(శీ రామ పాదుకాస్తవము) 


1. తెలంగాణలోని ప్రాచీన కవులు -గ్రంధములు -సంస్థానములు -సాహిత్యము 3 


నల్ల గొండ కవులు - రచనలు 


సర్వశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, సురవరం 
ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, డా॥ బిరుదురాజు రామరాజు మొదలగు వారు 
ఆంధ్రసారస్వతమున కమూల్యాభరణములర్చ్సించిన మరింగంటి కవుల గూర్చి సారస్వత 
లోకమునకు కొంత తెలియపరచినారు. వీరికి నమోవాకములు. 


“అచ్చ తెనుంగు కబ్బమున కాదిపదంబయి పోల్బు భాగ్యమును పొందినది - 
తెలంగాణా భూభాగము. ఈ ప్రాంతమందు కవులు-పండితులు హెచ్చుగానున్నను 
చరి(త్రకైెకృని చరితార్గుల సంఖ్యయే యధికము. పూర్వ కవుల తలపించు శైలిగల 
వీరి గ్రంథములు చాల భాగము నష్టములైనవి. మరికొన్ని ' ఆలయ మందము ్రితములై 
తెరచాటున డాగియున్న బిబ్బీల విధాని గలవు. ముద్రణమైన స్వల్ప సంఖ్య 
గ్రంథములును నేడు లభించుట లేదు. 


ఈ ప్రాంతము - విద్యానాథుడు, మల్లినాథ సూరి, శాకల్య మల్లన మొదలైన 
సంస్కృత కవిపండితులకే గాక - బమ్మెర పోతన, పాలకురికి సోమనాథుడు, 
వేములవాడ భీమన, బుద్దారెడ్డి , పిన వీరభద్రుడు ఇత్యాది తెనుగు కవులు; సర్వజ్ఞ 
సింగభూపాలుని వంటి ఆలంకారిక శిఖామణులు; అప్పకవి, గౌరన వంటి 
లాక్షణికులు; కొజవి సత్యనారన వంటి ఆంధ్ర కవితా పితామహులును - కలిగి 
విశేష ఖ్యాతిగాంచినది. 


కొంత కాలము క్రితమొక ప్రబుద్ధుడు 'నిజాం రాష్ట్రమున ఆంధ్ర కవులు- 
పండితులు పూజ్యము” - అని వ్రాసెనట.* ఈ వాక్యమునకు నాటి పెద్దలు- 
సాహిత్యాభిమానులు ఎంతకుమిలిపోయిరో? తద్చాధా నివారణార్థము “ఇదిగో మా 
తెలంగాణ మందలి కవులు.....,”, అని చూపుటకు సిద్ద మొనర్చినదే “గోలకొండ 
కవుల సంచికి. సంపాదకులీ సంచికను - తాత్మాలిక కాల హరణమునకో - 
వినోదమునకో సిద్ధము చేసినదిగాక -ఇది ‘తెలంగాణ కవుల కవిలె'వలె శాశ్వతముగా 
నుండునట్లు చేసినది. ఈ గో. క. సంచికలోగల కవుల జాడ-(గంథముల వివరములు 
నేటికే కొన్ని విసృత ప్రాయము లయినవనినచో - సంచికా నిర్మాణమే జరుగకున్న 
నిక యెట్లుండెడిదో? దీని యందు కొన్ని పొరపాట్లున్నను - తెలంగాణ కవులను 
గూర్చి సంకిప్త పరిచయముచేసి కొనుటకు మాత్రము ప్రథమ పాథేయముగా- 
సాహిత్యలోక సంచారకుల కీసంచిక యుపకరించుననుటలో నెట్టి సంశయమును 
లేదు. 


మన తెలుగు సాహిత్య చరిత్రలందేమి - కవుల చరిత్రలయందేమి కవులను 
గూర్చి వ్రాయునపుడు - ముఖ్యముగా కాల నిర్ణయాదులు చేయునపుడు - ఆయా 
కవులను - ఇతడు మా ప్రాంతము వాడే యనియు కాదు ఈ ప్రాంతము వాడనియు 
- కొన్ని దశాబ్దములు శతాబ్దములు వెనుకకు ముందునకు లాగి బీభత్సముచేసినారు. 
అంతతో నాగక కవులను గూర్చి వివాదములను ప్రత్యేక గంధములుగనే 
ముద్రించుకున్నారు. ఓరుగల్లు పోతన్నను కడపకు, నల్లగొండ జిల్లా పాల్కురికి సోముని 
(బమ్మెర, పాల్కురికి నేడు వరంగల్లు జిల్లాలో చేరినవి) కర్ణాటక ప్రాంతమునకును, 
మహబూబునగర జిల్లా అప్ప కవిని గుంటూరుకు లాగి - వీరిని యచ్చటి వారని 
నిరూపించుటకు 'చారిత్రక పరిశోధనా సర్మసు' చేసినారు. ఇట్టి స్థితి ప్రస్తుత కాలమున 
కొంత తగ్గినను - అచ్చటచ్చట నయోమయస్ధితి మాత్రముగలదు. 

తెలంగాణ మందలి ప్రాచీన తాళపత్ర గ్రంధముల సంపాదించి ప్రత్యేక 
(గంధాలయమేర్చరచి - ఆయా జిల్లాల కవుల చరిత్రను సమగ్రముగా సిద్ధముచేసిన 
నాడిట్టి బాధలన్నియు తొలిగి తెలంగాణ కవుల చరిత్ర - ఉద్యమ స్వరూపము 
స్వరూపముగా గోచరించును. కాని యీ బృహత్ర్రణాళిక యొక్కరి చేతిమీదుగా 


1. గోలకొండ కవుల సంచిక (1943) “వనావన” ౧౪7 (గోక. నం.) 


10 


జరిగి - సుదీర్హ పరిశ్రమయు ఫలవంతమగుట దుస్తరము. ఇట్టి సత్మార్యమునకు 
సాహిత్య సంస్థలు తలంచిన సాధ్యమగును. గోలకొండ కవుల సంచికవలెనైనా 
తెలంగాణ కవుల సంచిక యొకటి సిద్ద మొనర్చుట మిక్కిలి యవసరము - మన 
ప్రాచీన గ్రంథ సంపద నశించిన పిదప విచారించిన నెట్టి ప్రయోజన ముండజాలదు 
-కొంత కాలము క్రితము డా॥ బి. రామరాజుగారు ఈ విధముగా వ్రాసినారు: 


“తెలుగుదేశ చరిత్ర మందువలెనే - తెలుగు సాహిత్య చరిత్రమందును 
తెలంగాణము ప్రసక్తి తక్కువగా నుండుట సర్వవిదితము. దీనికి కారణము తెలంగాణ 
మందలి పూర్వ కవుల గ్రంధములన్నియు సేకరింపబడకపోవుట - సేకరింపబడినవి 
అనాదరము పాలగుట, కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డి గారు - గోలకొండ కవుల 
సంచిక సంపాదించుట కుండిన యముద్రిత (గంధములు ఈనాడు తెలంగాణమున 
లభించుట లేదు. మన మెంత ప్రగతి మార్గమున పయనించుచున్నామో! ఈ తాళపత్ర 
(గంధములంత శీఫప్రుగతిని శిథిలమగుచున్నవి. తెలంగాణమున తొలుదొల్త 
నీయముద్రిత గ్రంథములను సేకరించుటకు నడుముగట్టిన వారు - లక్ష్మణరాయ 
పరిశోధక మండలివారే. ఆ మహో సంస్ధ పక్షమున కీర్తిశేషులు దూపాటి 
వెంకటరమణాచార్యుల వారు - వందలకొలది తాళపత్ర గ్రంధములను - 
శాసనములను - నాణెములను సేకరించిరి. కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డి గారు 
రెడ్డి విద్యార్థి వసతి గృహములో నుంచిన గ్రంధములనే గాక నేను స్వయముగా 
సేకరించిన రెండు వందల లిఖిత గ్రంధములను కూడా లక్ష్మణరాయ పరిశోధక 
మండలి భాండాగారమున చేర్చితిని, పండ్రెండు సంవత్సరముల క్రిందట - నేనా 
(గ్రంధముల పట్టికను సిద్ధము చేసితిని, అదిపోయినదట. నాటి నుండి నేటి వరకు 
ఆ గ్రంధముల నొకమారైనను పరామర్శించిన వారు లేరు. తమ్ము పరామర్శించిన 
క్రిములకు అవి తమ దేహములర్చించినవి. మనము చేసిన అనాదరణము వలని 
పరాభవముచే వాని హృదయములు శతచ్చిద్రములై గడ్డకట్టుకొని పోయినవి*-” 
ఇది 1961లో వ్రాసిన విషయమైనను - నేటికిని ఎట్టి మార్పు లేదు - 


లోకమునకు విజ్ఞాన చంద్రికలు ప్రసరింప జేసిన వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు 
గారి పేర గల “పరిశోధక మండలి” దుస్థితియే యిట్లున్నచో - తెలంగాణమున 
2. “మరుగువడిన మాణిక్యాలు” - “మనవి”-లో 
1l 


ప్రాచీన గ్రంధ సంరక్షణ మెట్లుండునో మనమూహించుకొన గలము. తాళపత్ర- 
ప్రాచీన గ్రంధ సంపత్తు తెలంగాణములో నింకను గలదు. కాని లభించినవాని 
గతియే యిట్లున్నప్పుడు - చెడిపోవుట కెచ్చట నున్ననేమి? భవిష్యత్తులో నైనను 
వీనికి సుదినములు రావలయునని యాశించుట మన విధిగద ! తాళపత్ర గ్రంధములు 
వందలకొలదిగా సంపాదించి - వానిని సంరక్షించలేక - ప్రభుత్వము వారు వీరిని 
లక్ష్య పెట్టక - అవి యన్నియు - చాలా భాగము నష్టములగుచుండుట -నా 
గుర్తులో - గల విషయము. 


తెనుగు సారస్వతము రాజాశయముచే నెక్కువగా అభివృద్ధిగాంచినది. 
రాజరాజనరేంద్రుని నుండి యిట్టి ప్రాపుగలదు. కాలక్రమముగా రాను రాను చిన్న 
చిన్న సంస్థానము లేర్చడినవి. వాటిలో ఆంధ్ర ప్రాతమందలి నూజివీడు, బొబ్బిలి, 
విజయనగరము, పిఠాపురము మొదలగునవియు తెలంగాణమందలి మహబూబు 
నగరం జిల్లాలోని గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, కొల్లాపురము, జటప్రోలు, దోమకొండ 
మొదలగునవియు నల్లగొండ జిల్లాయందలి రాజాచలమను నామాంతరముగల 
రాచకొండ, సంస్థాన నారాయణ పురము, నడిగూడెము, బేతవోలు మొదలైనవియుగా 
ఈ సంస్థానములు ఎందరో కవి పండితులను పోషించి వారిచే నమూల్య కృతి 
రత్నముల వెలయింప చేసినవి. సంస్థానాధిపతులు కృతిభర్తలేగాక కృతికర్తలుగను 


ప్రసిద్ధి గాంచినారు. 


గద్వాల-వనపర్తి సంస్థానములు దశాబ్ద్బమునకు పూర్వమును మానవల్లి వారి 
సాహిత్యకృషికిని - తిరుపతి వేంకటకవుల అవధానవర్షమునకును దివ్యసాహితీ 
ఫలములనందింప నోచుకొనినవి. నీతి వాచస్పతులును - మానినీ మన్మధులు నైన 
- సురభి వారు కొల్లాపుర సంస్థానాధిపతులు. వీరు చంద్రికా పరిణయాదులొనర్చిన 
వారు. రాచకొండ సంస్థానము- శ్రీనాథునంతటి వానికి కనకాభిషేకము చేసినది. 
అంతేకాక రసార్థవ సుధాకరాది (గంథములు వెలువడినదీ యాస్థానముననే! సంస్థాన 
నారాయణపురము, బేతవోలు, 'సమాగతామితవ చ స్స్వీకారశయ్యా చమత్కృతి సద్దంధ 


ఈ “మన ప్రాబీన (తాళపత్ర) (గ్రంథములు - వాని దున్ధితి”. (శ్రీ) “కృష్ణా వత్రిక” (1967 
స్వాతంత్రుదినోత్సవ సంచిక) 
12 


కవిత్వ తత్వఘటనావేద్యులైన కవిపండితుల కాశయ - మొసంగి సాహితీసారశీక 
రాపారముల కల్లించినవి. * 


తెలంగాణ జిల్లాలలో నొకటైన నల్లగొండ చారిత్రకముగనేగాక - సాహిత్య- 
సాంస్కృతికముగను పేరెన్నిక గనినది. గో. క. సం లో ఆయా జిల్లాల కవుల సంఖ్య 
నొసంగిరి - అందు నల్లగొండ కవులసంఖ్య 57 మాత్రమే గలదు. ఏ కారణము 
వలననోగాని అప్పటికే యిందుచేరవలసిన కవులు చేరలేదు. వదిలిపెట్టబడిన కవులే 
యీ జిల్లాలో సుమారు 60 మందిగలరు, వీరిలో కొందరినిగూర్చి లభించిన 
యాధారములతో ‘భారతి, “ఆంధ్ర సాహిత్యవరిషత్‌ వ(త్రికిల ద్వార నేను 
తెలుపుచున్నాను. కాని గ్రంధములు దొరకనికవులు, కవి పేరు తెలియనిరచనలు 
కొన్నిగలవు. ఆయాకవి వంశీయుల అశ్రద్ధవల్ల పాడైన గ్రంధములును హెచ్చుగాగలవు. 
మరికొన్ని గ్రంధములు మదరాసు కాకినాడలయందలి ప్రాచ్యపుస్తక భాండాగార 
ములయందముద్రితముగా వాసము చేయుచున్నవి, ఉదా:-1,400 ప్రాంతమున 
రాచకొండ సంస్థానము నందున్న బొమ్మకంటిహరిహరుడను కవి మురారి కృత 
అనర్హరాఘవమునకు వ్యాఖ్య వ్రాసెను. ఈ ప్రతి మదరాసు ఓరియంటల్‌ లైబ్రరీలో 
గలదని గో.క .సం. (22పుట) తెలుపుచున్నది. ఈవిధముగనే మరికొన్ని రచనలు 
గలవు. కవిత్రయము తర్వాత యథామూలముగా భారతము నాంట్రీకరించిన చిజుమర్రి 
నరసింహకవి మిర్యాలగూడెం తాలూకా కంపాలపల్లి నివాసి. ఈయన భారతమును 
భువనగిరిలో నొక వైశ్యునకు అంకిత మిచ్చినాడట - నేటివరకది యలభ్యముగా 
నున్నది". ఈ విధముగా నల్ల గొండమండల కవులు - రచనలు - వికీర్ణ 
ములుగానున్నవి. 


4. వివరములకు - “తెలంగాణములోని నంన్థానములు - సావొత్యపోషణ” కేశవ 
వంతులనరనింహాశాస్తి గారి వ్యానము. (విజ్ఞాన నర్వస్వము. 4 భా. విశ్వ సాపొతి 
పుటలు 1175-79) మహబూబ్‌ నగర నంస్థానములగూర్చి మాత్రమే గలదు. ఇటీవల 
డా॥ తూమాటి దొణప్పగారు ఆంధ్రసంస్థానములు - సాపొత్య పోషణ గురించి ప్రత్యేక 
(గంథము వెలువరించిరి. 


ర. చిరుమురి నరినింవాకవి-“లక్షణనవరత్న మాలిక”(భారతి 1966 మార్చి) 
లక్షణనవరత్నమాలిక యను భందో(గ్రంథమిందు ప్రచురించనైనది. కవిని తత్మృతులను 
గూర్చియును గలదు. (శీ) 

13 


మరింగంటి వంశకవులు నల్లగొండ మండల కవులలో అధిక లబ్ధిప్రతిష్టులు - 
వారియందు సింగరాచార్యులు ఆద్యుడు-మిన్నయినవాడు. సింగరాచార్యులను గూర్చి 
తెలుసుకొనుటకు ముందు ఇతనికి పూర్వాపరములగల ఆ వంశపు కవులను గూర్చి 
తెలిసికొందము. 


2. మరింగంటి కవులు - రచనలు : 


తరతరములుగా గీర్వాణాంధ్రభాషా కవి వతంసులని పేరెన్నికగన్న యీ వంశపు 
కవులకు నల్లగొండ మండలమాకరమైనది. అందు ముఖ్యముగా - నేటి దేవరకొండ 
తాలూకాలోని 'కనగల్లు' గ్రామము. ఇచ్చటనుండి కొంత కాలము తర్వాత వీరిలో 
కొందరు ఇతర ప్రాంతములయందు స్థిరపడినారు. మిర్యాలగూడెం తాలూకాలోని 
“అనుములి హుజూర్‌నగర్‌ తాలూకాలోని 'యాదవాకిళ్లు జనగాం తాలూకాలోని 
“మల్లంపల్లి” - మరియు సూర్యాపేట, విశాఖపట్నము జిల్లా యందలి, భీమునిపట్నము, 
కృష్ణామండలములోని మొఖాసాకలువపూడి యందును గలరు. 


వీరియింటి పేరు - ఆసూరి మరింగంటి వారు. ఈ పేరు (ఆసూరి) చాలా 
విశిష్టమైనది. ఎందుకనగా - శ్రీమద్రామానుజుల వారి గృహనామమును ఆసూరివారే! 
ఇక “మరింగంటి” అని వీరికి గృహనామము కలుగుటకు గల కారణములను వీరు 
- తమ రచనలయందు చమత్మారముగా నిట్లు తెల్పినారు, 'శేషాంశ సంభవుడైన 
లక్ష్మణార్యుడు పండ్రెండు వేలమంది త్రిదండ సన్యాసులు, ఏడు వేలజనము, డెబ్బది 
నాల్గు వేల గురుజనము, లక్ష తిరునామధారులు - వెంట రాగా - శ్రీ వైష్ణవమత 
స్థాపనార్థమై బయలుదేరి - అనుకూలుర ననుగ్రహించి- చెనటులను శిక్షించి అష్ట 
దిశలయందు శ్రీమతమును నిల్పి శ్రీరంగమునకు తిరిగి రాగా-లక్ష్మణార్యులతో - 
శీరంగేశుడు. 


కంటిన్‌ లక్ష్మణమునివరుం 
గంటిన్‌, గూరేశ దేశిక స్వామిమటిం 
గంటి-న దెవ్వరన “మతిం 
గంటి” మహాన్వయముదనరె గణ్యంబగుచున్‌ 
(ద. రా. నం. చ. 1-15, 16) 


14 


అనెనట; ఈ విధముగనే సింగరాచార్యుల తర్వాత కవులును తమగ్భహనామ విషయమై 
తెల్పిరి. 'గోదావధూటిపరిణయము' (కృత్యాది. 25,26 నెం. పద్యములు) తాలాంక 
నందనీ పరిణయమును ఇట్లే తెలుపుచున్నవి - తా.నం. పరిణయములో- 
'కంటిమిమిము కూరేశులం 
గంటిమి మీ వెంటవచ్చు ఘనులెవరొమథిం 
గంటిమనిబల్మనదిమా 
కింటికి పేరుంటనామహిన్‌ రహి కెక్కెన్‌.” 
(కృత్యాది) 
అనిగలదు. ఆసూరి వారు - ఈ కారణాన మరింగంటి వారై ఆసూరి మరింగంటి 
యనబడుచున్నారు. * 
వీరు మౌద్దల్యగోత్రులు, హెచ్చుగా లక్ష్మీనృసింహ వేంకటేశ్వరభక్తులు. 
దశరధరాజనందన చరిత్రలో “కవివంశవర్ణనము'న గలవారియందు సింగరా 
చార్యులకు పూర్వముగల వారిరచనలు ఏవియు లభించలేదు. వారును ప్రాఢకవులే! 
ద. రా. నం. చ.” కృత్యాది ననుసరించి వంశవృక్షమును ముందొసంగుచున్నాను - 
దాని ప్రకారముగా తెలియవచ్చువారు - 


1. చెన్నయాబార్యులు: - “సకల రాజాధిరాజ రాజమకుటాగ్రఘటిత చిరత్నరత్న 
బహుళనీరాజనాతి వి(బ్రాజితాంప్రింసరసిజు౭డైన - ఈ చెన్నయాచార్యులు 
మాధవగురుని పుత్రుడు. విశేషమేమనగా పుట్టుకతో నితడు సర్పరూవిగా 
కన్పించినవాడు. ఈయన మాహాత్యము - ద.రా.నం.చ, ని. సీ.క. కృత్యాదులయందు 
“గోదా- యందును వర్ణింపబడినది. ఈయన బహుశాస్త నిష్టాతుడట. పణ్మరాజుపల్లి 
గుట్టపై ఈయన నివాసము. ఈ పణ్మరాజుపల్లి యను గ్రామము-ప్రస్తుతము 
మిర్యాలగూడెం తాలూకాలోని అడవి దేవులపల్లి గ్రామమునకు సమీపమున గలదు. 
ఆ గుట్టపై నరసింహస్వామి యాలయమున్నది. మరింగంటి చెన్నయ్యగారని నేటికిని 


6. మరింగంటి వారని వచ్చుటకు పై కారణము కవికల్పితమేమో “మరి కల్లు”- అను 
(గామము ననునరించి మరింగంటి, మరి గంటిలగు అవకాశము గలదు, మరికల్లు 
పేరుగల (గామములు దేవరకొండ, నల్లగొండ, మవాబూబ్‌ నగరం తాలూకాలలో 


గలవు. 


7. ద. రా నం. చ = దశరధ రాజనందన చరిత్ర. ని. నీ క = (శుద్దాంధ్ర) నిరోస్ట్ర 
సీతాకల్యాణము. 


15 


ఆ ప్రాంతపు ప్రజలు గుట్టపై దేవళమున గల పుట్టయందు పాలు పోయుట పరిపాటి. 
అంతే గాక ప్రత్యేకముగా పూజలును సల్పుదురు. ఈయన 'దశనవసంఖ్య య(గజులు 
తద్దయు కూర్మి భజించుచుండ గా నుండెనట. ఈయన జన్మ కారణముననుసరించి 
యేమో, మరింగంటి వారు నేటికిని సర్పమును పూజించుటయేగాక - ఎంత భక్తి 
ప్రపత్తులతోనో చూచుదురు. 


2. అప్హలాచార్యులు:- _రాజాస్థానములయందు మరింగంటి వారిపేరు 
ఈయననుండి వినిపించుచున్నది. ఈ అప్పలాచార్యులు - ముగ్గురు రాజులచేత 
మొక్కులు గొన్నట్టి భగవత్సమానుండు (ద.రా.నం.చ.) మత్తేభ నరహయ మనుజేంద్ర 
మకుటాగ్రమిళితాంఘ్రి యుగళుందు” (ని.సీ.క.) ముగ్గురు రాజులనగా - నరపతులు 
- అశ్వపతులు - గజపతులు. 

మొట్ట మొదటి యచ్చ తెనుగు కావ్యముగా పరిగణింపబడుచున్న “యయాతి 
చరిత్రను పొన్నికంటి తెలగన్న మల్మిభరాంవద్ద మీర్‌ జుమ్లా (ఆర్థిక మంత్రి) 
పదవిలోనున్న అమీనుఖానునకు అంకితమిచ్చినాడు. ఈ విషయమున తెలగన్నకు 
ప్రోత్సాహమొసగినది అప్పలాచార్యులే యనుటకు - యయాతి చరిత్రమందలి - 

“తనకున్నిచ్చలు మొక్కు వారిని సిరుల్‌ దైవారంగాం జల్ల చూ 
పున నెల్లప్పుడుం జూచిమన్సంగల పెన్రోడన్‌ మటింగంటియ 
వున గారిన్‌ మదిలోనిమాట దెలియం బాటించుచుంగాంచినన్‌ 
గనియా మేటితలంపెటింగి పొసగంగా నన్ను మన్నించుచున్‌ 


“పిలిచి పొన్నికంటి తెలగన్న నీచేయు 

నచ్చ తెనుంగుంగబ్బమన్ని యెడల 

మించి వెలయంగా నమీనుఖానునకిచ్చి 
పుడమిలోన సిరులం బొగడు కనుము”(1-9, 10) 


అను వద్యములవలన తెలియుచున్నది. తెలగన్న తెల్పిన ప్రకారముగా 
నాలోచించినచో- అప్పలాచార్యులు మల్మిభరాం ఆస్థానమున విశేష గౌరవాదరములతో 
నుండి, బహు దేశ బుధులతో విద్యాపరీక్షల కాలము గడుపుచుండెడి వాడని 
తోచుచున్నది. అంతేగాక - “ఉభయ వేదాంతార్థ విభవుండై ప్రభులచే అభినుతుల్‌ 
గాంచినవాడు' (- గో దా - - తెలుపు చున్నది). ఇట్టి ప్రతిభావంతుడు గావుననే 
తెలగన్న గ్రంథమును తురుష్మాధికారికి అంకిత మిప్పించు ప్రయత్నము 
విఫలముగాలేదు. 


16 


అప్పలాచార్యులను గూర్చి ఈ విషయములు తెలిసినవి. కాని రచన యొక్కటియు 
లభ్యముగాలేదు - ఈయనకు సోదరులు - సప్తసంఖ్యగా గలరు. అందు అయిదవ 
వ్యక్తి - 

ఈ జగన్నాధాచార్యులు : - ద. రా. నం. చ లో సింగరాచార్యు లీయనను 
జగన్నాథసూరిగా తెల్పినాడు. ఈయనకును అప్పలాచార్యుల వలెనే రచనలు లేని 
పరిచయము. జగన్నాథాచార్యులు - “సరస శతపద్య లేఖినీ విరచనారక్తి గలవాడు. 
“వినుత శతఘంట బిరుదాంక విజయుడు - “అవధాన చక్రవర్తి - ఇంతేగాక - 
కనకాభిషేకమందినవాడనియు - శతావధానియనియు బహుసంస్కృతాంధ్ర 
రచనాదక్షుడుగను - నేబతికృష్ణ మంత్రి" తన రాజనీతి రత్నాకరములో నిట్లు 
స్తుతించినాడు - 

“గురుమూర్థన్యు శతావధాన బిరుదాంకున్‌ ద్రావిడామ్నాయత 

త్త్వరసజ్ఞున్‌, పటుసంస్కృతాంధ్ర రచనాదక్షున్‌ హయాధీశకం 

ధర సంలబ్ధి సువర్ణవృష్టియుతుకర్ణాటక్షమాభృత్సభాం 

తరపూజ్యున్‌ మరుకంటి వేంగళజగన్నాథార్యు గీర్తించెదన్‌” (1-8) 

అప్పలాచార్యులు నవాబుల ఆస్థానమున విశేష గౌరవాదరముతోనున్నాడు గదా! 
జగన్నాథాచార్యులును నిచ్చట గౌరవము పొందేనో లేదో? గాని - 'కర్నాటక్షమాభృత్స 
భాంతరపూజ్యుడు' మాత్ర మైనాడు. అప్పటికి - తళ్లికోట యుద్ధము (23-1-1565) 
జరుగక పూర్వమైనచో నలియరామరాయల వద్దనో, ఇంక కొద్ది ముందుకుపోయినచో 
శ్రీరంగరాయల (1574-85) ఆస్థానములోనో, జగన్నాథాచార్యులు పై మన్ననలు 
పొంది యుండవచ్చును. శ్రీరంగరాయలకన్న అళియ రామరాయల ఆస్థానముననే 
ఈయనకు సన్మానము జరిగి యుండవచ్చును. కారణ మేమనగా-రామరాజభూషణుడు 
మొదలైన శతఘంటక వనధురీణులు గలరు గదా! 1550-80 వరకు మల్మిభరాం 
పరిపాలనాకాలము. ఈ మధ్యకాలమున విజయనగర రాజుల యాస్థానములో 
జగన్నాథాచార్యులు కనకాభిషేకము పొందియుండవచ్చునని యూహించుట 
కవకాశము గలదు. ఈ జగన్నాథసూరి యనుజుడే మన నింగరాచార్యులు. 
ఈయననుగూర్చి ముందు తెలుపుదును - సింగరాచార్యుల తరువాత గల 
కవులనుగూర్చి తెలుసుకొందము. 

5. కుతుబ్బాహీ సుల్తానులు - ఆంధ్ర సంస్కృతి అను (గంథము (1962)న నంపాదకులు 
డా॥ బి. రామరాజు గారు నోబతిక్ళష్ణ యామాత్యుని గూర్చి వ్రానిన వ్యానములో 
నుదాహరించిన వద్యము (వుట 99) 

17 


4. వేంకటనరసింహాచార్యులు: - ఈ కవి సింగరాచార్యులకు ఆరవతరములో 
ఈ కోవలోనే సుమారు 1770 ప్రాంతమున నున్నవాడు. ఈ పేరుగల వారి 
వంగడమున నింక కొందరు గలరు కావున ప్రధమ వెంకట నరసింహాచార్యులుగా 
నీతనిని పరిగణింపవచ్చును. మహాకవియైన యితడు రంగాంబా వెంకటార్యుల 
పుత్రుడు. “షోడశ మహా గ్రంధబంధు రాలంకార నిర్మాణపారీణ ఘనయశోబంధురుడు” 
(గోదా-) ఇతనివి కొన్ని రచనలు మాత్రము లభ్యమైనవి. కనగల్లు నందలి తాళపత్ర 
(గంథనిలయములోనే తత్మవివంశీయులైన శ్రీరంగాచార్యుల వారు వీనిని బదిలవరచి 
యుంచెడివారు. గోదావధూటీ పరిణయము దక్క తక్కిన వన్నియు నముద్రితములు. 


రచనలు : - 
విదేహరాజకన్యకాభ్యుదయము. 
శ్రీకృష్ణ శతానందీయము. 
చిలువపడిగటేని పేరణము. 
నృకంఠరీరవాభ్యుదయము. 
క్షత్రబంధోపాఖ్యానము. 
జాంబవతీ కుమారశ్ళంగార విలాసము. 
రామానుజాభ్యుదయము. 
శల్వపిళ్ల రాయచరిత్ర. 
విష్వక్సేన ప్రభాకరము. 

10. గోదావధూటి పరిణయము. 
11. పద్మినీకన్యకాభ్యుదయము. 

12. రతిమన్మధాభ్యుదయము. 

13. మిత్రవిందోపాఖ్యానము. 


వీనియందు-గోదావధూటీ పరిణయము 1956 లో ఆ. మ. శ్రీరంగాచార్యుల 
వారి సంపాదకత్వమున నల్లగొండ (రామగిరి) మహిళాభక్త సమాజము వారు 
ప్రచురించినారు, ఇది మూడాశ్వాసముల ప్రబంధము. గద్యపద్యములు సుమారు 
300. కవిత్వమంత ప్రొఢముగా లేకున్నను - మంచిగానున్నది. గోదాదేవి - యనగా 
ఆండాళు, ఆమె చరిత్ర దీనిలో ముఖ్యము. పరిష్మర్తలైన సంపాదకుల య్రద్ద వల్లనేమో, 
దోషములు హెచ్చుగా నున్నవి - దానికి తోడు ముద్రారాక్షసులు. దేవరకొండ 
తాలూకాయందలి శిరిసనగండ్ల నరసింహస్వామికీ కృతి యంకితము. పూర్వులనుండి 
ఈ కవి వరకుగల మరింగంటి వారిని గూర్చి కృత్యాదిలో తెలిపినాడు. సింగరాచార్యుల 

18 


౨ ౦౫ రాల జ లఫై గ 


తర్వాత గల మరింగంటి వారిని గూర్చి తెలుసుకొనుట కీ గ్రంథ కృత్యాది మిక్కిలిగా 
నుపకరించును. 


శ్రీ కృష్ణశతానందీయము : 


ఇది ఎన్నియాశ్వాసములో తెలియదు. లక్ష్మణరాయ పరిశోధక మండలిలో 
నున్నట్లు పరిశోధకులు తెల్పిన (గ్రంథములలోనిది యొకటి. పింగళిసూరన కళా 
పూర్ణోదయమునందు మాయానలకూబరుని గల్పించినట్లు - ఈ కవియు 
మాయాబ్రహ్మను కల్పించి, కొంత హాస్యమును చిలికింపచేసినాడు. బ్రహ్మ శ్రీకృష్ణుని 
గోవులపహరించగా ్రీకృష్ణుడు బ్రహ్మ వేషమున సరస్వతివద్దకు వెళ్లి -మంతనము 
లాడుచుండును. ఆ సమయమున అసలు బ్రహ్మవచ్చును. ఇరువురు బ్రహ్మల జూచి 
సరస్వతియు ఇతరులును తబ్బిబ్బగుదురు - చాల చక్కని శైలిలోనున్న రచన - 
అముద్రితముగానున్న మంచి రచనలలో నిది యొకటి. 


చిలువవడిగటేని పేరము : 

ఇదియచ్చ తెనుగు కావ్యము. చిలువపడిగజేడు = దుర్యోధనుడు (సర్ప ధ్వజుడు) 
- ఇతని వివాహకథ యిందభివర్ణితము. కొందరు భావించినట్టు కలువ పడగటేని 
పేరణము - సింగరాచార్యుల రచనగాదు. శ్రీకృష్ణ శతానందీయమును ఈ గ్రంథమును 
గూర్చియు - పండిత ఆదిరాజు వీరభద్రరావుగారు సంక్షిప్త పరిచయము చేసినారు. 
ఈ వెంకటనరసింహాచార్యుల తరువాత తెలియవచ్చు కవి - 

ర్‌. వేంకటరాఘవాచార్యులు :- రంగనాయకమ్మ భావనాచార్యుల పుత్రుడు - 
ఫ్రౌఢకవి. కేశవ స్వామిశతకము” (అంత్యప్రాస), 'క్షమావింశతి” యను రెండు రచనలు 
లభ్యమైనవి. శతకరచనా కాలము - శ.సం. 1778. (కీ. శ. 1853) దొరికిన 
యీ రెండు రచనలును అత్యుత్తమముగా గలవు - పై రచనా కాలమునుబట్టి కవి 
- ఒక శతాబ్దము క్రిందయున్నట్లు తెలియుచున్నది. కేశవస్వామి భాస్వత్ణగే శగామి'- 
యనుమకుటముగల ఈ శతకము కొంత కాలము క్రితము వరంగల్లు నుండి వెలువడు 
చుండిన '“ఆంధ్రాభ్యుదయము' అను పత్రికలో 'క్షమావింశతితోగూడ ప్రచురింప 
బడినదట. ఇటీవల (1964లో) ఈ కవిప్రపౌత్రులైన - మరింగంటి వేంకట 


9. “మన తెలంగాణము” - వుటలు 24, 25 (1963) మరియు ఆచార్య ఖండవల్లి 
లక్షీ శ్రరంజనం గారు - “ఆంధ్రనాపొత్యచరిత్ర నంగ్రహము” 1939, 194 వుటలలో- 
పై రెందు గంథముల గూర్చి (బాసినారు, (1965) 


19 


రామానుజాచార్యుల వారు (మొఖాసా కలువపూడి) క్షమావింశతితో - శతకమును 
ముద్రించినారు. * మావద్దగల వ్రాత ప్రతితో చూచిన ముద్రిత ప్రతిలో పాఠ భేదములే 
గాక - పొరపాట్లు హెచ్చుగానున్నట్లు తోచుచున్నది. ఈ వేంకట రాఘవాచార్యుల 
యనుజుడు - 


6. (ద్వితీయ) వెంకటనరనింవోచార్యులు = ఈయన 'తాలాంక నందనీ 
పరిణయిమను ఆరాశ్వాసముల ప్రౌఢ ప్రబంధమును “ఇందిరాల భాగవతిమను 
యక్షగానమును రచించినాడు. తాలాంకుడనగా బలరాముడు ఆయన బిడ్డయైన 
శశిరేఖను అభిమన్యుడు వివాహమాడుట యిందలికథ. మేనరికపు వివాహముల 
పద్ధతి యిందు చక్కగా గలదు. ఆరాశ్వాసములతో గూడిన యీ ప్రబంధమును పై 
యక్షగానమును లక్ష్మణరాయ పరిశోధక మండలిలో నుండెడివని గో.క. సం వలన 
తెలియుచున్నది. మావద్ద అట నట అసమగ్రముగా నున్న తా.నం. ప తాళపత్ర 
ప్రతి లిఖత ప్రతులును గలవు. ఇందలి గద్య పద్య సంఖ్య (లభించినంతవరకు) 
1736. ఆదిరాజు వారీ (గంధమును గూర్చిన విపుల వ్యాసమును చాల కాలము 
క్రితము టప్రాసినారు". ఆశ్వాసాంత్యములయందు 'ఆముక్తమాల్యదివలె పద్యములు 
గలవు. అముద్రితముగా నున్న మరింగంటి కవుల రచనలలో నిది యొకటి =. ఈ 
గ్రంధ రచనాసమాప్తి కాలము, (1764) క్రీ. శ 1839. ఆంగీరస సం॥ భాద్రపద 
శు. అష్టమీయని కవి తెల్పి నాడు. 


ఈ వెంకటనరసింహాచార్యులవి కొన్ని చాటుపద్యములుండెనట. వానిలో రెండు 
మాత్రము మా తండ్రిగారి సంరక్షణలో నున్నవి. “నల్లగొండ జిల్లా కవులు- చాటువులు” 
(భారతి 1969 జూన్‌) అను వ్యాసమున వానిని ససందర్భముగా నుదహరించినాను. 

7 చెన్నకృష్ణమాచార్యులు :- వెంకట నరసింహాచార్యుల సమకాలీనుడైన 
యీకవియు కనగల్లు వాస్తవ్యుడేయెనను - కవిని గూర్చిన వివరములు తెలియుట 
లేదు. యాదగిరి నృసింహశతకము. మరికొన్ని రచనలు గలవట. అన్నియును 


10. చూ. మరింగంటి రాఘవాచార్యులు - కేశవస్వామి శతకము (శ్రీ భారతి 1966 
డిసెంబర్‌) ఈ వ్యానము (ప్రచురణమైన నాటికి - శతకము ముదణమైనట్లు నాకు 
దెలియదు, ఇటీవల నాకొక ప్రతి వీరు వంవించినారు. 

11. “తెలంగాణ” వత్రిక (నం. 4 నంబికలు 44 50. వ్యయ - వైశాఖ బ॥| దశమి. 
2-7-1946) 

12. తాలాంకనందనీ వరిణయము - ఒక వరిళీలన (క్రీ) (భారతి. 1967 డిసెంబర్‌). 


20 


అముద్రితములు. గో. క. సం. (399పు) యందును ఈ కవిని గూర్చిన విశేష 
వివరములు లేవు. 


& వరదదేళికులు :- గో. కం. సం. పేర్మొనబడని కవులలో నొకడైన యీ 
వరదదేశికులు - షుమారు 150 సం. (కిందివాడు. సరసకవి. సూర్యాపేట 
తాలూకాయందలి నరసింహాపుర మీతని నివాసస్థలము. (శ్రీ రామ పాదుకాస్తవము*. 
2 గోదాస్తుతి - యను రెండు సంస్కృత రచనలీతనివి లభ్యమైనవి. రచన చాలా 
విలక్షణమైనది. 


9. అవ్పులదేళికులు: - శ్రీరామపాదుకాస్తవ కర్తగా పేరుగాంచినవాడు. కాని 
యిది ఈయన రచనగాదు. కర్త పేరు లేని అర్వపల్లీ నృసింహ స్తోత్ర మొకటి" 
గలదు. దాని రచయిత అప్పల దేశికుల వారేయని కొన్ని దృష్టాంతములతో ఈమధ్య 
తెలిసినది. 


10. లక్ష్మణదేళికులు :- 19 శతాబ్దము ఉత్తరార్థమునందుండిన యీ కవి 
జనగాం తాలూకాలోని మల్లంపల్లి వాస్తవ్యుడు. కారికావళి, సూక్తి రత్నమాల(ము) 
రామానుజ అష్టోత్తరశతము - మున్నగు నముద్రిత రచనలు కొన్ని గలవని డా॥ 
రామరాజుగారు (విజ్ఞాన సర్వస్వము 6సం. 755, 756 పుటలు) తెలుపుచున్నారు. 


11. వేంకట నరనింవోచార్యులు (తృతీయ:- అనిరుద్ధ విలాసమను 
యక్షగానమును రచించినాడు (అము). సుమారు 80 సం. క్రిందటి వాడు. 
సింగరాచార్యుల వారి శాఖ - ఈ వెంకటనరసింహాచార్యుల పుత్రుడే-కనగల్లు నందలి 
తాళపత్రగ్రంథనిలయ స్థాపకులైరి. 


12. శ్రీరంగాచార్యులు: - సుమారు 5 సం. క్రితమీ రంగాచార్యులు 
పరమపదించినారు. కొన్నివందల తాళపత్ర గ్రంథములు సంపాదించి బదిలపరచి 
నారు. వానిలో కొన్ని కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయమున కొసంగిరి. గోదావధూటి 


13. శ్రీరామపాదుకాస్తవము - మరింగంటి అవల దేళికుల వారి పేర 1967 సెప్టెంబరు 
“భారతి” యందు వ్రచురింబినాను, కాని తరువాత లభించిన యాధారముల వలన- 
తత్శర్త వరద దేళికులవారని తెలిపిన మిత్రులు మరింగంటి వురుషోత్తమాచార్యుల 
వారు. 'గోదాస్తుతి” లోని కొన్ని శ్లోకములు - వరంగల్లు నందలి వైదిక కళాశాల 
(పిన్స్‌పాల్‌ (శ్రీమాన్‌. న. చ. రఘునాథాచార్యుల వారివద్ద గలవు. 

14. “అర్వవల్లీ నృనింవస్తోతము” ఆంధ్ర సాపొత్త పరిషత్‌ వత్రిక (భ్రవంగ, మార్గశీర్ష - 
వుప్ప) సంచిక (క్రీ) 

21 


పరిణయ మొక్కటి మాత్రము వీరి సంపాదకత్వమున ప్రచురింపబడినది. గోదాశతక 
మొకటి ఈయన రచన గలదు(అము). శ్రీరంగాచార్యులు పరమపదించిన తర్వాత 
నిరాశ్రయమైన కుటుంబముతో పాటు తాళపత్ర గ్రంథములును చెదిరిపోయినవి. 
వీరు జీవించి యున్నప్పుడు మా నాయనగారికి మైత్రీపూర్వకముగా కొన్ని తాళపత్ర 
లిఖిత గ్రంథముల నొసంగిరి. 


13. వెంకటరామానుజాచార్యులు: - కేశవస్వామి శతకకర్త యగు వేంకట 
రాభువాచార్యుల వారి పౌ(తులైన వేంకట రాభువాచార్యుల పుత్రులు, 
జ్ఞానవయోవృద్దులైన వీరు కృష్ణాజిల్లా మొభాసాకలువపూడియందున్నారు. కేశవస్వామి 
శతకమును ముద్రించినది వీరే. జనగాం తాలూకాలోని 'జీడికల్లు శ్రీరామచంద్రుడు 
వీరి యభిమాన దైవము. 'భల్లాతక క్షేత్ర (జీడికల్లు) మాహాత్య్యమ'ను అయిదాశ్వాసముల 
ప్రబంధమును వ్రాసినారు (అము). సుమారు 400 పద్యములకు పైగా గలవు. అ 
వారణాసి అచ్యుత రామకవి సురతాణీ పరిణయము - మొదలైన [గ్రంథములు 
వీరివద్ద యుండెనట. ఇటీవల తుఫానులో నవియన్నియు నష్టమైనవని తెల్పిరి. 


14. వెంకట నరసింహాచార్యులు (చతుర్ధ ) :- పై వెంకటరామానుజాచార్యుల 
వారి సోదరుడు. సుమారు 8 సం. క్రితము సూర్యాపేటలో పరమపదించినారు. 
బహు(గంథకర్త. చాలాభాగము ముద్రణమైనవి. ముద్రిత రచనలు 30 అముద్రిత 
రచనలు 10 గలవు. ముద్రిత రచనలలో మాలతీ వసంతము, నీలాసుందరీ 
పరిణయము అను ప్రబంధములును, సుచిత్రాభ్యుదయము, సుమాలినీ పరిణయము 
అను నాటకములును ప్రసిద్ధి గాంచినవి. 


15. లక్ష్మణాచార్యులు: - సుప్రసిద్ధ హరికథాకథకులైన వీరును వెంకట 
రామానుజాచార్యుల వారి సోదరులే, చక్కని కవిత చెప్పగల వారు. వీరు భీమపుర 
లక్ష్మీ నారసింహ ప్రభుశతకము (1959) శబరిసపర్య (1968) హనుమన్నుతి (1968) 
మొదలైన రచనలు చేసినారు. విశాఖ మండల మందలి భీమునిపట్నములోనున్నారు. 

16. వురుషోత్తమాచార్యులు:- 14 నెం. వెంకట నరసింహాచార్యుల వారి 
పుత్రులు - ప్రస్తుతము వీరు సూర్యాపేటయందలి జిల్లాపరిషదున్నత పాఠశాలలో 
నధ్యాపకులుగా నున్నారు. పిత్యమైన గ్రంథముల ప్రచురించి ప్రచార మొనర్చుట 
యేగాక - రసవత్మవితతో “యాదగిరి లక్ష్మీ నార సింహ ప్రభో యను మకుటముగల 
శతకమును రచించినారు. ప్రస్తుతమిది ముద్రణమగుచున్నది. 

15. భల్లాతక కేత్రమావోత్ముమును ఇటీవల వీరు నాకు వంవినారు (వ్రాతప్రతి) 


22 


సింగరాచార్యులకు పూర్వోత్తరముల గల కవులగూర్చి తెలిసినంత వరకు - 
వారి వారి రచనలతో పరిచయమొనరించినాను. అనుముల, యాద వాకిళ్ల - 
ప్రాంతముల యందిక కొందరున్నారేమో! గాని వారిని గూర్చిన వివరములు 
తెలియరాలేదు. 


ఇక సింగరాచార్యులవారి చరిత్రలో ప్రవేశింతము. 


4. సింగరాచార్యులు - వంశ వృక్షము : 


దశరధరాజనందన చరిత్రయందును శుద్దాంధ్రనిరోష్ట్య సీతాకల్యాణము 
నందును-వంశవృక్షము-సమానముగా గలదు. అంతేగాక కొన్ని పద్యములు 
మినహాయించిన రెంటిలోను కృత్యాది సమానముగానే గలదు, ద. రా. నం. చ 
ప్రకారముగా సింగరాచార్యుల వంశవృక్షమిది. 


మౌద్దల్యమౌని 
ఆసూరిసాధుభట్టారకుడు 

పిళ్ల అ 

అత గారు 

ప్ర దేశికులు 

తీర్ధ దారయ్య 

న. 

కూల నాణాల్యులా 
one 

న (అనంతాళ్వారు) 
తికుమలయ్యాం భట్ట కుడు =వెంగకార్యుడా! 
వెంగళ (కు 

తిరుమలనాధుడు 


| 
వెంగళార్యుడు -అనంతుడు-నరసింగరార్యులు. 
23 


1. అప్పలగురుడు 2. వెంకటార్యుడు రి. నృసింహుడు 4. కోనేటి రాయశౌరి 
లత. జగన్నాథ సూరి & నింగరాచార్యులు 7. రంగప్ప రి. సింగరప్ప తెలిసినంత 
వరకు వీరిలో కొందరిని గూర్చి తెలుసుకున్నాము. సింగరాచార్యుల తరువాత గల 
వారి వంశానుక్రమణిక 'గోదావధూటి పరిణయము” నందు గలదు. 


ఇక సింగారాచార్యుల స్వస్థలము, కాలము-రచనలను గూర్చి తెలుసు 
కుందాము. 


నివాసము : 


శతఘంటావధాన - శారదాప్రశ్న వివరణ, ఆశుకవి - యిత్యాది అన్వర్థ 
వీరుదాభిరాముడగు సింగరాచార్యులు, వరదమాంబా తిరు వేంగళాచార్యుల గర్భశుక్తి 
ముక్తాఫలము. (్రీవైష్టవులు, మౌద్గల్య గోత్రము. మరింగంటి వారికి పుట్టిల్లైన కనగల్లులో 
సింగరాచార్యుల పూర్వులుండెడి వారట. కొంత కాలము తరువాత - నేటి 
మిర్యాలగూడెం తాలూకా యందలి వాడపల్లిలో నరసింహస్వామి యాలయమున 
వీరు స్థానాచార్యత్వము వహించి యున్నట్లు గోదావధూటి పరిణయములో గలదు. 


మ. _ “నరనాగాశ్వనృపాల శేఖరులు నానారత్నభూషా వళుల్‌ 
తురగాందోళిక ఛత్రచామరతతుల్‌ తోరంబుగా నీయగన్‌, 
సిరులింపొందుచు వాడపల్లి నగరిన్‌ చెన్నొందుచున్నట్టి థ్రీ 
నరకంగీరవు కోవెల స్థలికి స్థానాచార్యులై యుండంగాన్‌” 

(137) 


దీని తరువాతగల - 


సీ. అమ్మహీమండలికాఢ్యులౌ పరివృఢుల్‌ 
హర్షత తమనటు నాశ్రయించు 
వేళను యాద వాకిళ్లను గ్రామంబు 
న(గహోరంబుగా నటనొసంగ 
నతి వేడ్క వారలు నాలయంబుగ నిల్చి 
యధిక సంపన్నత నలరుచుండు ............... (1-38) 


ఇత్యాది పద్యము వలన-వాడపల్లి నుండి వీరు యాదవాకిళ్ల యను (అగ్రహారము) 
గ్రామమునకు వెళ్లినట్లు గలదు. ఈ గ్రామము హుజూర్‌ నగరం తాలూకాలో నున్నది. 
మరింగంటి వారిప్పటికీ ప్రాంతముల యందున్నట్లు గత ప్రకరణమున తెలుసు 
కున్నాము. 

24 


కనగల్లు - నేడు దేవరకొండ తాలూకాలో గలదు. వాడపల్లియు నట్లే 
యుండెడిది. కాని జిల్లాల విభజన జరిగినపు డీ వాడపల్లి మిర్యాలగూడెం తాలూకాలో 
చేరినది. కనగల్లు- వాడపల్లి సమీపములుగా నుండును. 


దశరథరాజనందన చరిత్రయు - నిరోష్ట్యసీతాకల్యాణమును - సింగరా 
చార్యులు కర్పరా[ద్రినరసింహ స్వామి పేర నంకిత మొసంగినాడు. దేవరకొండ 
తాలూకాలో - పణ్మరాజుపల్లి యను గ్రామముగలదు. అది అడవి దేవులపల్లియను 
గ్రామమునకు సమీపముగా నుండును. పణ్మరాజుపల్లి వద్ద గుట్ట గలదు. అందు 
నరసింహస్వామి యాలయమున్నది, ఆ పర్వతమునే సంస్కృతీకరించి, కర్పరాచలమని 
కవి చెప్పుకొని యున్నాడు. అంతేగాక - 'కర్పరి యను గ్రామ మొకటియు - ఈ 
పల్లెవద్దగల యొక చిన్న పల్లె - దీని వలననైనా కవి - కర్పరాద్రియనవచ్చును - 
“.. దేవరకొండ సీమలో సన్నుతపణ్మరాజు పలిశైలమునన్‌ ...” (1-20) అని 
యీ(గంథములో చెప్పబడినది కర్పరాచలమే! 


శు. ని. సీ. కల్యాణమందు-సింగరాచార్యులు తమతండడ్రియైన తిరు 
వేంగళనాథుడు - గురు రాయపట్టణ స్థాపకుడై చెలంగిన హరితీర్ధముల కొన్నిటిని 
పేర్మొన్నాడు-(1. 50) (పద్యము-అనుబంధములో) ఆ (గామములు నేదేయే 
తాలూకాలలో గలవో తెల్పుదును. 


1. అనంతగిరి - 1. దేవరకొండకు సమీపమున - అనగా- దేవరకొండ నుండి. 
కల్వకుర్తికి వచ్చు మార్గమునందు గలదు. 


2. బిజినేపల్లి యను గ్రామము నాగరకర్నూలు తాలూకా యందు 
గలదు, దానికి పూర్వము అనంతగిరి యని పేరున్నట్లు 
తెలియుచున్నది. 


2. ధర్మపురి - సుప్రసిదమైన నరసింహ క్షేత్రము - కరీంనగర్‌ జిల్లాలో గలదు. 


® 


3. ఊరుగొండ- 1. 'ఉర్లుగొండి యని-రామన్న పేట తాలూకాలో నొకటి గలదు. 


2. మహబూబ్‌ నగరం జిల్లాలోని జడ్‌చర్ల - కల్వకుర్తిలో 
“ఊరుగొండ పేటి గలదు. 


3. దేవరకొండ తాలూకాలో నొక యూరుగొండ గలదట. 
4. గంగాపురి- సుప్రసిద్ధ చారిత్రక స్థలము, మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్‌చర్ల 
తాలూకాలో గల గ్రామం. జడ్‌చర్లకు సమీపములో గలదు. 
25 


ఇచ్చట - ప్రాచీన చెన్న కేశవాలయ మున్నది. 
ర్‌. బ్రహ్మరాయపురి- 1. ఏదైన తెనుగు పేరునకు సంస్కృతీకరణమా? 
2. నాగరకర్నూలు తాలూకాలో బొమ్మరాజుపల్లి గలదు. 
6. కర్పర- 1. అడవి దేవులపల్లి వద్ద గలదు -'పణ్మరాజుపల్లి, ఈ “కర్పర'- 
(ప్రక్నప్రక్క పల్లెలు, 
2. కొప్పెరి యను పల్లె నాగరకర్నూలు తాలూకాలో గలదు. 


7. రేబలె- నాగరకర్నూలు, షాద్‌నగర్‌ తాలూకాలలో గలవు. 

రి. ఎండ బెట్ల - నాగరకర్నూలు తాలూకాలో గలదు. ఎండవల్లి -నల్లగొండ 
తాలూకలోను గలదు. 

9. బాదేపల్లి - నేటి జడ్‌చర్ల, పూర్వము దీనికి 'బాదేపల్లి యని పేరు, నేటికిని 


బాదేపల్లి యని కొన్ని కొన్ని వ్య్యవహారముల యందు నుండును. 


ఈ పై (గామములన్నింటి యందును విష్ట్వాలయములుగలవు, తిరు 
వేంగళాచార్యులవారు - ఆ కాలములో వీనినన్నింటిని తిరిగెనట! (నాకు తెలిసినంత 
వరకు - కొందరి ద్వారాను తెలుసుకొని గ్రామాల గూర్చి తెలిపితిని-కానీ-కాన్ని 
యనుమానముగా గలవు) సింగరాచార్యుల వరకు వారి పూర్వుల విషయమిది. 
తరువాత వారును యాదవాకిళ్ల యందున్నట్లు “గోదా...” తెలుపుచున్నది. 


ర్‌. కాలము: 


ఒక కవి యొక్క కాలమును తెలిసికొనుటకు - ఆ కవి తన గ్రంథకృత్యాది 
యందు - సమకాలీన కవులను - కృతిభర్తను గూర్చి చెప్పిన విషయములును, 
చారిత్రక విషయములున్నచో దాని ప్రకారముగ పరిశీలించిన కాల నిర్ణయము 
చేయుటకు వీలగును. లేదా - గ్రంధకర్తయే స్వయముగా గ్రంధ రచనాకాలమును 
దెల్పినచో - దాని ప్రకారముగా నూహించుటకును వీలగును - 


సింగరాచార్యుల లభించిన రెండు కృతులయందును వాల్మీకి మరియు 
అన్నగారైన అప్పలాచార్యులను గూర్చి మాత్రము గలదు - రెండు గ్రంథములును 
దైవాంకితములు. సింగరాచార్యులు ఈ ద-రా-నం-చ యందు తననుగూర్చి - 
“వరవందారుజనావళీ హృదయ సద్వాంఛార్థ కృద్వేంకటే 
శ్వర సంపూర్ణ కృపాసుధామిళిత వీక్షామాధురీ మార్గవి 
26 


స్ఫురితై కైక దిన ప్రబంధ రచనా స్ఫూర్ణద్వచ శ్రీకుడన్‌ 
నర నాగాశ్వ నృపాల సభ్య గణితుండన్‌ సింగరాచార్యుడన్‌” 
(1-82) 


అని తెలుపుకొనినాడు. నరనాగాశ్వ నృపాలురనగా- నరపతులు, గజపతులు, 
అశ్వపతులు. వీరందరి మన్ననలు పొందినట్లు కవి తెల్పినాడు. ఇతరుల రచనలు 
కొన్ని పై విషయమును తెల్పుచున్నవి- 

మల్మిభరామను నామాంతరముగల ఇబ్రహీం కుతుబ్నా కొంతకాలమళియ 
రామరాయలవద్దయుండి - అన్నయైన జంషీద్‌ మరణానంతరము గోలకొండ 
సామ్రాజ్యమునకు ప్రభువైనాడు- ఈతని పరిపాలనాకాలము క్రీ.శ. 1550-80. 
ఈ రాజు కొలువు కవిపండితులకు నిలయమైనది. సింగరాచార్యుల యగ్రజుడైన 
అప్పలాచార్యులు, పొన్నికంటి తెలగన్న అద్దంకి గంగాధరకవి మొదలైన తెనుగు 
కవులీతని యాస్థానములో నున్నవారు. అన్నగారి ప్రాపకముచే - సింగరాచార్యులును 
మధ్యమధ్య ఆస్థానమున ప్రవేశించుచు సన్మానాదులనంది యుండవచ్చును. 
జగన్నాథాచార్యులును మన్నన లందినాడని తెలుసుకున్నాము గదా! ఆ ప్రకారముగనే 
సింగరాచార్యులు గావచ్చును. లేనిచో నర నాగాశ్వనృపాల సభ్యగణితుడనని చెప్పుకొనక 
పోయెడివాడు. అప్పలాచార్యులకు - సింగరాచార్యులకు మధ్యనల్వురు సోదరులు 
గలరు. అప్పలాచార్యులను సుమారు 60 వత్సరముల ప్రాయమువానిగా తలంచినచో 
- సింగరాచార్యులను సుమారు 50-52 వత్సరముల ప్రాయముగల వానిగా 
నూహింపవచ్చును. కాని సింగరాచార్యులు - తానే యేప్రాయమున నేయే రచనలు 
చేసినది. శు.ని.సీ.క కృత్యాదియందు తెల్పినాడు. దాని ప్రకారముగా 20 సం. 
వయస్సునందు శు.ని.సీ. కల్యాణమును వ్రాసినాడు. 'దశరథరాజనందన చరిత్ర 
యని చెప్పకపోయినను- నిరోస్ట్రకృతులు కొన్ని 19 సం. ప్రాయమున రచించినట్లు 
తెల్పినాడు. వానిలో దశరథ రాజ నందన చరిత్ర యొకటి గావచ్చును. అయినచో 
- దశరథరాజనందన చరిత్ర రచనవర కే - నర నాగాశ్వనృపాల - సభ్యగణితుడనని 
చెప్పుకొనుట ఎట్లు ? అంత వయస్సులోనే - అటు విజయనగర సంస్థానమునందు 
- జగన్నాథాచార్యులతో నీయనయు సమ్మానములుబొంది - మల్మిభరాం 
పరిపాలనారంభదశలో గౌరవభాజనుడుగావచ్చును, లేదా . ద.రా.నం. చను వ్రాసి 
- కొంత కాలము తర్వాత కృత్యాది వ్రాసికొనవచ్చును. (దాదాపు గ్రంథరచన 
చేయువారలలో నధిక సంఖ్యాకు లీ పద్ధతి నవలంబింతురు). సింగరాచార్యులును 


27 


పై పద్ధతి నవలంబించె నేమో? కృతిసిద్ధమైన తర్వాత కృతిభర్త కొరకు - కృత్యాది - 
ఆశ్వాసాంతములు ఖాళీగానుంచి - తగిన కృతిభర్త లభించగనే వానిని పూర్తి 
చేయుదురు. కాని సింగరాచార్యుల రచనలు నరాంకితములు గావు. 


శు.ని.సీ.క కృత్యాదియందు సింగరాచార్యులు తెలుపుకొన్న (గంధ రచనా 
సమయము, వయస్సును మన మతిశయోక్తిగా భావింప వీలులేదు. ఏమనగా - 
నట్టి ప్రతిభావంతులుండుట మనకును- మన సాహిత్యమునకు తెలియని 
విషయముగాదు, యయాతి చరిత్ర రచనాకాలము - 1574 కు తర్వాతను- ’80కి 
లోపు జరిగియుండవచ్చునని తెలియుచున్నది. సింగరాచార్యులును 1574 వరకు 
- ప్రఖ్యాతుడై - ఉభయ నిరోష్ట్య్ర రచనలుచేసి యుండవచ్చును. అప్పలాచార్యులు - 
సింగరాచార్యులు - తెలగన్న - సమ కాలీనులు. కాని - తెలగన్న - సింగరాచార్యులలో 
ఎవరు ముందు? అచ్చ తెనుగునందు ఉభయులలో మొదటిరచన యెవరిది ? 
అనునవి మాత్రము నిస్సంశయముగా తెలియ వలయును - అంతవరకు 
సింగరాచార్యులను - తెలగన్నతో సమానముగా అనగా- 16 శతాబ్దపు ఉత్తరార్థము 
వానిగా భావింతము. 


6. సింగరాచార్యులు - రచనలు : 


మన సారస్వతములో- తమ రచనలను గూర్చి పూర్తిగా తెల్పిన కవులు 
చాలాతక్కువ, మరికొందరు రచనలనే పేర్కొన లేదు - కాని - తమరచనల జాబితాను 
ఎక్కువగా తెల్పిన యిరువురు కవులు గలరు - వారు గణపవరపు వేంకటకవి, మన 
సింగరాచార్యులు. వీరిన్ని కృతుల నొసంగినను - దురదృష్టమున నన్ని మాయమై 
ఒకటి రెండు మాత్రమే లభ్యమగుచున్నవి - 


సింగరాచార్యులు. ద.రా.నం.చ యందు కృతులను గూర్చి తెలుపలేదు - 
కాని ఆశ్వాసాంత గద్యయందు - “వింశతి నిరోష్టాది ప్రబంధముల రచించినట్లు 
తెలిపినాడు. 


శు.ని.సీ కల్యాణమునందు - తన రచనల జాబితాగల పద్యముల 
నొసంగినాడు - వాని ప్రకారముగా రచనలను పేర్మొనుచున్నాను - 


రచన - అప్పటికి కవివయస్సు - 
1. వరద రాజస్తుతి. 9 సం. 
2. శ్రీరంగ శతకము | 


28 


3. చక్రలాంఛనము - 10 సం. 

4. కవికదంబము 11 సం. 

5. శతసంహిత (ఆంధ్రీకరణ) 12 సం: 

6. రామకృష్ణ విజయము (ద్వ్యర్థి) 13 సం. 

7. అష్ట భాషావిశేషకృతులు - . 14, 15 సం. 
8. నాటక శాస్త్రము - 

9. (పేమాభిరామము 14, 15 సం. 
10. ధనాభిరామము - 14, 15 సం. 
11. నలయాదవ రాఘవ పాండవీయము(చతురర్ధి) 16 సం. 

12. సకలాలంకార సార సంగ్రహము 17 సం. 

18. రాకాసుధాపూర్ణము - 18 సం. 

14. ఆంధ్రభాషాభూషణము. 19 సం. 

వింశతి నిరోష్థ్ర కృతులు 

15. వానిలో - దశరథ రాజనందన చరిత్ర 19 సం. 

16. శుద్దాంధ్ర నిరోష్ట్ర సీతాకల్యాణము - 20 సం. 

17. తారక (బ్రహ్మ రామశతకము 20 సం. 


వీనిని సింగరాచార్యులు తెల్పినాడు - 


గోలకొండ కవుల సంచిక (415 పుట) సింగరాచార్యుల రచనలుగా పేర్కొన్న 
పదమూడు రచనలలో శ్రీకృష్ణశతానందీయము - కృష్ణతులాభారము - 
రతిమన్మధాభ్యుదయము - రామాభ్యుదయములును గలవు. వీనిని సింగరాచార్యుల 
రచనలుగా పారపాటున వారు తెల్పినారు. (శ్రీకృష్ణ శతానందీయము, 
రతిమన్మధాభ్యుదయము - వెంకట నరసింహాచార్యుల రచనలు. కృష్ణతులాభారము 
- రామాభ్యుదయము - సింగరాచార్యుల రచనలు కావు. ఎవరివో తెలియదు ఈ 
వెంకట నరసింహాచార్యుల రచనలలో రామానుజాభ్యుదయముగలదు - దానినే 
రామాభ్యుదయముగా పేర్మొనిరో ? డా॥ రామరాజు గారును - రామాభ్యుదయము 
- కృష్ణతులాభారము - సింగరాచార్యుల రచనలుగా తెల్పిరి (30.9.1960 
ఆంధ్రభూమి). సమగ్ర ఆంధ్రసాహిత్యము (8 సం) పై వ్రాతలను పురస్కరించుకొని 
- సింగరాచార్యుల రచనలుగా మరికొన్నిటిని చూపుచు - శ్రీకృష్ణకతానందీయమునకు 


29 


ప్రశ్నార్థక చిహ్నముంచినది. ఇది కొంతవరకు నయమే. ఈ 8వ సంపుటమును 
సమీక్షించినవారు - పై రచనలే గాక - శల్వపిళ్ల రాయచరిత్ర-చిలువపడిగ టేనికత 
- నందనందన శతకము - అలంకార కృష్ణవిలాసము - మొదలగునవియును 
సింగరాచార్యుల రచనలని విపులముగా చర్చించిరి.* కాని యివి యేవియు 
సింగరాచార్యుల రచనలుగావు. “మరింగంటి కవులు రచనలు అను పూర్వ 
ప్రకరణములో తెల్పబడిన షోడశ ప్రబంధ నిర్మాత యగు వెంకట నరసింహాచార్యులు 
వీనికర్త నందనందన శతకముగాదు - నందనందన శతానందము (శ్రీకృష్ణశతా 
నందీయము) - చిలువపడిగ జేనికత-శ్రీకృష్ణకతానందీయము - వీనిలోని కృత్యాది 
- కృత్యంత పద్యములు స్పష్టముగా పై విషయమును తెల్పుచున్నవి. స.ఆ.సా 
సమీక్షకులు ఆ పద్యముల నొసంగినారు. 

వంగూరివారి శతక కవులచరిత్రలో (394, 95 పు) సింగరాచార్యుల రచనగా 
సీతాపతి శతక మొకటి పేర్కొనబడినది. అందుండి వారు 5 పద్యములను తెల్పినారు, 
(దశరథరాజనందన చరిత్ర తాళపత్ర ప్రతి చివర ఆ పద్యములు గలవట). 


యామునాచార్య చరిత్ర యొకటి సింగరాచార్యుల రచనగా నేను భారతి 
(1968 నవం.) యందు సూచించినాను. ఇటీవల దానిని పరిశీలించగా నది 
“వాత్స్యరంగాచార్య పుత్ర సింగరాచార్య కవి రచితము. ఆంధ్ర వాజ్మయసూచిక ఈ 
(గ్రంథము ముద్రణమైనట్లు తెల్పుచున్నది. వ్రాత ప్రతి - మహబూబ్‌ నగరంలో 
శివయోగి గారి వద్దగలదు. సింగరాచార్యులు తెల్పుకొన్న (గ్రంథములలో నిరోష్ట్య్ర 
సీతాకల్యాణము, దశరథరాజనందన చరిత్రలు మాత్రమే లభ్యములుగాగలవు. అవియు 
చాలా కాలము క్రితము ముద్రణమగుటచే అంజనము వేసి చూడవలసినగతి పట్టినది. 
ప్రేమాఖభిరామ - ధనాభిరామ ద్విపదలును, రామకృష్ణ విజయము - నలయాదవ 
రాఘవ పాండవీయము - అను ద్వ్యర్థి - చతురర్ధి రచనలును మాయమైనవి. 

నిరోష్ట్య్ర క శుద్దాంధ్ర క శుద్ధాం ధ్రనిరోష్ట్ర రచనకును, త్ర్యర్థి కావ్య రచనకును 
- సింగరాచార్యులే ఆద్యుడుగావచ్చును. 

మనకు లభించిన ద.రా.నం.చ., ని.సీ.క.ల గూర్చి మాత్రము తెలుసు 
కుందము. 


16. నమ(గ ఆం(ధ్రనాపొత్వము - నమీక్ష (8 నం. నవాబుల యుగం) నిడుదవోలు వారు. 
(భారతి. 1966 ఫి(బవరి) 


సింగరాచార్యులు - రచనలు (భారతి 1968 నవంబర్‌) - అను నా వ్యాసములోను 
పొరపాట్లు కొన్ని జరిగినవి. 


30 


7 రామాయణ వాజ్బయము న 


దశరథరాజనందన చరిత్రనుగూర్చి తెలుసుకొనుటకుముందు రామాయణ 
వాజ్బ్యయమును తెలుసుకొనుట యవసరము. 


కాంతాసమ్మితమైనది కావ్యము. లౌకిక జీవనముచేత కాలుష్యము చెందిన 
మనస్సు కావ్యపఠనచే రసానందము ననుభవించును. తరువాత మన మనస్సు ఉత్తమ 
సంస్మారవంతమగును. మానవత్వమునకు ముఖ్యముగా కావలసినది సాత్విక ప్రవృత్తి. 
భగవంతుడు రనస్వరూపుడు. - అతని కభిముఖముగా నడచి దానిలో 
పర్యవసింపగోరుట భక్తి యనబడును. రామపరమైన భక్తికిని - రామాయణ 
కావ్యపఠనమునకును ఇట్టి భక్తియే కారణము. సమస్తమంత్ర రాజమైన - 
రామాయణము తెలుగునాట ప్రజలలో నధికముగా జీర్ణమైనది. దీనికి కారణ 
మేమనగా - సాహిత్యమనునది ఎన్ని ప్రయోజనముల సాధింపవలయునో - 
అట్టి ప్రయోజనముల నన్నింటికన్న హెచ్చుగా రామాయణము సాధించుటయే ! 
మానవుని జీవితమందలి లోతుపాతులను త్రవ్వి చూపగలినది. వీని యన్నిటికి 
కారణము వాల్మీకి లేఖినీ ప్రభావము. సర్వరస నిలయమైన రామాయణము - 
సకలాలంకారశోభిత మహాకావ్యము. రామకథయందలి వస్వెక్యము పరఠితకాసక్తిని 
గల్లించుటయే గాక ఛందోపబ్బంహితము నందును - కావ్య పురాణాది పద్ధతి 
యందును కావ్య నిర్మాణ ప్రతిభులకు ప్రాణప్రదమైనది రామాయణము. ఇతర 
భాషలయందును రామాయణము గలదు - కాని - తెనుగు నాటను - (అందు 
ముఖ్యముగా తెలంగాణమునను) రామాయణ రచన విరివిగా సాగినది. * రాముని 
తెనుగువారు అభిమాన దైవముగా కొలుచుటయు - గ్రీరామ క్షేత్రములు తెనుగునాట 
అధికముగా నుండుటయు - ఇందుకు ప్రబల కారణములు. తెనుగు సాహిత్యముపై 
సంస్కృత రామాయణ ప్రభావ మెంతగలదనగా - ఇతరములైనవాని ప్రభావము 
వ్యాపింపనంతగా గలదు. సంస్కృతమునుండి తెనుగులోనికిని - సంస్కృతము 
లోనికిని పరివర్తన గావించిన కవులు మన తెలుగు వారిలో శతాధిక సంఖ్యగా 
గలరు. 


17. రామాయణ వాజ్బయము. (విజ్ఞాన సర్వన్వము 4 నం. తెలుగు నంన్గు బతి. 2 వుటలు- 
1035-1042) 


18. తెలుగువారి సంన్ఫృత (శ్రీరామ సాపొత్సము . డా॥ బి. రామరాజు గారు, (కాంగ్రస్‌' వత్రిక 
వరంగల్‌ “భద్రాద్రి (శ్రీరామనవమి ప్రతేక సంచిక” 1966. వుటలు - 39-45) 
31 


మహాభారతము వైదిక పునరుద్ధరణకై తెనుగున వ్రాయబడినదని వాడుక. 
శైవమత ప్రచారమునకు వీర శైవ వాజ్మయ ముప్పతిల్లినది. రాయల కాలమునందు 
ఆముక్తమాల్యదవంటి గ్రంథములు కొన్ని వైష్ణవ మతవ్యాప్తికై బయలుదేరినవి. కాని 
- ఏ మత ప్రసక్తియు లేక - వైదిక శైవములకు అపవాదమోయన్న విధముగా 
రామాయణ కథారచన 9, 10 శతాబ్దములనుండి అవిచ్చిన్నముగా సాగుచు నేటివరకు 
తెనుగు సాహిత్యములో అన్ని విధములైన సాహిత్య ప్రక్రియలయందభివృద్ధి గాంచినది. 
అచ్చ తెనుగు - ద్విపద - శ్లేష - నిరోష్థ్రమేగాక - చివరకు అవధులతిక్రమించి 
తిట్టు కావ్యశాఖయందును చేరినది. 

చిత్ర కవిత్వశాఖలో సంస్కృతాంధ్రములయందు రామాయణ రచన సాగినది. 
“'చతుళ్చిత్రగర్భ శ్రీరామాయణ - సంగ్రహము” - మొదలగునవి బయలు దేరినవి. * 
తెనుగునందలి కవిత్రయమును రామాయణ రచన చేసినవారే - నన్నయ 
రాఘవాభ్యుదయము ట్రాసెనట - దీని పేరు రామకథనే సూచించుచున్నది. తిక్కన 
- రామాయణము సుప్రసిద్ధమైనదే ఎజ్జన - రామాయణము వ్రాసినాడు - కొన్ని 
పద్యములు మాత్రము లభించినవి. ఈ విధముగా - కవులు జన్మసాఫల్యముకొరకు 
- రామాయణ కథారచన చేసినారు. 


దశరథరాజ నందనచరిత్ర 
ప్రతులు - పరిష్కరణ 

శతఘుంటావధాన - ఆసూరి మరింగంటి సింగరాచార్యుల కృతులు 
చాలగలవు. దొరికినవి మాత్రము. 1 దశరథ రాజనందన చరిత్రయను నీ నిరోస్ట్య్ర 
రామాయణము, 2 శుద్దాంధ్ర నిరోష్ట్య్ర సీత్రాకల్యాణము - అను రెండు కృతులు 
మాత్రమే ! 

దశరథరాజనందన చరిత్ర ప్రప్రధమముగా 1917లో ముద్రణమైనది. ఈ 
విషయము తెలియకనేమో ! “సారస్వత సర్వస్వము” వారు (తణుకు) సం. 1 సం. 
1 మరియు సం. 1 సం. 2 లందు 1917లో ప్రథమాశ్వాసమును మాత్రము 
ప్రచురించినారు. (గ్రంథము ముద్రణమైనదని తెలిసి ప్రథమాశ్వాసముతోనే 
ఆపివేసినారు. 1917లో ముద్రణమైన దశరథరాజనందన చరిత్ర ప్రతులు రెండు 


19. నంన్మృత, వాజ్ఞుయమున, గర్భ కవిత్వము లేదా? ఈ యూ వేంకట వీర 
రాఘవాచార్యులుగారు. (భారతి 1968 ఏపిల్‌. వుట 78 75), 


32 


నాకు లభించినవి. వీనిలో నొకటి సూర్యాపేటనుండి మిత్రులు మరింగంటి 
పురుషోత్తమాచార్యులవారు పంపినది, వేరొకటి - మానాయన గారు - శ్రీమాన్‌ శ్రీ 
పెరుంబూదూరు రాఘవాచార్యులవారు సంపాదించినది. 


వీనితో నేను కాపీ సిద్ధము చేసినాను. రెండు ప్రతులును 'సిరివరించిన మేలు-” 
ఇత్యాది పద్యమునుండి - ఐదాశ్వాసములు పూర్తిగాగలవు. కవరు పేజీలు లేవు. 
ముద్రణ సంవత్సరము తెలియదు. (ఆంధ్ర వాజ్మయ సూచిక * 1917 లో నీగంథము 
(ప్రచురణమైనట్లు సూచించుచున్నది.) గ్రంథాలయములలో కడుప్రాచీనమైన - 
రామమోహన [గ్రంథాలయము (విజయవాడ) వారి వద్ద ద.రా.నం. చ. ప్రతి గలదను 
నాశతో కార్యదర్శి గారికి లేఖ వ్రాసినాను. వారు 11-9-1969 నాటి లేఖయందు 
ద.రా.నం. చ ముఖపత్రము - కొన్ని వివరములు తెలియచేసి నారు.” ద.రా.నం.చ 
ముఖ పత్రమిట్లుగలదు - 

(పథమ కుసుమము 


శ్రీ 

ఆంధ్రసారస్వత (గ్రంథమాల 
మేనేజరు 

నెతివెంకటనరసింహశాప్రి 
జగ్గయ్య పేట. 


20. నాకు ఈ విషయముల బ్రాని వంవిన (గ్రంధాలయ గౌరవ కార్యదర్భులైన ఢీ వేలూరు 
రామకృష్ణ రావు గారికి (14 5౬, ౬౬8. -వకీలు) కతజ్ఞుడను. 


33 


దశరధరాజనందన చరిత్రయను 
నిరోష్టరామాయణము. 
బెజవాడ వాణీముద్రాక్షర శాలయందు 
వి. కే. స్వామిచే 
ము(దింపబడియె. 
1917 
ఇతరులకు 0-12-0” 


ఈ కవరు పేజి రెండవ వైపున “చందాదారుల పద్ధతులు” తెల్పబడినవి, 
(కింద 


జగ్గయ్య పేట. 
మరిగంటి శ్రీనివాసాచార్యులు 
శ్రేయోభిలాషి. 
అని గలదు. 
మొదటి పేజీలో - కేయూరాణి నభూషయన్తి.......... ' శ్లోకము - తరువాత 
నీవిషయముగలదు - 
“ఆం(ధభాషాభిమానులారా ! 


మరిగంటి సింగరాచార్యుండను పూర్వకవిచే రచింపబడిన యీ నిరోష్ట్య 
రామాయణము లోకములో నిదివరకుం బ్రసిద్ధమైయున్నది. కాని ముద్రితంబై 
యుండలేదు. ఈ (గ్రంథము మహాదోషపూరితమైయున్నది, దాని సవరింప వీలు 
కన్ప్సింపదయ్యె. రెండు మూడు ప్రతుల దెప్పించి చూచినను నొక దానికన్ననొకటి 
దోషభూయిష్టమైయున్నది, కాని సరియగు ప్రతి దొరకదయ్యె. ఇట్టి దాని 
సవరింపనారంభించితి మేని గాలికి పోవు కంపను మీద వేసుకొన్నట్లగునని యున్నది 
యున్నట్లుగా వ్రాసి ముద్రింపనయ్యెను. అయినను ద్వితీయ ముద్రణమునందు కొన్ని 
దోషములు, సవరింపబడును. గావున నాంధ్రభారతీమతల్లి యందలి భక్తి చేతను 
గవితయందెల్లం గష్టమగు నిరోష్ట్య్ర నియమమందలి గౌరవంబుచేతను నీగ్రంథము 
నాదరించెదరుగాత. ఏత(్ధంధ కర్త చరితము తద్వంశవర్ణంబునందును 
గద్యమునందును వ్రాసియున్నది గనుక దిరుగవ్రాయుట యనవసరము.” 


జగ్గయ్య పేట. 
శ్రీమత్తిరుమలై నల్లాన్‌ చక్రవర్తి 
జగన్నాథ తిరు వేంకటాచార్యార్‌ 
లేఖనకర్త. 
34 


ఈ పేజీ తరువాత 'భూమికి గలదు - అందు గ్రంథమాల వారు వేయు 
రచనలను గూర్చిన నియమములున్నవి. 


క్రింద - 
జగ్గయ్య పేట - నున్నా సీతారామానుజాచార్యులు 
సంపాదకుడు. 
అని కలదు. 


(1917 లో ప్రచురింపబడిన ప్రతి పద్ధతి యిది. ద్వితీయ ముద్రణము కాలేదు 
కావున - వారికి ప్రతిని సవరింప వీలులేకపోయినది) 

వారు వ్రాసినట్లు ముద్రిత ప్రతియందు దోషములు హెచ్చుగా కలవు. 
అచ్చుపొరపాట్లు కోకొల్లలు. అర్జానుస్వారములు, శకర రేఫలు, స్వైర విహారము 
చేసినవి. సంధి, విసంధి - యనునవిగూడా లేవు. ప్రస్తుత పరిష్కరణ సందర్భమున 
నేను తాళపత్ర ప్రతులతో సరిచూచి దీనిని సాధ్యమగునంత వరకు మంచిగా 
సిద్దముచేయ వలయుననుకొన్నాను. 


1. హైదరాబాదునందలి లక్ష్మణరాయపరిశోధక మండలిలో నొక తాళ పత్ర 
ప్రతియున్నట్లు ఆదిరాజువారు, (శ్రీ రామరాజుగారు తెల్పినారు. నేను దానికై 
ప్రయత్నించి - దుర్లభమగుటచే విరమించినాను. 


2. కనగల్లులో - తాళ పత్ర గ్రంధ నిలయము” జావితాచూడగా ఒక ప్రతి 
గలదని తెలిసినది. కాని - ఈ (గ్రంధమేగాక మరి కొన్నియు పరహస్తగతములై 
చాలాకాలమైనదని - మిత్రులు వ్రాసినారు. 

3. మదరాసు, కాకినాడ, తిరుపతులయందలి ప్రాచ్యపుస్తక భాండారములలో 
నీ ప్రతి గలదని కేట్లాగులలోగలదు. ఆయా[గ్రంధాలయాధికారులకు కాన్ని 
ఉత్తరములు వ్రాసి, వ్రాయించి ప్రత్యుత్తరమైనా పొందలేక పోయినాను. 
మదరాసు ప్రతియే తిరుపతి చేరినదని తరువాత తెలిసినది. 

4. సూర్యాపేట నుంచి పురుషోత్తమాచార్యుల వారు ఒక సమగ్ర లిఖిత - ప్రతి 
పంపినారు. 

5. మాయింటిలోనొక లిఖిత ప్రతియందు ఈ (గ్రంధము, నిరోస్ట్య సీతా 
కల్యాణము వ్రాసియున్నవి. ద.రా.నం.చ. అటనటకొన్ని పద్యములు గలవు. 
ని.సీ.క. తృతీయాశ్వాసము చివర జీర్ణమైనది. 

35 


6. మహబూబ్‌ నగరవాసులైన మిత్రులు 'సాహిత్య సంశోధకులు” శివశ్రీ 
హస్నాబాద నాగలింగశివయోగిగారు నాతోపాటు ఈ (గ్రంధ ప్రతులకై 
యన్వేషించి చివరకు ఒక తాళ పత్ర ప్రతి పంపినారు. ప్రథమా శ్వాసమున 
చాల పద్యములు లేవు. పంచమాశ్వాసమును అట్ల. మొత్తముపై అసమగ్ర 
ప్రతియైనను కొన్ని కొన్ని చోట్ల మంచిపాఠముల నిచ్చినది. 

7. వీరే 10 పత్రములుగల ప్రతి యొకటి (తా. ప్ర.) తరువాత పంపిరి. 
ఎచ్చటనోగాని ఇది యుపయోగించినది. 


దొరికిన తాళపత్ర లిఖత ప్రతులతో ఈ గ్రంధమును సవరించినాను. నా పరిష్మరణలో 
పాఠములకుంచిన గుర్తులు : 


“శి- శివ యోగిగారొసంగిన తాళపత్ర ప్రతి నెం. 140 
'గి- వీరొసంగినదే 10 పత్రముల ప్రతి .. నెం. 475 
(ఈ సంఖ్యలు వారివద్దగల తా.ప. ప్రతుల వరుస నెంబరులు). 

'వాి- వ్రాతప్రతుల పాఠము. 

ము - ముద్రిత ప్రతి (ప్రథమముద్రణ) (1917) యందు సరసముగా 
తోచని పాఠములకు, సంశయములుగానున్న వానికి ప్రశ్నార్థక చిహ్నముంచనైనది. 

'సా - సారస్వత సర్వస్వమునగల పద్యములు పాఠములు. ఈ సందర్భములో 
సరియైన పాఠములు లభించకపోవుటయు లభించినవి బాగు లేకపోవుటయు పైగా 
నిరోస్టనియమ మగుటయు మిక్కిలి బాధ కలిగినది. నేను స్వయముగా వరంగల్లుకు 
వెళ్లి కొద్ది దినములున్నాను. ఆచార్య రామరాజుగారు ఎంతో ఓపికతో పాఠముల 
సూచించి నా చిక్కును దూరము చేసినారు. వీరితో పాటు డా॥ సుప్రసన్నగారును, 
శ్రీలక్ష్మణమూర్తిగారును తోడుపడినారు. వీరి సాయము లేనిచో ప్రతి యూ మాత్రమైనను 
సిద్ధముగాక పోయెడిదేమో? 

'ముి- ప్రతి 'సిరివరించిన మేలు ..., ఇత్యాదిగా గ్రంధ మారంభమగును. 
సారస్వత సర్వస్వము నందు, “థ్రీ రామామణి... ” అను పద్యముతో ప్రధమాశ్వాస 
మారంభమగుచున్నది - కావున 'సా” - లోని మొదటి పద్యమును చేర్చినాను. 

“ము - లో 'లేఖన కర్త కొన్ని కొన్ని చోట్ల పూరించినట్లు వ్రాయబడినది. ఆ 
ప్రథమాశ్వాసము (1-56) “ఐనను సూనహీను .. ” అను పద్యము తరువాత నుండి 


36 


కుండలీకరణ చిహ్నముంచి 75 నెం. వచనముతో పూర్తి చేసినాడు. ఈ మధ్యభాగము 
పూరింపబడినదట. 


చతుర్థాశ్వాసము 48 సంఖ్య పద్యములోను కుండలీకరణ యుండెను. “శి 
ప్రతిలో పాఠము లభించినది. దానినొసంగి పూర్వపాఠము పుటయడుగున చూపినాను. 


పంచమాశ్వాసము: - జయహృషీ కేశ . . .” (188 పద్యము) అను దానికి. 
“దితితనయాది తేయ . . .” పాఠాంతర మొసంగిరి. దానిని అట్లే యుంచనైది. 


పంచమాశ్వాసము చివర నాగ బంధ ఖద్దబంధములుగలవ. ము ప్రతి 
ప్రకారమా పద్యములను బంధములో వేసి చూచిన కుదుర లేదు. వానిని సవరించి 
సరియైన పాఠమును నిర్ధారించు కొనవలసివచ్చినది. ప్రస్తుత ముద్రణ యందలి 
బంధములలో నా సవరణపాఠముల నిచ్చినాను. పుటయడుగున పాత పాఠముల 
నిచ్చినాను. 


ఎక్కడెట్లు సవరించినది యిచ్చట వ్రాసినచో విస్తృతియగుటయేగాక 
“పాఠపరిశోధని గ్రంధమగును; ఆయాస్థలములలో పాఠసూచన చేయనైనది. 


“శి” ప్రతిలో కొన్ని పద్యములు, ఒక వచనము హెచ్చుగా లభించినవి. వానినట 
చేర్చినాను. 

ప్రస్తుత గ్రంధ ఆశ్వాసాంత్యగద్యకును. శి ప్రతిగద్యకును తేడాగలదు. సమగ్ర 
ఆంధ్ర సాహిత్యము (8 సం.) “సారస్వతసర్వస్వము” నందును గల గద్యలు ఒక 
దాని నొకటి భేదించుచున్నవి. 

“శి ప్రతి గద్యయిట్లున్నది. 

ఇది శ్రీమల్లక్ష్మీ నృసింహావతార వేంకటేశ్వరవరప్రసాద లబ్ధి సకలైశ్వర్య ధురీణ 
యంధ్రభాషా నిరోష్ట్యాది వింశతి ప్రబంధ నిర్మాణపారీణ మౌద్దల్యగోత్ర పవిత్ర, 
తిరుమల దేశిక పౌత్ర తిరువేంగళాచార్య పుత్ర మరింగంటి సింగరాచార్య ప్రణీతంబైన 
దశరథరాజనందన చరిత్రంబను మహా కావ్యంబునందు . . . ఆశ్వాసము”. 

పూర్వముద్రణము గద్యమే యిందు గలదు. 'సారస్వతసర్వస్వము” లోని 
పద్యములకును ఇందలి పద్యములకును చాలా భేదముగలదు. వానిని “అను 
బంధము”లో నిచ్చినాను. శుద్ధాం ధ్రనిరోష్ట్ర సీతాకల్యాణ కృత్యాదియు, ద .రా.సం.చ. 
గద్య పద్యసూచికయు యనుబంధముగా నొసంగనైనవి. 


37 


దశరథరాజనందనచరిత - కృతి వైళిస్రము : 


సింగరాచార్యులకు పూర్వము తెనుగు సారస్వతములో నచ్చటచ్చట నిరోష్ట్య్ర 
పద్యములు మాత్రము కొన్ని గలవు. కాని గ్రంధమంతయును నిరోష్ట్య రచనా 
సంప్రదాయముతో నిర్వహించిన వారులేరు. సింగరాచార్యులే యట్టి గ్రంధరచన 
కాద్యుడు; రామాయణ కధను తెనుగులో నిరోష్ట్రముగ చెప్పుటకును నిరోష్ట్య 
(గ్రంధమునకును శ్రీకారమును జుట్టిన దీకవియని తెలిసినది. 


సింగరాచార్యులేగాక మరికొందరను తెల్పినారు”'. 
దశరథ రాజనందన చరిత్ర గద్య పద్య వివరములు: - 


ప్రథమాశ్వాసము 119 

ద్వితీయా శ్వాసము 163 

తృతీయా శ్వాసము 157 

చతుర్లా శ్వాసము 179 
థి 

పంచమా శ్వాసము 8311 


మొత్తము 929 గద్యపద్యములు* 


దశరథరాజనందన చరిత్రయను నీ నిరోష్ట్య రామాయణము తెనుగు 
ప్రభువులుగా కీర్తిగడించి తెనుగుసారస్వతనందనో ద్యానవనమును దివ్యకావ్య 
కుసుమములచే గుబాళింపచేసిన గోలకొండ సుల్తానగు ఇబ్రాహీం కుతుబ్నాయను 
నామాంతరముగల మల్మిభరాం కాలమున వెలసినది. ఈ (ప్రభువు కవి పండిత 
పోషకుడేగాక స్వయముగా కవి, ఉర్జూసారస్వతములో ఈతడు ప్రముఖ కవులలో 
నొకడు, మనకు తెనుగు రాజకవిగా పరిచితుడు. అన్నయైన జంషీద్‌కు భీతిల్లి 
అళియరామరాయలవద్ద కొంత కాలమున్న కారణమున ఆ సమయములో 
రామరాజభూషణునితో పరిచయమై తెనుగభ్యసించి అనుభవశాలియై తెనుగు తేటను 
(గహించినాడని వాడుక. ఈ రాజు కొలువు కవిపండితులకు లోటు లేనిదని తెలిసిన 
విషయమేగదా ! ఈ కాలపు కవులలో అదృష్టాధ్వనీను లుభయులుగలరు; వారు 
పొన్నికంటి తెలగన్న మన యీ సింగరాచార్యులు. వీరిద్దరును నూతనత్వమును 
21. శాకల్యమల్లన నంన్ముతములో నిరోష్ట రచనలను గూర్చి (వపచురణములతో గలదు. 


22. సారన్వత నర్వన్వములోనివి. “శి” (వతిలోనివి గద్యవద్యములిందు చేర్చలేదు. 
ఏయాశ్వానమున నేయేవత్తముల వాడినాడో ఆ వట్టిక అనుబంధములో గలదు. 


38 


సాహిత్యములో నవలోకనమొనర్చి కీర్తిగాంచుటయేగాక ఆయాశాఖలకు ఆచార్యత్వము 
వహించినారు. తెలగన్న యయాతి చరిత్ర అచ్చ తెనుగు కావ్యము. (ఇదే మొట్ట 
మొదటి యచ్చ తెనుగు కృతియని భావించుచున్నాము గదా!) 


దశరథరాజనందన చరిత్ర మొట్ట మొదటిమారుగా ఆంధ్రసాహిత్యమున 
వెలువడిన తత్సమ నిరోస్ట్ర కావ్యము. సింగరాచార్యులు దీనినేగాక శుద్దాంధ్రము 
నందును నిరోష్ట్రకావ్య రచన చేసి తెలగన్న కన్న ఒకటి రెండు మెట్లు ముందు 
వెళ్లినాడు. 


మల్మిభరాం ఆస్థానములో అష్టదిగ్గజములుండెడివారట. వారెవరో ఏమి 
వ్రాసిరో? తెలియదు కాని; తెలగన్న అప్పలాచార్యులు, అద్దంకి గంగాధరుడు, 
గణేశుండను సంస్కృతకవి, సింగరాచార్యులు (0) వారియందుండవచ్చును. గోలకొండ 
సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యము రాజకీయముగా నప్పటికే (1550 తరువాత) 
కొంత కొంత ఎడ మొగము పెడ మొగముగా మారుచున్నను సాహిత్య విషయమున 
మాత్రము కవులు పరస్పరము కలుసుకొనెడి వారుగావచ్చును. ఏమనగా రాజులు 
రాజులు కలహించుకొని పోట్లాడు కొనుచున్నను రాజకీయము లవధి చూచుచున్నను 
విద్యాధికులు, కవులు, పండితులు, సామాన్య ప్రజానీకము మాత్రము ఆ కాలమున 
కలసి మెలసి యుండెడివారు. ప్రభువులైనను అధికార దాహమునకే ఖద్దముల నునుపు 
చేసుకున్నారుగాని వానిని కవితారంగమునకు వినియోగింపలేదు. ఈ విషయము 
నిజమనుటకు నాటి సాహిత్యము, వానియందు పోటిపడి చేసిన రచనలు ఆధారములు. 
అప్పటికే విద్యానగరమైన విద్యానగర రాజవీధులలో శ్లేష ద్వ్యర్థి రచనలు 
ప్రకాశమానములుగానున్నవి. రామరాజ భూషణుడు, పింగళి సూరన ప్రఖ్యాతులైనారు. 
ఈ విషయములు గ్రహించి గోలకొండ కవులును నూత్నమార్గానుగాములగుటకై 
యత్నించినారు. సాహిత్యములో నూతనత్వమనునది ఒక విధముగా చిత్రకవితా 
పధములకే చేరును. అందువలననే సింగరాచార్యులు ఈ రచనను చేపట్టినాడు. 

ఇతని సమకాలపు కవులలో రచనాస్పర్థ హెచ్చుగానుండేనేమో! అద్దంకి 
గంగాధరకవి, తెలగన్న మరికొందరు సింగరాచార్యుల పద్దతికి పైకి మాత్రమే 
తలయూపియుండవచ్చును. 


ఈ కాలము నందలి కవులలో భారత రామాయణ కధలను గైకొని 
స్వకపోలకల్పనలు చేసినవారు హెచ్చుగాగలరు. తపతీసంవరణోపాఖ్యానము, 
భారతాంతర్గతకథ, యయాతి చరిత్ర, రామాయణ కథను హెచ్చుగా చెప్పినది. అప్పటికే 


39 


భాస్మరకవి ఉన్మత్తరాఘవ (సంస్కృతం) నాటకము ప్రసిద్ధముగా వచ్చును. 
సింగరాచార్యులు ఇట్టి స్థితిలో రామాయణ రచనను నిరోష్టముగా చేసినాడు. 
ఇది మూడునాల్లు విధములుగా విశిష్టమైన (గంధము. 


1. తెనుగులో మొట్ట మొదటి నిరోస్ట్ర గ్రంధము. 
2. నరాంకితముగాదు. 


3. అనవసరమైన వర్ణనలు లేక ప్రబంధము లేదా కావ్యమునకు బరువును 
తప్పించినది. 


4. “దశరథరాజనందన చరిత్ర యనికృతినామమును నిరోష్ట్యమే 
(కర్తృనామము గూడా నిరోస్ట్యమే). 


సింగరాచార్యుల సమకాలపు కవులలో కొందరు ముఖ్యముగా తెలగన్న 
గంగాధరులు తమ కావ్యకన్యలను మహమ్మదీయ ప్రభువులకు, అధికారులకు 
నంకితమిచ్చినారు. 


యయాతి చరిత్ర కృతిభర్త అమీనుఖాను; ఇబ్రహీం కుతుబ్నా వద్ద మీర్‌ జుమ్లా 
పదవిలో నున్నాడు. 


తపతీ సంవరణోపాఖ్యానము మల్మిభరామున కంకితము. (మహమ్మదీయ 
ప్రభువులు తెనుగు కావ్యకన్యల కృతిభర్తలగుటకు ప్రారంభమిచ్చట నుండియే, ఈ 
ప్రభువులను హిందూ దేవతలు రక్షింతురుగాత ... అని ఇంక నేమోవర్ణనలనో 
(గంధావతారికలేగాక చాటువులును నాడు ఘోషించినవి). సింగరాచార్యులు మాత్రము 
ఈ పద్ధతికి భిన్నుడు కావుననే రాజాశ్రయము లేని రచన ప్రసిద్ధిలోనికి రాలేదు. 
దీనివల్ల సాహిత్యములో రాజకీయములు మనము క్రొత్తవని భావింప వీలులేదు. 


పింగళి సూరనకు ముందు వేములవాడ భీమన రాఘవపాండవీయము 
వ్రాసినట్లు వినికిడి. కాని సూరనయే యాశాఖ కాద్యుడైనాడు. సింగరాచార్యులకు 
ముందు తెనుగున నచ్చటచ్చట నిరోష్ట్య్ర పద్యములున్నవి. సంస్కృతములో నిరోష్ట్య్ర 
రచన (రామాయణము) శాకల్య మల్లన చేసినట్లు తెలయుచున్నది. సింగరాచార్యులు 
తెనుగులో నిరోష్ట్ర కావ్య రచనకేగాక శుద్దాంధ్రములోను, శుద్దాంధ్రనిరోష్ట్య 


యందును గలదు. ఈ విషయము - 'సంన్ముతములో నిరోస్ట్ర రచని యను 
ప్రకరణమున చూచునది. 


40 


కావ్యరచనలోనూ ఆద్యుడై అగ్రతాంబూల మంది నిరోష్ట్య శాఖ కాచార్యత్వము 
వహించినాడు, ఇది సింగరాచార్యుల దశరథరాజ నందన చరిత్ర విశిష్టత -ఇక నితని 
నిరోష్ట్ర నియమమును తెలుసుకుందము. 


నిరోహ్హ్ర రచనా నంవ్రదాయము : 

తెనుగు సాహిత్యమునందు గ్రంథమంతయు నిరోష్ట్య్ర రచనా సంప్రదాయము 
ననుసరించి వ్రాసిన కావ్యములలో దశరథరాజనందన చరిత్ర ప్రథమ మైనది గావున 
- ద.రా.నం.చలోని నిరోష్ట్య నియమమును తెలుసుకొనుటకు ముందు - 
ఓస్ట్య్రనిరోస్ట్రముల తెలుసుకొందము. 

ఓష్ట్రములు : ఓష్టమనగా పెదవి. వర్ణ సమామ్నాయమందు పెదవుల 
సాహాయ్యముతో ఉచ్చరింపబడు - ప.ఫ.బ.భమ-యను నీ యెదు “పి వర్గాక్షరములు 
ఓష్ట్రములు. వీనినుచ్చరించునపుడు రెండు పెదవు లొకదాని కొకటి తగులును. 


పై యయిదక్షరములే గాక అంతస్థములైన - య.ర.ల. వలలో గల 
వకారమును - ఉచ్చారణా సమయములో పూర్తిగా పెదవులకు తగులకున్నను - 
ఓస్ట్రవర్ణముగా పరిగణితమైనది. 


అచ్చుల యందున ఓష్ట్రములు గలవు - ఉ.ఊ.ఒ. ఓ. జె - అను 
నీఅయిదును “వి వర్ణము వలెనే పెదవుల సహాయముతో నుచ్చరింపబడును. 


వర్ణాక్షరములయందును “పి వర్ణమును మినహాయించి పైన చూపిన 
యచ్చులతో కూడిన హల్లులు - అనగా క.చ.ట.త వర్గములకు సంబంధించిన 
యక్షరములును ఓస్ట్రము లగుచున్నవి. 


నిరోస్త్రములు : అచ్చులలోని అ ఆఇఈఎ ఏఐ - అనునవి పెదవుల 
సాయము, సన్నిహితత్వము ఉచ్చారణాసమయములో నావశ్యకము లేనివి గావున 
నివియును - వీనితోగూడిన హల్లులును నిరోస్ట్రములనబడును. 


రి.రీ.ళి.లీ లు గ్రాంథిక వ్యవహారమునందు నిరోస్ట్రములుగానే యున్నందు 
వలన నివియును నిరోష్ట్రములుగా పరిగణితములు. పై విషయముననుసరించి - 
ఉ.ఊ, ఒ, ఓ, జె లును, వీనితోగూడిన హల్లులును, ప.ఫ.బ.భ.మ లును అంతస్థమైన 
వకారమును ఓస్ట్రములనియు - 


41 


అ ఆ ఇ ఈ ఎ ఏ ఐ అనునవియు - వీనితో కూడిన హల్లులు - కవర్గాది 
పంచమాక్షరములు- అనగా జ, ఇ మరియు అనుస్వారము, ఈ విధముగనే 
అచ్చులయందున్న బు బూ ఇ ఇ అనునవియు ఓస్ట్రధ్వనులుగా పరిగణింప 
బడుచున్నవి. 


(బు బూ లకు, 'ఇ' కారధ్వని నియతముగా నిరోష్టముగా పరిగణితమగుట 
వలననే బు-ఇ-రి-లకు యతి చెప్పబడిన దనవచ్చును). సింగరాచార్యులకు పూర్వము 
అచ్చటచ్చట మచ్చునకు నిరోష్టురచన గంథముల యందు చూపినవారు 
కొందరుగలరు. వారిలో నాచనసోముడు ప్రథముడు. ఉత్తర హరివంశములో - 


“చని చని కాంచెనంత బుషి సంహతి సారసకేసరాంత రా 
సన సరసాళి సంగందట చందన శాఖి చలత్తరంగ కాం 
చననరసీ జలార్టయతి సంచిత సైకతలింగ గంగనం 
జనగిరిగాఢ గంథ గజ సంగతశృంగరథాంగ నత్తరిన్‌ (1-106) 
ఇట్టి వానిని చూచియే కాబోలు-విన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడామణిలో 
నిరోస్టలకణముల నిట్లు తెల్పినాడు. 
లక్షణము : 
పంచమవర్ణాక్షరములు 
వంచించి హితోచితార్ధవంతంబులు గా 
వించిన కబ్బము వీనుల 
కంచితమై యది నిరోస్ట్రమన నొప్పారున్‌. (6-44) 
లక్ష్యము : 
చాళుక్యక్షితినాధు నూర్జితయశస్సం క్రాంతిచేందూలు లో 
కాలోకాద్రిందనర్చు చీంకటులు కైలాసోల్ల సద్దీధితుల్‌ 
సాలం దెల్లని చాయలందనరు నాశాదంతులంతంతకున్‌ 
గాలా కారత నుజ్జగించుననుచుంగాక్షింతురత్యుక్తులన్‌ . (6-45). 


పెద్దన దీనిని నిరోస్ట్రముగా నుదాహరించినను దండి” - సోముల పద్ధతి ప్రకారముగా 
నిరోష్ట్రమన వీలులేదు. 


24 దండి వద్దతిలో ఉ. ఊ, ఒ, ఓ, జొలను ఓష్టము లనవచ్చును. 
42 


అప్పకవీయములో నిరోస్ట్రమునకు లక్ష్యలక్షణములిట్లు గలవు. 


లక్షణము :- పావనపాఫాబాభా 
మా వాయను నాటులిపులు మణిం బద్యములో 
భావింపదొరలకుండిన 


భూవలయమున న్నిరోష్ట్రము పిసాలించున్‌. 


లక్యము : నరహర్యక్షదయాకర 

కరిరక్షణ చక్రహస్త కాంచనచేలా 

గరుడ తురంగ జనార్దన 

ఖర దైత్య నికృంతన హరి కంజదళాక్షా (4-552, 558) 
అప్పకవి లక్షణమునందు అచ్చుల గూర్చి లేదు. ఇతనికి ముందు లక్ష శలక్షణములు 
గలవుగదా! వానిని చూచెనో? లేదో? రు, తు లను అప్పకవి నిరోస్ట్రములుగా వ్రాసెను- 
ఇవి ఓష్ట్రములుగదా! ఈ లక్షణమును సంశయాస్పదమే యనిపించుచున్నది. 
ద. రా. నం. చరితయందలి నిరోస్తనియమము న 


తెనుగు సాహిత్యములో లభించినంతవరకు ప్రప్రథమ నిరోష్ట్య గ్రంథమైన 
దశరథరాజనందన చరిత్రయందు సింగరాచార్యుల నిరోష్ట్య్ర నయమమును తెలిసికొని 
- అనంతర నిరోస్ట్య్ర రచనలు - సింగరాచార్యుని ఆచార్యత్వము నరయుదము. 


దశరథరాజనందన చరిత్ర - కృత్యాది - కృత్యంతములయందు నిరోష్ట్య్ర 
నియమము లేదు - కథా భాగమునందు మత్రమే యిట్టి నియమమున్నది. 
ఓష్ట్రవర్ణములైన ప.ఫ.బ భ.మ - యను నక్షరములను కవి కథాభాగములో నెచ్చట 
నుపయోగింపలేదు. 

“దండి” మత (ప్రకారముగా పవర్గవ్యతిరిక్తములైన వర్గాక్షరములకు 
ఉ.ఊ.ఒ.ఓ. బెలతో కూడిన హల్లులు నిరోష్టములయందు చేరవు. తెనుగున విన్నకోట 
పెద్దన మతప్రకారముగా నవి నిరోష్థ్రములు. సింగరాచార్యులు పెద్దన నియమాను 
సారముగా నావర్ణముల ధారాళముగా వాడి యున్నా! స 

ఐనను సూనహీనుండగునట్టిడు.... (1-56) 


ఇత్యాది పద్యమునందు పై వర్ణములు హెచ్చుగానున్నవి - కావున 


25. ఈవిధమైన వదముల వట్టిక “భాషా విశేషములను శీర్షికలో గలదు. 
43 


సింగరాచార్యుల పద్ధతి పెద్దన లాక్షణికత్వముతో సరియగును. తనకు ముందు నిరోస్ట్య్ర 
కావ్య రచనలేదు గావున సింగరాచార్యులు ప్రత్యేకముగా నీ సాహిత్య ప్రక్రియను 
నెలకొల్చుటకై యెంతయో (శ్రమించె ననవచ్చును. ఇట్టి రచనలు సామాన్యులు 
చేయునవికావు. శబ్ధశాస్త్ర నిష్ణాతులైన కవులే దీనిని సాధింతురు. 


నేడు మన పద్ధతి యెట్లున్నదనగా - ప్రాచీన కావ్యము లందును, 
వానియందు ప్రదర్శితమైన కవితాకళ యందును - విశిష్టమైన సాహిత్య 
సంప్రదాయములయందును అఖభినివేశము లేదు. వ్యాసంగమా తగ్గినది - ఇట్టి 
పద్ధతిలోనున్న మనము పై విధమయిన రచనలను - 'సర్శసుఫీట్లుగా భావింతుము 
- దానికి మన మాశ్చర్యపడవలసిన యవసరము లేదు. ఐనను ఒక సమగ్రమైన 
వాజ్మయ చరిత్రకు - ఈ విధమైన సాహిత్య ప్రక్రియమాత్ర మవసరమని గ్రహింప 
వలయును - కావున వీని యొక్క క్రమపరిణామములను - అనగా తెనుగునందును 
- సంస్కృతమునందును గల నిరోష్ట్య గ్రంథములను రచనలను కూర్చి తెలుసుకొనుట 
ఆవశ్యకము. 


తెనుగు సాహిత్యములో నిరోష్ట్రరచన 


తెనుగులాక్షణికులు -ఆశు-మధుర-చిత్ర-విస్తరములని తెలుగు కవితను 
నాలుగు భాగములుగా విభజించినారు. వీనినే చతుర్విధ కవిత లందురు.* వీనిలో 
చిత్ర కవితయందు నిరోస్ట్రరచన శబ్ద చిత్రకవితగా పేర్కొనబడినది. లక్షణదీపిక 
యను గ్రంథములో పొత్తపి వెంకటరమణ కవి యీ విధముగా వ్రాసినాడు- 


“చిత్రకవిత్వంబన్నది పాదగోపనంబును, పాదభమకంబును, 
నామగోపనంబును, అనులోమ విలోమ గతిపద్యంబులు, 


కందగీతిగర్భిత వృత్తములు........... ఓస్ట్యనిరోస్ట్ర సంకర, జిహ్వ, 
అచల జిహ్వవృత్తంబులును క కంకణబంధ సర్వతో భద్ర 


కవి కల్పితకల్పవల్లి నివి యాదిగా గల్లుబహువిధ చమత్మా 

రంబులు రచియించుటం జేసిన చిత్రకవిత్వంబు”” 
ఈ పై విభాగమును అప్పకవి యంత స్పష్టమగునట్లు చెప్పకున్నను -నిరోస్ట్య రచనలను 
చిత్రకవితగా చెప్పినాడు. 


26. చతుర్విధ కవితల గూర్చి చూ. తెలుగు ఛందో వికానము (1962) సంవత్ళుమూర 
(పుటలు 209-225) 


27. ఉదాహరణ వాజ్ఞయబచరిత్ర (1968 ముద్రణ) థ్రీ నిడుదవోలు వెంకటరావు, వుట-165 
44 


సీ అనులోమమును విలోమమును, నిరోష్ట్రమునుదల 
కట్టు గుడులు శృంగములు నక్ష 
ర విలోపమును ............ 


తే క్షితిని చిత్ర కవిత్వ ప్రసిద్ధ నామ 
ధేయములచేతం బెంపొంది తెలివి మీరు .... (అప్ప. 4-549). 


అటు తరువాత తెనుగు ప్రబంధ కావ్యకర్తలు ఏదో ఒక సందర్భముగా నీ చిత్రకవితా 
ప్రస్తావన చేసినారు. వారిలో నన్నయ భారతము, శ్రీనాథుడు - శృంగార నైషధము, 
తరువాత వెన్నెలకంటి అన్నయ్య - తాళ్లపాక చిన్నన్న - పింగళి సూరన - గణపవరపు 
వేంకటకవి - శేషము వేంకటపతి - ముద్దుపళని - మొదలైనవారు - 


కొందరు - ఆ పద్ధతిలో పద్యము లొక్కటియో రెండో వ్రాసిరి - మరికొందరు 
(గంథములే వ్రాసినారు - 


తెనుగు సారస్వతములో ప్రప్రధమముగా నిరోస్ట్ర రచనను మచ్చునకు చూపిన 
కవి నాచన సోముడని తెలుసుకున్నాము. మన సారస్వతములో నే రచనయైనను - 
తనకు ముందు కావ్యములయందు విశిష్టము నూతనమునైన పద్ధతి ఏ ఒక్క 
పద్యముననున్నను దాని ననుసరించి ఒక కావ్యమే వ్రాయుట పరిపాటియైనది. 
పొన్నికంటి తెలగన్న ఈ విధముగనే అచ్చ తెనుగు కావ్యరచన చేసినాడు - “అచ్చ 
తెనుంగుం బద్య మొకటైనను ........ ” అను పద్యముపై భావమును వ్యక్తపరచుచున్నది. 


నిరోష్ట్ర గ్రంథకర్తలును కొన్ని నిరోష్ట్ర భాగముల చూచియే గ్రంథ రచన 
చేసినారు. నిరోస్ట్య భాగములుగల రచనల గూర్చి తెలుసుకొందము. 


1. కొజవి గోపరాజు : (1400 ప్రాం.) సింహాసన ద్వాత్రింశిక బొమ్మకథ 
- యందు ఒక నిరోష్ట్య్ర దందకమును వ్రాసినాడు - అందునుండి కొంత భాగము- 
“జయకృష్ణ ! జయకృష్ణ ! కృష్ణ ! స్టిరాస్యందనస్థాన, నానాదిన ధ్యాన, 
నానాసితానేక సేనారజోనీకరథ్యాతి, రధ్యాళి సన్నాహసన్నద్ధ, రాజన్య గతానన్య, 
సాదృశ్యదృశ్యాంగ, హృష్యజ్ఞరాసంధ సంధానయంత్రాది యత్నక్షయాదాయ 
నీతిశితాసారసారాంతర జ్ఞాన దాసాహిత ధ్యాన ....... గణ్యాకృతిచ్చాయ రాధానిరంత 


౨6 నింవోనన ద్వాత్రింశిక 4-24 (పుటలు 139-140. 1960 ముద్రణ. ఆంధ్ర నాపొత్య 


ని 
వరిషత్తు, కాకి నాడ) 


45 


స్తనా ద్రిస్థల క్రీడనాయత్తచిత్త, స్థిరాసక్తి లీలానటీ రంగరంగస్థలీసాధనాహృష్ట ... ... 
ee weer ధారాళ ధారాధరాకాశ నీలాంజనేందిందిరానీల సచ్చీకరగ్రాహకాళింది 
హేలా... కాంతిచ్చటా కాంత సంధాని తాలీల, లీలాలసచ్చారిణీ, గీతనీ 
రేజసచ్చారిణీ రాజ రాజాగ్రణీ*ి- 


ఇది పెద్ద దండకము - కొంత ముక్తపదగ్రస్తముగా గలదు. 


2. ఇతని తర్వాత నిరోష్ట్య దండకము వ్రాసిన వారు - ముడుంబ 
లక్ష్మణాచార్యులు : బేతవోలు సంస్థానములో నుండెడివాడు. (120 సంవత్సరముల 
(క్రింది) నందనందన విలాసమను - లక్ష్మణా కల్యాణమునందు - (చతుర్జాశ్వాసమున 
101) నిరోష్ట్రగణసమ దండకము వ్రాసినాడు. 

“జయజయ జలారాశి కన్యాస్తనాగ్రస్తలీన్యస్త కస్తూరికాచిహ్ని తోరస్థలా, 
కుండలాలంకృతాదర్శగండస్థలా................ రాజితశ్రీ యశోదాయకా శత్రు 
సంసద్ధరత్సాయకారాధికా నాయకా ధీరతా నిందితార్జోధి కాంచీధరా, కంజరాగాధరా, 


రక్షిత శ్రీధరా శ్రీధర క్రీ.......... స్‌ 


తి. గోవర్ధనం వేంకట నరసింహాచార్యులు : ఈ కవి మిర్యాలగూడెం 
తాలూకా విభురాముపేట వాస్తవ్యుడు (1856-1935). సారంగశైల మాహాత్య్యమను 
యమైదాశ్వాసములప్రబంధము (అముద్రితము నందు నిరోష్ట్య్ర దండకము గలదు.** 
రచనలలో నిరోస్ట్య్ర పద్యములను తెల్పిన కవులు - 


4. మూర్తికవి : విన్నకోట పెద్దన తరువాత ఈ మూర్తికవి తన కావ్యాలంకార 
సంగ్రహము నందు ఓష్ట్వ-నిరోష్ట్ర వర్ణములు గల పద్యముల వ్రాసినాడు. 
ఓష్ట్యము:- భూమిసుమనోమర ద్రుమ 
భామా ప్రద్యుమ్న ! భానువంశోద్భవ! పౌ 
లోమీవిభుశుభవైభవ ! 
భీమోపమ! భీమ! భీమ! పృథుదోర్విభవా! (2-175) 


29. సింవోనన ద్వాత్రింశిక 4-24 (వుటలు 139-140. 1960 ముద్రణ. ఆంధ్ర సాపొత్య 
పరిషత్తు, కాకినాడ) 

50. ముడుంబ లక్ష్మణా చార్ఫులు - నందనందనవిలానము (భారతి జులై 1967) (ర 

31. గోవర్ధనం వేంకట నరనింహోచార్యులు - క్రతులు (ఆంధ్ర నాపొత్య వరిష త్ర(తిక, నం. 
57 సంచిక -1, ౨ కీలక - చైత్ర, వైశాఖ, శ్రావణ, భాద్రవద) 


46 


ఓష్ట్ర నిరోష్టసంకరము: 

భూనాధోత్తమ! జంభభంజన హరీ భోగాభి రామక్రియా 

దానోజ్ఞ ంభిత వారిపూర భరితోద్య ద్వార్థి వీచీ వ్రజా! 

మానా మేయ సుధాబ్దీ నిర్మలగుణా! మాద్యన్మహాయూథప 

శ్రీ నూత్నప్రథమాన భాగ్యవర ! వైరివ్రాతభేదవ్రతా! (4-89) 
మొదటి పద్యములో మూర్తికవి ఉత్వవర్ణముల వాడినాడు-సంస్కృతమున దండిమత 
ప్రకారమవి ఓస్ట్రములు- మొదటి పాదములో “మరద్రుమి అని గలదు. “ర” నిరోష్ట్రము 
- అది “మరు[ద్దుమి గావచ్చునేమో! 

రెండవ పద్యము ఓష్ట్యనిరోష్ట్ర సంకరము - అనగా ఒక ఓస్ట్రవర్ణము- 
దాని వెంబడే ఒక నిరోష్ట్యవర్ణము రావలయును. కాని ఈ పద్యమునందు 
క్రమభంగమైనది-జంభభంజన -అనుటకు 'జంభజంభని అనియు... 'రామ క్రియా” 
యనుటకు రామ క్రమా - అనియు సవరించుకొనిన కవి చెప్పిన నియమము 
సరిపడునేమో? 


ర. గణపవరపు వేంకటకవి : ప్రబంధ వేంకటేశ్వర విజయవిలాసము - 
అప్పకవికి దాదాపు సమకాలీనుడు-మహాలాక్షణికుడైన గణపవరపు వేంకట కవి- 
తన యీ రచనలో నిరోష్ట్ర రచన చూపినాడు. ఈ (గ్రంథమొక విధముగా చిత్రకవితా 
సర్వన్వమన వచ్చును. ఏకాశ్వాసమే యైనను ఒక పద్యములో నెన్నియో 
పద్యములిముడ్చబడినవి. వాటి పేరే ముద్రణయందు ఒక పుట యగును అందుండి 
యొకటి రెండుదాహరింతును - 


nes గర్భిత నిరోష్య్యాచలజ్ఞిహ్వా స్రగ్విణీవృత్తము.” 
నారదారాధనా నారతాహ్హ్లాదితా 
నీర దాళీల సన్నీల తేజః శిత్రా! 
సార దైత్యచ్చి దాచండ చక్రాంచితా 
శ్రీరసాలంకృతా శేష శైలస్థితా. (221 పుట పూండ్ల వారి ...) 


52. కావ్యాలంకార నం(గ్రహము - నన్నిథానం వారి వివరణ” (ద్వి. ము 1959) 275, 5565 
పుటలు దివరణ యందు 'సవరణి” చూవిన బాగుగా నుండెడిది). 


౨౩ నమగ ఆంధ్ర సాపొత్యము 11 నం. లో విపులముగా కొన్ని పద్యముల విడదీసి చూవి 
నారు. (వుటలు 159-181) 


47 


“అచుంబితరచిత చతుర్ణయమ కాన్యనియమ భరణగరిష్ట నిరోస్ట్య్ర విరాజిత రగడ 
రాజము” - 
“కలికి కలికితనాన నానది గట్టి గట్టిగ నంటినంటిని 
కలికి కలిక చ నిన్న నిన్ననగాక గాకడకంటిగంటిని 
జాలిజాలిచె నంతనంతట జాలజాలక నీతినీతిగ 
నేలనేలకి లతిక లతికన నీక నీకడ జాతి జాతిగ 
సార సారస రాజిరాజిల సరససరసత చల్ల చల్లంగ 
కేరి కేరిస దాడి దాడిల కింక కింకల కెల్ల నెల్లగ 
నాడ నాడంగ నాంగ నాగజయానయానన గట్టగట్టంగ 
నీటనీడగ నేల నేలకి నెచ్చనెచ్చలి దిట్ట దిట్టగ 
దరినిదరినిల లేక లేకల దండదండననంగనంగన 
సరసిసరసిని సన్న సన్న నెసంగ సంగతి నంగనంగన 
నిచ్చనిచ్చన నయ్యెనయ్యెడ నెన్న నెన్నడ రేకరేకగ 
నచ్చినచ్చిన కానివానిగ యాళియాళిది సాక సాగగ 
కన్నెకన్నెలి కానగానల గన్నెగన్నెర చాయచాయంగ 
నెన్ని నెన్నిన దాసదాసన కింత కింతగ డాయడాయంగ 
గదలి గదలిక నలరె నలరేయి గాయగాయక నీడ నీడంగ 
నదరి నదరహి సరిగసరిగయి సందెసందెల జాడ జాడగ 
రాగ రాంగ తలం కెలం కెగ రాక రాకడ లెక్కలెక్కడ 
తీగతీంగడి నీననీనని దేట దేటకి నిక్క నిక్కడ 
నీటనీటన ననియనని యెంతేని తేనియ తేర తేరకె 
చాటచాటన కాద కాదయ సందిసందిడ చీర చీరకె 
నాతినాతిల కాళికాళిది నాగనాగకి కానకాననె 
నీతినీతిల కాన కాన జనించనించదె నాగనాగనె 
లలనలలనల తతినితతినిల లాగిలాగి గదించడించంగ 
నలినినలినిడ నిగ్గనిగ్గెడ నాటనాటల నంచనంచంగ 
ననలననలన గతిగగతిగన నాచెనాచెయి గట్టగట్టంగ 
ననిచెనినిచెన నంగనంగ జయంతయంతట జిట్టజిట్టంగ 
48 


చక్కంజక్కని దంటదంటలె సంగసంగతి దాంటదాటది 
అక్క్మయక్కడి లీలలీలత నంటనంటని చాటచాటది 
నీలనీలిని నాడనాడన నీచెనీచెన దాయ దాయగ 

రాల రాలంగ నేయ నేయల రంగరంగర కాయ కాయంగ 
యింతియింతియె యేనయేనల నిందనిండంగ నేన నేనన 
కాంత కాంత తతాళి తాళిచె గలకలసికలసిరి తాన తానని” 


6. కంకంటి నరసనింవాకవి : విష్ణుమాయా విలాసము 
పద్యములయందేగాక - ద్విపదలయందును నిరోష్టరచన బయలుదేరినది. 


వారిలో మొట్ట మొదటివాడు నరసింహకవి - కంకంటి పాపరాజునకు సోదరపుత్రుడు 
- 1868లో ఈ గ్రంథము ముద్రింపబడినది. శ. రలో దీనినుండి కొన్ని ప్రయోగములు 
గైకొనబడినవి. 1965 ముద్రణగల కం. పాపరాజు విష్ణుమాయా విలాసము పీఠికలో 
నితనిగూర్చి గలదు. దీనిలో నిరోస్ట్రపద[గ్రస్త ద్విపద గలదు 


34. 


ఇందిరాతటి దలంకృత దేహకంద 
కందకందదళాసి రక్ష క్రియానంద ... ... 
కారణకార్యాది కారణకృష్ణ 

కృష్ణ జయాశయాహితశాఖ కృష్ణ 


శత ........... 3 నిరోష్టకందము. 
కాణాదము పెద్దన (1790 ప్రాం.) ముకుంద విలాసము. 
కంకంటి పాపరాజు - ఉత్తర రామాయణము - (5 - 2339) 


మరింగంటి వెంకట నరసింహాచార్యులు - తాలాంకనందనీ పరిణయము. 
(3 ఆ. చివర సోస్ట్యనిరోష్ట్ర కందము). 


మాడభూషి వెంకటాచార్యులు - భరతాభ్యుదయము 


'ఆంధి” అను వత్రికలో - విష్టుమాయా విలాసము - విమర్చు' - (1940 ఆగస్టు) త్రీ 
నిడుదవోలు వెంకటరావు; (ఈ వ(త్రిక మధునావంతుల నత్యనారాయణశాన్తి గారి 
సంపాదకత్వమున 1940లో పిఠావురమునుండి వెలువడెడిది). 


49 


ఇట్లే మరికొందరును - తమ (గ్రంథములలో నిరోస్ట్య రచన చేసినారు. 
సింగరాచార్యుల నిరోషస్ట్ర రామాయణము బయలుదేరిన తర్వాత ప్రత్యేకముగా నట్టి 
(గంథములే బయలుదేరినవి. 
నిరోహ్హ్ర నీతాకల్వాణము = 

సింగరాచార్యుల నిరోష్ట్య రచనలు రెండును రామకధా పరములైనవే ! తరువాత 
వచ్చిన వానిలోగూడా రామకధా పరములైనవి కొన్ని గలవు. వానిలో పిడుపర్తి 
బసువప్ప విరచితమైన యీ నిరోష్ట్య సీతాకల్యాణము - అరివీర గండాంకిత 
బసువనృపాల తనూజుదైన పంటచింతభూపతికి (1650 ప్రాం.) అంకితము 
చేయబడినది - నాల్లాశ్వాసములు సంపూర్ణముగా గలదు. అముద్రితముో - 
అందుండి యొక పద్యము - 


“అన్నగరి రాజసదనాం 

ఛన్నగజ[ద్రత్న కాంతి శశిదీధితి న 
చ్చిన్నగతి నేనయ రాకల 

నెన్నంగ గాళింది గంగ నెనసిన రీతిన్‌” 


చతుర్జాశ్వాస గద్య యిట్లు గలదు- 

“అది శ్రీదక్షిణామూర్తి ప్రసాద సమాసాదిత సరససాహిత్యానువర్తి పిడుపర్తి 
బసువణాచార్య సత్పుత్ర బసువప్పకవి ప్రణీతంబైన సీతాకల్యాణ చరిత్రంబను నిరోష్ట్ర 
కథా ప్రబంథంబునందు చతుర్థాశ్వాసము” - 
నిరోహ్హ్ర జానకి కల్యాణము - 

శివ రామాభ్యుదయ మను ద్వ్యర్థి కావ్యము వ్రాసిన పోడూరు పెద రామకవి 
సోదరుడు రామకవి యీ [గ్రంథమును వ్రాసినట్లుగా 

సీ. “నీ తమ్ముం డసముండందె నిరోస్ట్ర జానకి 

కల్యాణ కృతి రామకవివరుండు-’ 
అని శివ రామాభ్యుదయ కృతిభర్త - కృతికర్తతో యని నాడట. ఈ [గ్రంథ మలభ్యముో 
తెర్‌. తంజావూరి వున్తకశాల - (గ. నం. 169. (గంథనూదబిక వుటలు - ౨8 - 39). 


56. ఆంధ్రకవుల చరిత్ర - కం. వీ. (3 భా. 275 వు. 1949 ము.) లభింవని నిరోస్ట్ర 
రచనలలో (వెణుతురువల్లి) దిట్ట కవి విశ్వనాథకవి - వారిళ్ళంద్ర చరిత్ర. (కవి తరంగిణి. 
12 నం. 156 వుట. 1955 ముదణ). 


50 


శేషము తిరుమలాచార్యులొక నిరోస్ట్ర ప్రబంథమును రచించి నట్లు అంబరీషో 
పాఖ్యానము ద్వారా తెలియుచున్నది. 


స్ప 'రూఢిదలిర్చ నిరోష్ట్య ప్రబంధంబు 
నిచ్చినారలు వేంకటేశ్వరునికిని.......... 


నిరోస్ట్రనల చరిత్ర:- ధరాత్మజా పరిణయమను ద్వ్యర్థి కావ్యమును 
బృహన్నారదీయమను పురాణ కథాకావ్యమును రచించిన క్రొత్తలంక మృత్యుంజయకవి 
5 ఆశ్వాసముల పరిమితిగల యీ నిరోష్థ్రనల చరిత్రను వ్రాసినాడు. గోదావరి మండల 
మందలి కొమరగిరి కవి నివాసము”. మచ్చున కిందలి పద్య మొకటి- 


చంచలరీతిగా నధిక చంచలతంగని నట్టియిందిరా 
చంచల నేత్ర నెల్లడ నచంచలగా నెడందందలంచి యా 
చించిన యర్థి రాజి నిరసించిన నిర్లతకీర్తి కెంత చిం 
తించిన నక్కటా ! తగిన నిష్కృతి కల్లగ నేరదేగదా. (8ఆ) 


ఈ విధముగా తత్సమ నిరోష్ట్య కావ్యరచన చేసిన వారు గలరు;ో ఈ 
నియమవమే అచ్చాం(్రము - నిరోష్ట్యము నందును దానిలో మరికొన్ని 
నియమములతోడను బయలుదేరిన రచనలుగలవు. వానిని గూర్చియు తెలుసు 
కుందము. 


తుద్దాంధ్ర నిరోస్ట్ర రచనలు:- మరింగంటి సింగరాచార్యులు:- దశరథ 
రాజనందన చరిత్రయేగాక శుద్దాంధ్రములోను నిరోస్ట్ర కావ్య రచనను సింగరాచార్యులు 
చేసినాడని గత ప్రకరణములలో తెలుసుకున్నాము. ఈ రెండు పద్ధతుల కతడే 
యాద్యుడు గదా ! 


శుద్దాంధ్ర నిరోష్ట్ర సీతాకల్యాణము మొత్తము మూడాశ్వాసములు- సుమారు 
300 పద్యములుండును. ప్రప్రథమముగా వీ కృతి- “ప్రబంధ కల్పవల్లి యను 
పత్రికలో ప్రచురింపబడి యనంతరము 1910 సంవత్సరమున గుంటుపల్లి 
సోమయ్యగారిచే గుంటూరులో గ్రంథముగా ముద్రింపబడినది. 


౨7 ఆంధ్ర కవుల చరిత్ర - (పుట 2౨36౬ 1949 ము) 


తెరి. ఈ విధముగా చాలామంది కవులు కలరు - అందరిని గూర్చి తెలువ లేదు. వివరములకు 
- వూండ్ల వారి పీఠికలు 1. (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము 2. శుద్ధాంధ్ర 
నిరోస్ట్ర నిర్వచనకుళ చరిత్ర. 


51 


మా నాయనగారివద్ద ముద్రిత లిఖిత ప్రతులుండెనట. వానిలో ముద్రిత 
ప్రతి పరహస్తగతమైనది. ఉన్న లిఖీత ప్రతి తృతీయాశ్వాసములో 75వ పద్యము 
తరువాత కొన్ని శిథిలమైనవి. ఆశ్వాసాంత్యమునకు ముందు కొన్ని పద్యములు గలవు. 
పై ప్రతితోనే నొక ప్రతి సిద్ధము చేసుకున్నాను. ప్రథమాశ్వాసము కృత్యాదితో 109 
గద్య పద్యములు. ద్వితీయాశ్వాసము 96 గద్య పద్యములు తృతీయాశ్వాసము; 75 
పద్యము వరకు పూర్తిగా యుండితరువాత కొన్ని పద్యములు శిథిలమై “ఎడనెడ 
రాజతల్‌' ఇత్యాది పద్యమునుండి పూర్తిగా గలదు (75+15 = 90). ప్రథమాశ్వాసము 
చివరనొక కమలగుచ్చబంధము గలదు. మదరాసు ప్రాచ్యలిఖీత పుస్తక భాండా 
గారమున నొక యసమగ్ర ప్రతిగలదట. 


నిరోష రచనయే శ్రమతో గూడిన పని. దానిలో అచ్చ తెనుగు నిరోస్థ్రము 
గదా! సింగరాచార్యులు కవితా శిల్పములో క్రొత్త వన్నెలనుపచరించుటయందు 
నైపుణిగలవాడు గావున నిరోస్ట్ర రచనతో తృప్తి జెందక అచ్చాంధ్రముతో నిరోస్ట్రముగా 
నీకృతి చేసినాడు. దీనిలో నిర్వచనమను నియమము పెట్టుకొనలేదు గాని 
యట్లూహించినచో నితని కంత శ్రమ కాదనిపించుచున్నది. శుద్ధాంధ్రగ్రంథ రచన 
మిక్కిలి క్లేశదాయకమైనది. సంస్కృత శబ్బార్థముల బోధించు దేశ్యము 
లాంధ్రవాజ్మయమున నత్యల్పముగా గలవు. శుద్దాంధ్ర గ్రంథరచన చేయువారు కొన్ని 
శబ్దములకు వ్యుత్సత్తులను సృజించినారు. పేళ్ల యందును మరికొన్నిటి యందును 
సంస్కృత శబ్ధములనే విధిగా స్వీకరించినారు. మన యాంధ్ర సారస్వతము నందు 
నిరోస్థ్రలు తక్కువ. 
సింగరాచార్యు లీ కృతి నిర్మాణమును గూర్చి : 
శోతెనుంగునం గొన్ని కావ్యములు తెల్లముగా రచియింపవచ్చుం బేర్మొనంగ 
నిరోష్ట్ర కావ్యములు ........ (1-27) 
ఈ విధముగా 82 సంఖ్య పద్యము వరకు చెప్పినాడు - కవి.శు.ని.సీ 
కల్యాణమున పాటించిన నియమము - 
అరయకగచజటడతద నాయలసహ 
రద్వయమెగాని యొండక్షరములు చొజవు 
మటియు నౌత్వోత్వములుకొమ్ముమా ముడియును 
వలవదామీద సుర భాషనిలుపరాదు. (1-34) 
39. కృుత్యాది వద్యము లనుబంధములో గలవు గావున - వద్వాదులు మాత్ర మొసంగుచున్నాను. 


52 


'పఫ బ భమ విలె గాక గుడికొమ్ము బెత్వము సైతము నిరోస్ట్రముగా పాటించినాడు. 
ఇష్ట దేవతా ప్రార్థనమున, కృత్యాదికృత్యంతములయందును ఓష్ట్యమేగలదు. ఇన్ని 
నియమములు పెట్టుకున్నను, సీతాకల్యాణమునందు ధారాలోపము మాత్రము లేదు. 
నామవాచకములయందు మాత్రము సంస్కృత నామములనే గైకొన్నట్లు కవి తెల్పినాడు 
(1-35). 


పొన్నికంటి తెలగన్న యయాతి చరిత్ర మచ్చ తెనుగు కావ్యము. 
సింగరాచార్యుల యీ కృతియు నిరోష్టృమేగాక శుద్దాంధ్రము. తెలగన్న - 
సింగరాచార్యులలో అచ్చ తెనుగు కావ్యరచన కెవ్వరు ముందు ? అనునది సంశయము. 


యయాతి చరిత్రయందును - కు.ని.సీ.క యందును - 
కం॥ మున్నెవ్వరు నొడువని.... .... 


ఉ॥ అచ్చ తెనుంగు బద్దెమొక టైనను......... ” అను పద్యములు సమానముగా 
గలవు. యయాతి చరిత్రయందా రెండుపద్యములు తెలగన్న (వాసినవికావు. 
సింగరాచార్యుల యగ్రజుడైన యప్పలాచార్యులు తెలగన్నతో యన్నట్టివి. కావున ఆ 
పద్యములు అప్పలాచార్యుల రచనయే గావలయును. కాని “ఆయన చెప్పినట్లు - 
తెలగన్న వ్రాసుకున్నాడని కొందరు కవులను భావించినట్లు భావించుటకు వీలులేదు. 
అప్పలాచార్యులు గొప్ప పండితుడు, కవి; యీ విషయమును సింగరాచార్యులేగాక 
తెలగన్నయును తెలిపినారు. 


సింగరాచార్యులు నిరోష్ట్య సీతాకల్యాణమును 20 ఏండ్ల ప్రాయమున 
రచించినానని తెల్పినాడు. అప్పలాచార్యులకీతని కృతివిషయము తెలిసియే యుండును. 
కాని రాజాస్థానములో నున్నవాడు - పైగా తెలగన్నతో సన్నిహితముగా నున్న 
వాడుగావున మారుమూలపల్లె యందున్న తమ్ముని (సింగరాచార్యుల) కృతినిగూర్చి 
తెలగన్నకు తెల్పియుండును. అయినను యయాతి చరిత్రను అమీనుఖానుకు కృతి 
యిప్పించి తెలగన్నతోపాటు అప్పలాచార్యులు సత్మృతుడుగానయినాడు, 
రాజాశ్రయమున్న రచన (అమీనుఖాను ఇబ్రహీం కుతుబ్బావద్ద మీర్‌ జుమ్లా) కావున 
యయాతి చరిత్ర వ్యాప్తి చెందినది. కాని మొట్ట మొదలే అచ్చ తెనుగులోను అందు 
నిరోస్ట్రముగను వ్రాయబడిన సింగరాచార్యుల కృతి రాజాశ్రయము లేకపోవుటచే 
వ్యాప్తికి రాలేదు. 


ద.రా.నం.చ. యందు తనకుముందు శాకల్యమల్లన నిరోష్ట్య రచన 
(సంస్కృతము) చేసినట్లును, రాఘవపాండవీయము ద్వ్యర్థిగా సూరన రచించినట్లును 
సింగరాచార్యులు కృతజ్ఞతా పూర్వకముగా తెల్పినాడుగదా! తెలగన్నయే ముందుగా 


౨3 


అచ్చతెనుగులో రచన చేసినచో ఆతనిని గూర్చి తెల్పకుండునా! ఏతావాతా నిరోస్ట్య్ర 
కావ్యరచనకు సింగరాచార్యులెట్లాద్యుడో అట్లే అచ్చ తెనుగు రచనకు గావచ్చునేమో? 
యని నా యభిప్రాయము. 


ఇది చాలామంది సాహిత్య పరిశోధకులకు జిజ్ఞాసువులకు ఆశ్చర్యము 
కలిగించునో లేదో? కాని, బాధాకరముగా మాత్రముండును. తెలగన్న-సింగరాచార్యుల 
విషయమై ఇంక కొంత పరిశ్రమయవసరము. అప్పుడు ఎవరు ముందు ? అనునది 
తేలును. 


సింగరాచార్యులు శుద్దాంధ్ర నిరోష్ట్ర సీతాకల్యాణమును మూడాశ్వాసములుగనే 
రచించినను రామాయణకథ పూర్తిగా సంక్షిప్తముగా తెల్పినాడు. శైలి తెలియుటకై 
మచ్చునకొక పద్య ముదాహరింతును. 


“జిగిచన్ల ట్లసియాడందీఅయిన లేచెక్కిళ్ల చక్కిన్నిగ 

న్నిగ లీనంగం గడారికంటి సిరిడాల్‌ నిండంగం గై చిన్నియల్‌ 
తెగలై నల్దెసలాని చక్కంగం జికిల్‌ సేయన్‌ నెంజాసిగ్గెదన్‌ 

దగలన్‌ రానెలం జేరి కాళ్లకడచెంతన్‌ సాగిలెన్‌ నాతిదాన్‌. (2-63) 


నింగరాచార్యుల శుద్దాంధ్ర నిరోష్ట్య సీతాకల్యాణము తరువాత మరికొన్ని 
నియమములతో నిట్టి రచనలచ్చాంధ్రమున బయలుదేరినవి. వీరి నియమములు. 


1. నిర్వచనము. 2. ఓస్ట్రవర్గములతో నామవాచకములు. తత్సమ భాషా 
నిరోస్ట్య రచనలయందుకన్న అచ్చ తెనుగునం దీనియమములును విశేషమైనవి. ఈ 
పద్ధతి రచనలలో మొదటిది - 

1. అచ్చాంధ్ర నిరోస్ట్ర నిర్వచన, హరిళ్ళంద్ర నలోపాఖ్యానము. 

ఈ (గ్రంథకర్త తంగెడ గంగనామాత్యుడు, లక్ష్మయామాత్య పౌత్రుడు, 
చిటియెల్లనార్యుని పుత్రుడు. అచ్చ తెనుగు కవితలో 'గండరగండిడైన గంగన, తాను 
చేసుకున్న నియమములలో రెండర్ధములు వచ్చునట్లు కూడా రచనచేసినాడు. 1898కే 
మిక్కిలి శిథిలముగానున్న తాళపత్ర ప్రతి నుద్ధరించి మొదటిమారుగా శ్రీ పూండ్ల 
రామకృష్ణయ్యగారు సాహిత్య లోకమునకీ కవిని పరిచయము చేసినారు.“ ఇతని 
కృతినుండి యొక పద్యము. 


40. అముద్రిత (గ్రంధ చింతామణి. వత్రిక నెల్లూరు (నం. 11. సం. 10. 1898 అక్టోబర్‌ 
వుట-62) దీనిలో కొంత (గ్రంథము ముద్రణమైనది. 


54 


“చేరిక నేరటే టసలుచేనెల రాగ మొనర్చియన్నిటన్‌ 
నేరిచికట్ట తీరిచిన నింగినెసం గెడి యిండ్ల చెంగటన్‌ 
సారెంగజంగిజాటి తెలిజాలెదనంటిన యట్టినీటికే 
కారిగడంగె నంత తెజింగంటిజతల్‌ నెలగాయ నచ్చటన్‌” 


2. శుద్దాంధ్ర నిరోస్ట్రు నిర్వచన కుళచరిత్ర. (1876 - ము.) 


పెద్ద నియమములతో బయలుదేరిన రచనలలో నిది రెండవది. కర్త మచ్చ 
వెంకటకవి (1856-1908). అ.(గ. చింతామణి యధిపతులగు పూండ్లవారు ఈ 
(గ్రంథమును తమ విపులపీఠికతో 1876 సం.లో ముద్రించినారు. ఈ కవి శీకాకుళం 
జిల్లాలోని జలుమూరు వాస్తవ్యుడు. ఇతరకృతులీతనివి గలవు. పైకృతితోనే గాక ఈ 
కవి మనకింకను సుపరిచితుడు. పర్గాకిమిడి మహారాజా వారి కళాశాలలో 
నీతడుపాధ్యాయుడుగా నున్నప్పుడు గి. వేం. సీతాపతి, చిలుకూరి నారాయణరావు, 
తాపీ ధర్మారావుగారలు ఈయనకు శిష్యులు. 

వెంకటకవి రచన ముద్రణము కాగానే నాటి పెద్దల ప్రశంసలను పొందినది. 
ఆ కాలములో రచనచేసి పెద్దల మెప్పును పొందుట *.. ఉభయ కవిమిత్రు 
మెప్పించుటి వంటిది. 
(పశంసనలు : 

(శ్రీ మండపాక పార్వతీశ్వర శాస్త్రి (18383-1897)- 


మచ్చరము లేదు, కయితలోమచ్చలేదు 

మచ్చయిన లేదునుతికి, సొమ్మచ్చ లేదు 

మచ్చయన మెచ్చంనగు పుట్టుమచ్చగాన 

మచ్చ వెంకటకవినామ మచ్చమయ్య. (2-2-1894-బొబ్బిలి) 
దుర్భా సుబ్రహ్మణ్యశర్మ - 

“దంటతనాన నక్కుశుకతన్‌గయి లెన్నంగ నేడొనర్చె నౌ 

డంటనియక్యరాల్దనర నచ్చ తెనుంగున గద్దెలేని తే 

జంటంగలాంతి కయిసరుల సాటియె సారె కెదందలంచ నా 

దంటకుం దొంట గంగకయి దక్కంగ నిట్టికడిందిసత్తిచే” 


గంగన్నగన్న జాడం గ 
నుంగొని లింగన్న జేసెనొగి సౌరలరా 


ఏ౨ 


రంగను, గడునలుకతనై 
నంగాదది దీనికీడు నా యెదలోనన్‌ * (1894 ఫిబ్రవరి) 


పై పద్యమున పేర్శొనబడిన లింగన్న యే - 
కందుకూరి వీరేళశలింగము (1848-1919 ) : గద్యతిక్కనగా ప్రసిద్ధి గాంచిన 


వీరేశలింగముగారు శుద్దాంధ్ర నిరోష్ట్ర నిర్వచన నైషధమును (1888) వ్రాసినారు. 
శు. ని. ని. కుశచరిత్రకన్న యీ గ్రంథము ముందుగా ముద్రింపబదినది. చక్కనిశైలి. 


బిల్వేశ్వరీయమునందు కొక్కొండ వారు వీరేశలింగకవిని - (గ్రంథమును 
గూర్చి 


“అచ్చ తెనుంగు గబ్బమలవరించుట కూచి 

మంచి తిమ్మనయును మంచి తెలగ 

నయును లింగనయును నయమున స్వీయ భా 

షాభిమాన మాన్యులని నుతింతు? - (ఆంధ్ర రచయితలు, పుట 87) 


అబ్బరాజు హనుమంతరాయశర్భ పాకయాజి :- ఈయన అచ్చాంధ్ర నిరోష్ట్య్ర 
నిర్వచన హరిశ్చంద్ర చరిత్ర (1915 ము), అచ్చాంధ్ర నిర్గద్య నిరోస్ట్ర దాశరధీ 
చరిత్ర (1917ము) వ్రాసినాడు. ఈ రెండును ముద్రణమైనవి. 


శ్రీపాదక్టష్ణమూర్తిశాగ్త్రిగారు (1866-1980 ) : కవిసార్వభౌములు శతాధిక 
(గంథకర్తలైన శాస్త్రిగారు 'ఆచ్చాంధ్ర నిరోస్ట్ర నిర్వచన హరిశ్చంద్ర చరిత్ర వ్రాసినారు. 
1938లో నిది ప్రచురింపబడి నాడు మద్రాసు రాష్ట్రమునకు తాత్మాలిక గవర్నరుగా 
నుండిన కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారికి అంకితమీయబడినది. 


ఠంయాల లక్షీ శ్రినరనింహాచార్యులు (1884-1959) : వరంగల్లు వాస్తవ్యులైన 
శ్రీ ఆచార్యులుగారు బహువిధ గ్రంథనిర్మాణదక్షులు. 'శుద్దాంధ్ర నిరోస్ట్ర నిర్ణద్య కేకయ 
రాజనందన చరిత్రను వ్రాసిరి. ఇది యముద్రితము. ఇదియేగాక అచ్చ తెనుగునందు 
'కుబ్దా కృష్ణవిలాసము” (అ.ము.), శుద్ధాంధ్ర రామాయణము (1928 ము.) లను 
రచించిరి. వీరి రచనలయందు చిత్రకవిత హెచ్చుగా నుండును.* 


41. (ప్రశంసలును (దుర్భావారివి) అచ్భాంద్ర నిరోస్త్రములుగాగలవు, మచ్చు వెంకటకవిని గూర్చిన 
విశేషములకు -ఆం(ధ్రరచయితలు 148-147 పుటలు (1950 ముద్రణ), 


42. ఈ రచనలనుగూర్చి తెల్పిన మి(త్రులు డా॥ కోవెల సువ్రసన్నాచార్వుల వారికి కృతజ్ఞుడను. 
56 


దేవులపల్లి నరనింహాశాస్త్రిగారు : అచ్చాంధ్ర నిర్గద్య నిరోస్ట్ర సారంగధర 
చరిత్ర (1898 ము.) 

(కొత్తలంక మృత్యుంజయకని న నిరోస్ట్య నలచరిత్ర (అ. ము.?) 

వేదుల నారాయణకవి : నిరోస్ట్ర దశరధతనయ శతకము (1917 ము.) 

పేరయ నూరిగారు : నిర్దుష్ట నిరోష్ట్య్ర దాశరధీ శతకము. 

ప్రత్యేకముగా నోష్ట్ర, అచ్చాంధ్ర మొదలైన యీ పద్ధతులతో రచనలు చేసిన 
వారిలో కొందరు వీరు. మరికొందరు తమ రచనలలో క్వాచిత్మముగా అచ్చాంధ్ర 
నిరోస్ట్య రచన చేసినారు.“ 

కూచిమంచి తిమ్మకవి : అచ్చ తెనుగు రామాయణములో (2 ఆశ్వా) 


అయ్యన కోట పార్థసారథి : సత్య విజయము (1893 ము.) 5 
ఆశ్వాసములుగల నీయచ్చ తెనుగుకృతిలో నొక నిరోస్ట్ర సీసము గలదు. 

తెనుగు సారస్వతమున తత్సమ, శుద్దాంధ్ర నిరోష్ట్య రచన, దాని క్రమపరిణామ 
వికాసములను (కొంత) తెలుసుకున్నాము. 

సంస్కృత సంపర్మము తెనుగునకు వీడరానిది, తెనుగు సాహిత్య ప్రక్రియ 
చాలావరకు, సంస్కృత సాహిత్యము ననుసరించినదే కావున సంస్కృతములోగల 
నిరోష రచనలను గూర్చియును తెలుసుకొనుట యవసరముో 


సంస్కృతసాహిత్యములో నిరోష్ట్రరచన 
ఎల్లభాషలకును తల్లియైన సంస్కృత సారస్వతమునందు చాలాకాలము 
నుండియే చిత్రకవిత్వము గలదు. భారవి, మాఘుడు మొదలైనవారు తమ రచనలలో 
నిట్టి పద్ధతి గనబరచినారు. 
సంస్కృత సారస్వతములో నిరోష్ట్వ కావ్యరచన చేసిన వారును, కావ్యములలో 
మచ్చునకు నిరోష్ట్రమునకు చూపినవారును గలరు. 
ఇదియేగాక యిట్టి పద్ధతి (నిరోష్ట్రము) శాసనములందు కన్సించుచున్నది. 


48. నునర్ల అనంత రావుగారు నిరోస్త్రముగా నాటక రచన చేనినారట. 


44. నంస్థృత విషయమే మొదట తెల్పవలయునుగాని, తెనుగుగ్రంథము గావున మొదట తెనుగు 
నిరోహ విషయము తెల్పనైనది. 


57 


క్రీ. శ. 1216 ప్రాంతపు (1184 శా. సం.) దైన బూదపుర శాసనము (మహబూబ్‌ 
నగర్‌ జిల్లా) నందు నిరోష్ట్య్ర శ్లోకముగలదు. తెలంగాణా శాసనములను [గ్రంధములో 
నిది యసమ(గ్రముగనున్నది. అందున్నంతవరకు ఆ శ్లోకము :- 


'కేదారాతతశీలిశాలజనతా చేతస్సదానంద కృ 
త్తారా గౌరనిరంతి నీరజరజస్సంచారచ ... లః 


నై జాధిక సలీల సాగరసదాహంకార శంకాకుల ....? ** 


క్రీ. శ. 620 ప్రాంతమున విలసిల్లిన దండిమహాకవి ప్రసిద్ధమైన రచనలలో 
నొకటి దశకుమార చరిత్రము. దీనియందు సప్త మోచ్చ్వా సములో నిరోస్ట్ర రచనగలదు. 
నియమము చక్కగా పాటింపబడినది. ఇట్టి నిరోష్ట్ర రచనకు సందర్భము - 
మంత్రగుప్తదను నతనికొక రాజకన్యా సంసర్గము వలన పెదవులు దంతక్షతములైనవి, 
కావున నొక పెదవితో మరియొక పెదవిని చేర్చలేని స్థితిలోనున్నాడు. అట్టి 
సమయమునందు రాజ వాహనమహారాజుతో తనసంగతి తప్పనిసరిగా చెప్పవలసిన 
స్థితి యెర్చడినది. ఓష్ట్రవర్గములతో చెప్పుటకష్టము. కవి యా సమయమునందు 
మంత్రగుప్తునితో నిరోష్ట్రముగా వృత్తాంతమును చెప్పించినాడు.* షష్టోచ్చ్వాసపు 
చివరలో 'సకిలకరకమలేన కించిత్సంవృతానః లలితవల్లభారభసదత్త దన్తక్షతవ్యసన 
విహ్వలాధరమణి న్నిరోస్ట్రవర్ధ మాత్మ చరిత మాచ చక్షే (160 పుట) అని తరువాత 
సప్తమోచ్చ్వాసమును ప్రారంభించినాడు. అందలి గద్యలో కొంత భాగము- 


'రాజాధిరాజనందన నగరంధ్రగతస్యతే గతింజ్ఞాస్యన్నహంచగతః- 
కదాచిత్మళింగాన్‌. కళిజ్ఞనగరస్యనాత్యాసన్న సంస్థిత జన దాహస్తాన 
౧ థి థి 

సంసక్తస్యకస్య చిత్మాంతారధరణి రజస్యాస్తీర్ణ సరసకిసలయ సంస్థరే 

తలే నిషజ్య నిద్రాలీఢదృష్టిరశమషి . . . .(పు. 161) 

అధక దాచిదాయాసిత జాయారహిత చేతసి లాలసాతిలంఘనగ్గాన ఘన 
కేసరే. రాజదరణ్యస్థలీలలాట లీలాయిత తిలకే. లలితానంగ రాజాంగీకృత నిర్జిద్రకణికా 
కాంచనచ్చ త్రే. దక్షిణదహనసారఢథి రయావ్యాతసవాకార చంచలకలికే. 


తల్‌ తెలంగాణ శాననములు. 1 భాగము 1985 ము. శానన సంఖ్య 21 వుట 6556 లక్ష ణా 
రాయ వరిశోధక మందలి, హైద్రాబాదు (వుటలు. లల5-ర6) 


46. నిరను నానీక చంవువు - ఈ వద్ధతిగానేగలదు. శూర్చణఖ నాసికాచ్చేదనమైన తర్వాత 
రావణునితో మొర పెట్టుకొనును - అనునానికాక్షరములను వల్బు లేదుగదా ! కావున కవి 
నిరనునానిక రచన చేసినాడు. 


58 


కాలాండజకంథరాగరక్తరక్తాధరా రతిరణాగ్ర సన్నాహ శాలినీ శాలినీకన్యకాంతః కరణ 
సంక్రాంత రాగలింగితలజ్జే. దర్దరగిరితట చందనా శ్లేష శీతలానిలాచార్యదత్త 
నానాలతానృత్త లీలే కా లే కలింజ్ఞ రాజస్సహాంగనాజనేన .......... (పు 164.) 


క్షీర సాగర రశనాలంకృతాయా ! గంగానదీ సహస్రహారయస్టిరాజ 
తాయాః ధరాంగనాయా ఏత దాసాదనాయ సాధనం............ (పు 167) 


తెలుగులో కేతన ఈ సందర్భమున నిరోస్ట్రరచన చేయలేదు. * ఎనుములపల్లి 
సంజీవరాయశాస్తిగారు, దీపాల పిచ్చయ్యశాస్తిగారు, విద్వాన్‌ విశ్వంగారు ఎవ్వరైనను 
తమ యాంధ్రీకృతియందు నిరోస్ట్ర రచనయే చేయలేదు. ఇటీవల (1967) సాహిత్య 
ఎకాడమీ వారి దశకుమార చరిత్రపై కొన్ని విమర్శలు వచ్చినవి. వానియందీవిషయము 
లేదు. దండి నిరోస్ట్య నియమము చూడగా పదలాలిత్యమేగాక దండి రచన 
దండినియమము గలదని తెలియుచున్నది. 


శాకల్యమల్లన నిరోష్ట్ర రామాయణము :- తెనుగు దేశపు సంస్కృత 
కవులయందు ప్రసిద్ధుడైన మల్లన సంస్కృతమునందు నిరోష్ట్య రామాయణము 
వ్రాసినట్లు ఏకామ్రనాధ విరచిత ప్రతాప చరిత్రము మొదలైనవి తెల్పుచున్నవి. 
సింగరాచార్యులు దశరథరాజనందన చరిత్రయందు - 

“మును రామాయణము న్నిరోష్ట్రముగనింపుల్‌ మీర శాకల్లై మ 

ల్లన దా సంస్కృత భాషం జేసెనన నాలాగున్‌ జెవుల్‌ నిండంగా 

వినుటేగాని ధరిత్రిలో నిజముగా వీక్షింపలేదిట్టిదేం 

దెనుంగుం జేసెద భూమిపైం గవిజనాధ్యక్షుల్పశంసింపంగన్‌....” 


అన్నాడు. సింగరాచార్యుల కాలమువరకే, అనగా 16వ శతాబ్దములోనే లభ్యముగాని 
(గ్రంథములలో నీ నిరోస్ట్ర రామాయణమొకటి* - శాకల్య మల్లన మనకింకొక 
విధముగా నాంధ్రసాహిత్యమున పరిచితుడు. భాస్మర రామాయణమున హుళక్కి 


47. చూ. దశకుమార చరిత్ర - కేతన (11-8) 

468. భారతి 1967 సెప్టెంబర్‌, దశకుమార చరిత్రము -నిడుదవోలువారుు; భారతి 1967 
నవంబరు - ఇదే శీర్షికతో “భాసర” (ముళ్లపూడి భాన్మరరావు) వీరిద్దరికి సమాధానము 
(?) 1967 డిసెంబర్‌ - మద్దులవల్లివారు. 

49. జటప్రోలు నంన్థానకవి, కవికంధీరవ కృష్టమాచార్యులుగారు 120 నం॥ ల (క్రితము 
నంస్ముతములో నిరోస్ట్ర రామాయణము ట్రానిరట. (విజ్ఞాన నర్వస్వము 4 భా. తెలుగు 
సంసృతి, వుట 1179) 


59 


భాస్మరుని తర్వాత యుద్ధకాండ భాగమును పూర్తిచేసిన అయ్యలార్యుడు గద్యలో 
యిట్లు తెల్పినాడు - 
“ఇది గశ్రీశాకల్యమల్లకవి వీరనరసింహావర జాప్పలార్య నందనోభయ 
భాషాకవితావిశారద, శారదాచరణకమల పరిచరణపరిలీఢమాన 
సాయ్యలార్య విరచితంబైన శ్రీరామాయణమహా కావ్యంబునందు 
యుద్ద కాండ సర్వంబునే కాశ్వాసము’ - అని - దీనిననుసరించి - 
శాకల్యమల్లన సోదరుడు నరసింహము. మరొక సోదరుడు అప్పలయ్య. 
శాకల్యమల్లన రెండవ సోదరుని పుత్రుడే అయ్యలార్యుడని తెలియుచున్నది. ఈ మల్లన 
ద్వితీయ ప్రతాపరుద్రుని యాస్థానమున నున్నట్లు ప్రతాపచరిత్ర తెల్పుచున్నది. 
కాకతీయ సామ్రాజ్య విచ్చిన్నానంతరము హరిహరబుక్కరాయలు విజయనగర 
సామ్రాజ్యమును స్థాపించిరి. వీరి యాస్థానములో మల్లన యున్నట్లు గలదు. 


“ఇతనికి కవిమల్లుండు మల్లయార్యుండని నామాంతరములు. ఇతని తండ్రి 
మాధవపండితుండు, ఈకవి సాహిత్య నిష్టాతుండు, అద్వైత శాస్తమునందెక్కువగా 
కృషిచేసెను. వేదాంత దేశికునితనయుండైన నయనారాచార్యునితో నీతడు శాస్త్రవాద 
మొనర్చెననియు. రాచకొండనేలుచున్న సింగభూపాలుని సభలో సత్కృతుం 
డాయెననియు తెల్పుదురు . . ఇతడు శా. 1800 ప్రాంతము వాడనబడును, అని 
“సంస్కృత కవి జీవితము” లందు మల్లాదివారు (పు 157, 1950 ముద్రణ) 

మల్లనకృతులు :- 1. నిరోష్టరామాయణము (అలభ్యము). 2. ఉదార 
రాఘవము ౨. అవ్యయసం(గహ నిఘంటువు. 

విజయనగరమున నున్నప్పుడే మల్లనకవి ఉదార రాఘవమను 18 సర్గల 
కావ్యము రచించినాడు. అందు 9 సర్గలు మాత్రమే లభ్యమైనవట్‌. అనగా శూర్చణఖా 
నాసికాచ్చేద వృత్తాంతమువరకే లభించినది. డా॥ బిరుదురాజు రామరాజు గారివద్ద 
ర్‌ సర్గలు (ము) గలవు. అందుండి కొన్ని శ్లోకముల నొసంగుచున్నాను - 

వాయవ్యాస్తేణ సౌందింరఘుపతిరధునోదంబు దావంబుదాభః 

ప్రోద్యద్భాహుం సుబాహుం సహారజనిచరై రక్షిణోల్లక్ష్మణోపి 
ఆకాశాత్పుపష్పవృష్టింము ముచురనిమిషాస్తుష్టువుః కృష్ణివర్గాః 

సమూర్డేసప్తతంతా వవిహతహవిషి ప్రాపహర్షంమహర్షి (2-104) 

(1891 ము). 
60 


ధనుర్విద్యా కౌశలమ్‌: 


తచ్చాపమాకర్శతి తాటకారా 
వాకర్ణమాకర్ణి విశాలనేత్రా 
సాసూయమైక్షిప్ట విదేహజా సౌ 
కన్యాం కిమన్యాం పరిణేష్యతీతీ* (3-125) 
ఈ శ్లోకము మురారి అనర్హరావవము (4-53) లోని శ్లోకమును 
బోలియున్నది. 


ప్రథమసర్గగద్య - 
“ఇతి శ్రీసుఖస్వప్నాకలిత రఘునాథదత్తవరప్రసాద, సహజసారస్వత 
శ్రీ శాకల్యమల్లపదాంకిత మాధవసుధీతనయ కవిమల్లాచార్య 
విరచితే ఉదార రాఘవేమహాకావ్యే ప్రథమ స్పర్ణః- 
అవ్యయ సంగ్రహనిఘంటువు:-” ఈ(గంథము ఏకాక్షర ద్వ్యక్షర త్రక్షర 
చతురక్షర-యనునధ్యాయములుగలది. గ్రంథాదిని- 
ప్రణమ్యశిరసాదేవం భద్రాదినిలయం హరిమ్‌ 
యథావ్యయాని కతిచిత్సంగృహ్యం తేయథాతథమ్‌” 
అను శ్లోకముగలదు. సంస్కృతములో భద్రాచలప్రశంస ఇందుగలదు. క్రీ.శ. 
1686 ప్రాంతమున కంచెర్ల రామదాసు భద్రాచలమునందు రామాలయ నిర్మాణము 
చేయించెను. శాకల్యమల్లన 1330 ప్రాంతమువాండు. అప్పటికే భద్రాచలమున 
నొక విష్వాలయమున్నట్లు పై శ్లోకము తెల్పుచున్నది. 
ఇందలిగద్య- 


“ఇతి చతుర్భాషా కవితావీతామహాంక శాకల్యమల్లు భట్ట 
విరచితావ్యయ సం(గహనిఘంటుస్సమాప్తః-’ 
51. ఈ శ్లోకములనొసంగిన ఆచార్య రామరాజుగారికి కృతజ్ఞుడను. 
52 ఈ (గ్రంథము తంజావుర సరస్వతీ మవాలు గ్రంథాలయములో నున్నట్లు తెలియుచున్నది. 


చూూ Cataluage of Sanskrit Manuscripts, T.M.S.S. Library Kavyas, Vol 
XX No. 29, మరియు. 


History of Reddi Kingdoms. మల్లంపల్లి సోమశేఖరశర్థుగారు (1948 ము. వుటలు 
490-91). 


61 


పై గద్యవలన మల్లనకు 'చతుర్భాషాకవితాపితామహ” బిరుదమున్నట్లు 
తెలియుచున్నది. 
సుప్రసిద్ధ లాక్షణికుడైన యప్పకవి శాకల్యమల్లన లక్షణగ్రంథమును 
రచించినట్లు- 
సంస్కృతమునకు నాంధ్రభాషకును దొల్లి 
లక్షణములు శాకల్లెమల్లన సుధీంద్ర 
విన్నకోట పెద్దన సుకవి ప్రముఖులు 
క్షితి నొనర్చిరి లోకోపకృతిగ పెక్కు (అప్ప-1-4) 
అని తెల్పినాడు. శాకల్యమల్లన గ్రంధము నిఘంటువు. దీనిని అప్పకవి 
లకణ[గ్రంథముగా పేర్కొనుటలోని అభిప్రాయమేమో ! 
శాకల్యమల్లన నిరోష్టరామాయణము లభింపకపోవుట సంస్కృతాంధ్ర 
సారస్వతములకు మిక్కిలి లోటు. 
వారణాసిధర్మసూరి సాహిత్యరత్నాకరమున నిరోస్ట్రరచన చేసినాడు (1440 
ప్రాం). 
సంస్కృతాంధ్ర సారస్వత నిరోష్ట్రసాహిత్యమును గూర్చి పరిశీలన మొనర్చిన 
యింకను విశేషములు బయలుపడును. 
నింగరాచార్భుల కవిత్వము : 


“ఆంధ్ర భాషా నిరోస్ట్రమహాప్రబంధ 
రాజి రచనా ధురీణు కర్ణాటరాయ 
లబ్దకవి సార్వభౌమ కల్యాణ బిరుద 
శాలి మరుకంటి సింగరాచార్యుదలతు” 


అని పంచతంత్రకథలను వైష్ణవ ప్రబంధముగా దిద్ది తీర్చిన నేబతి 
కృష్ణయామాత్యుడు (1580-1612) సింగరాచార్యులను స్తుతించినాడు. పై పద్యము 
వలన నిరోష్ట్య మహాప్రబంధరచనా విషయమేగాక సింగరాచార్యులకు 'కర్ణాటరాయలబ్ధ 
కవినార్వభౌమ” బిరుదమున్నట్లు తెలియుచున్నది. “కృష్ణయామాత్యుడు మహమ్మద్‌ 
షా అని పిలువబడు కుతుబ్బాహీసుల్తానులం దైదవవాడగు మహమ్మదు ఖులీకుతుబ్నా 
(1580-1612) దర్భారులో ప్రధానిగా హితుడుగా కవివరుడుగానున్నాడు” అని 


53. కుతుబ్బాహీ నుల్తానులు - ఆంధ్ర సంస్కృతి 97 వుట (పై వద్యమిందలిదే -వుట 99) 


62 


రామరాజుగారు వ్రాసినారు. సింగరాచార్యులను గూర్చి కృష్ణయామాత్యుడు వ్రాసిన 
విషయము సత్యమైనదే. ఎట్లనగా, మరింగంటి సోదరులు (జగన్నాథ సింగరాచార్యులు) 
వయసులో పెద్ద వారయియున్న సమయమే ఈ పద్యములు వ్రాసిన కాలము 
గావచ్చును. సింగరాచార్యులు తనకు శతఘంటావధాని, ‘శారదా ప్రశ్న వివరణ” 
అను బీరుదులున్నట్లు తెల్పుకున్నాడు. పై పద్యమువలన కవి సార్వభౌముడని 
తెలియుచున్నది. శతఘంటావధానుడనగా శతఘంట కవనముచెప్పు నేర్పుగలవాదని 
యర్థము. అప్పటికే ఈ బిరుదము జగన్నాథాచార్య, రామరాజ భూషణాదులకు 
గలదు. అంతేగాక (సింగరాచార్యులవలె నిరోష్ట్రరచన లేకున్నను) రామరాజ 
భూషణుడు ఓష్ట్యనిరోష్ట్రజ్ఞుడనని ఓష్ట్య నిరోష్ట్ర సంకరజ్ఞడనని తెల్పుకున్నాడు. 
చరిగొండ ధర్మన మొదలైనవారు 'శత లేఖిన్యవధాన పద్యరచనా సంధాసుర త్రాణులు. 
మల్లినాధసూరి శత ఘంటావధానుడు. ఆధునికులలో తిరుపతి వేంకటకవులు, 
మాడభూషి వేంకటాచార్యులు, వేలూరి శివరామశా(స్తిగారు ఈ అన్వర్థ 
వబిరుదాభిరాములైనారు**. 


“శారదా ప్రశ్న వివరణుడననిగదా సింగరాచార్యులనినది ! ఇది బీరుదమో! 
లేక గ్రంధనామమో ! యని యనుమానము. అప్పకవి “పూర్వ గ్రంథనామ 
సంగ్రహములో (1-5) 'శారదాదీపికయును, శారదామకుటంబును, శారదా 
తిలకంబును” పేర్మొనినాడు. వీనివలెనే “శారదా ప్రశ్న వివరణము” - (గంధమేమో! 
వాడుక యేమనగా, సింగరాచార్యులకు బాల్యములో సరస్వతీదేవి స్వప్నమున 
సాక్షాత్కరించి కొన్ని ప్రశ్నలు వేసెనట; వానికి సరియైన సమాధానమును చెప్పుటవలన 
సింగరాచార్యులకు పై బిరుద మొసంగినది సరస్వతియే యనియు, ఇదియేగాక 
ఆమె కొన్ని తరములు మరింగంటి వారికి దాస్యము చేయుదునని తన మాటను 
నిలుపుకొనినదనియు అందుకు ఆధారముగా ఈ క్రిందిపద్యము మనకు కొంత 
తోడ్చడుచున్నది : 

“ముదము(న)నస్మదీయకుల ముఖ్యకరుండగు సింగరార్యులన్‌ 

సదయతగాంచి భారతియు చకగవేయు సమస్యభావమున్‌ 

కొదుకకదెల్ప్స మెచ్చియటు కూర్మి(ని) యిచ్చిన మాట దవ్పకన్‌ 

విదితముగా నహార్నిశము వేడ్మతొ మద్దహసీమ నుందుతన్‌” 

(గోదావధూటి పరిణయము 1-14) 
54. బిరుద నామధేయులు (వ్యానం) (శీ విక్రాల శేషాచార్యులు (భారతి 1959, ఆగస్టు) 
63 


ద.రా.నం. చరిత్ర గద్యవల్ల పై రెండు విషయములతోబాటు - 
సింగరాచార్యులు అష్టభాషాపరిచయమున్న వాడుగను తెలియుచున్నాడు. నన్నయ, 
నారాయణభట్టు, నాచనసోముడు మరికొందరు అష్టభాషా కవిత్వశీ గలవారుగా 


మనకింతకు పూర్వమే పరిచయము. 


“వినయధునీ తరంగ విజృంభణాజ్బంఖిత సలలితమృదువుధుర 
వాగ్ర్వైఖరీర్సురీధురు” డైన సింగరాచార్యుల రచనలు రెండుమాత్రమే లభ్యమైనవి”. 
అవియును నిరోష్ట్య నియమమునకులొంగి కవి ప్రతిభను తెల్పుచున్నవేగాని 
కవితాకళను వ్యక్తపరచునట్లుగా లేవు. 


దశరథరాజనందన చరిత్రలో కవి తన కవిత్వ పద్ధతి “యిది” అని 
తెల్పుకొనలేదు. కాని 'విస్సురితై కైకదిన ప్రబంధ రచనాస్ఫూర్ణద్వచ శ్రీకుడన్‌' అనినాడు. 
మనకు లభ్యమైన రెండు కృతులలో శుద్ధాంధ్ర నిరోష్ట్య సీతాకల్యాణ రచన 
బాగుగానున్నది. అట్లనినచో ద. రా. నం. చ. రచన బాగులేదని కాదు; కవిత్వమంత 
ప్రొఢముగా లేకున్నను సులభగ్రాహ్యముగను లేదు. మధ్యమణి న్యాయము వహించినది. 
చిన్న విషయము (చిన్న పదము) నిరోస్ట్ర వాసన వలన పెంచవలసివచ్చినది. అయినను 
సమాస రచన, పద్యగమనము రమణీయములుగానున్నవి. 


“ఆరాలే నెలలంతకంత కతిరాజాకార లేఖా కళా 
సారాచారశరాస నాస్ర్రకలనా సారస్యలాక్షణ్య శృం 

గార జ్ఞాన దయాంచిత స్థితి తితిక్షాసత్య ధైర్య క్రియా 

శ్రీ రంజిల్ల చరించసాగిరి జయశ్రీ హెచ్చ నానాటికిన్‌ (4-86) 
“చనియగ్రస్థలిం గాంచెనంత .............. ’ (2-55) 


ఈ విధమైన పద్యములు చాలాగలవు. వీనిలోని సమాసరచన నిరోష్థ్రమేనాయని 
పాఠకుల కాశ్చర్యము కలిగించును. 


సీ సరసాలినీజాత రుంకారసంకాశ 
సంగీతసాహిత్య సరణిచేత ......... (2-120). 


55. యయాతిచరిత కృతిభర్తయిన - అమీనుఖాను వుత్రులలో నొకరైన అబ్బుల్‌ కరీము. అరబీ, 
ఫారసీ మొదలైన భాషలు నేర్చినవాడు. నింగరాచార్యులు ఇతనికచేరి వర్ణనను ఉత్పలమాలా 
రూవముగా చెప్పైనని ఆదిరాజు వారు (ానీనట్లు మిత్రులు (శీ నిడుదవోలు 
శివనుందరేశ్వరరావు తెల్లినారు (కుతుబ్బాహీ సుల్తానులు, ఆంధ్ర సంసృతి 132-133 
పుటలు). 


64 


ఇత్యాది పద్యగమనమును చూచినచో ప్రాచీనకవుల పద్ధతి కొట్టవచ్చినట్లుండును. 
“కరకాచ్చిన్న దిగంతశాఖీయయి... (3-103) “వర్షావర్ణన.” 
“ఆది దిక్కాంత గలసినయట్టిసంతసాన... (5-293) “సంధ్యావర్ణని 


“ఘనతరకరఠినాంధకారదిక్కరిరక్త 
శరధినీరాడిన హరియనంగి .......... (5-297) 'సూర్యవర్ణని 


ఇంతమంచిగా వర్ణనలు చేయబడినవి. 


సింగరాచార్యుల కవిత్వమునుగూర్చి కవి వ్రాసుకొన్న పద్యముగా డా॥ 
రామరాజుగారుదాహరించిన (30-9-1960 ఆంధ్రభూమి) - 


“అరువతెచన్నులంబలె బయల్పడనీయక ఘూర్జరాంగ నా 
గురుకుచయుగ్మముల్వలె నిగూఢముగాక తెనుంగు దేశ పుం 
గరిత చనుంగవంబలె నొకానొకయించుక గానుపించగా 
సరసులు మెచ్చ చెప్పెదను సత్మవిశబ్ద పటుత్వ వైఖరిన్‌” 
అను ఈ పద్యము ఎందున్నదో వారు తెల్పలేదు. లభించినంతవరకు సింగరాచార్యుల 
రచనలలోను లేదు. ఇది అయ్యలరాజు రామభద్రుని 'సకలకథాసార సంగ్రహమును 
(అము.) గంథములోగలదు. (ప్రా.లి.పు.భాం. ౨ 850). 
బైచరాజు వెంకటనాధకవి, మొల్ల - ఈ విధమైన పద్యమునే చెప్పినారు. 
అందరికీ - 
“నోఘూర్జరీస్తన ఇవాతిత రాం నిగూఢః 
నద్రావడీస్తన ఇవాతితరాం ప్రకాశః 
అర్జోగిరామపి హితః పి హితశ్చకళ్చిత్‌ 
సౌరభ్యమేతి మహరాష్టవధూకుచాభః 
అనే శ్లోకము ఆధారము 
వర్ణనలే గల ప్రబంధములు చదువుటకలవాటు పడినవారికీ ద.రా.నం.చ. 
శీఘ్రముగా రుచింపక పోవచ్చును. కారణమేమనగా - శయ్యలు, విరహములు, 
చంద్ర, మన్మధ దూషణలు, శిశిరోపచారములు మొదలైనవి లేవు. నిరోష కవిత్వముపై 
యభిమానమున్న వ్యక్తిని మాత్రము ఈ (గంధము పూర్తిగా చదివించును. 


65 


ప్రతిభాశాలురైనట్టి కవులు కాలముద్రను తిరస్కరించి మహాగ్రంథముల రచనకు 
ఎత్తుగడ వేయుట సహజము. ఏవిధముగనైనను అవి జీవించి యుండును. 
దశరథరాజనందన చరిత్రయు నట్టి పద్ధతిలో చేరినదనవచ్చును. 


“జీవించియున్నంత కాలము మరణించి, మరణించిన తరువాత జీవించువాడు 
కవి’ యని ఒక సుప్రసిద్ధ ఆంగ్లేయ రచయిత వ్రాత - అక్షరాలా నిజము. 

మనకు-అనగా పాఠకులకు, రచయితలకు ఇది యీ “కవితా లక్షణము” 
అనుట సామాన్యమైనది. కాని ఏది కవిత్వము ? అను ప్రశ్నకే సమాధానము చెప్పుట 
కష్టము. ఈ విషయమై సాహిత్య ప్రపంచములో ఏకాభిప్రాయ మనునదియు లేదు. 
ఉండుట అసాధ్యము - ఏతావతా - 


“ఏ రకమైన 'సులోచనములు ధరింపకుండ సాహిత్య ప్రపంచమున 
యడుగుపెట్టిన వారికిగాని సత్యము సాక్షాత్మరింపదు. మానవుని యనుభవమే. యితర 
ప్రమాణములకంటె మిన్నయగు ప్రమాణము అన్న విమర్శకుని వాక్యము 
గ్రహింపదగినది. మన సాహిత్యములో ఏదేని దోషము లేని రచన లేదు. 
“సాక్షాన్మహాకావ్య కృ(త్రవరుల్‌ చెప్పిన కావ్యమందునె ప్రమాదంబుల్‌ శతంబుండు” 
గదా ! దశరథరాజనందన చరిత్రయు ఈ పద్ధతి రచనలలో నొకటైనను తెలుగు 
సారస్వతమున నిరోస్ట్రకావ్య శాఖకు ్రీకారమును చుట్టినదను కీర్తి వలన కొన్ని 
దోషములు 'ఇందోఃకిరణేప్పివాంకళి గావచ్చును. 


తెలుగు కవులు, అందు ముఖ్యముగా తెలంగాణలోని కవులు సంస్కృత 
రామాయణమును, సంస్కృతాంధ్రములయందు అనేక విధములుగా రచించినారు. *”” 
సింగరాచార్యులనాడు కవితాస్పర్థ బాగుగానుండెను. రామాయణ రచన చేసినవారు 
అప్పుడు, అనగా సింగరాచార్యుల సమ కాలములో లేరు. ఏటికి ఎదురీదినట్లుగా 
నున్నను “భూమిపై కవిజనాధ్యక్షుల్పశంసించునట్లు “'మోదముతో' నీ రచనను 
సింగరాచార్యులు చేసినాడు. 
56. ఆంధ్ర వతిక సౌమ్య సంవత్సరాది సంచిక (వుట 98) 'నవ్యాంధ్ర కవిత్వము మానవతా 

దృక్షృథము” - అను వ్యానము-నాగళ్ల గురువ్రనాద రావుగారు. 


57. ‘Sanskrit works' with Ramayana theme written by Andhras' (Jayapura 
Oriental Journal, BarodaVol. 16, No. 2. December 1966) Author : Dr. 
B. Rama Raju. 


66 


దశరథరాజనందన చరిత్ర - అనువాదము 


సంస్కృత రామాయణమును తెనుగున పరివర్తన గావించిన వారిలో 
నొకరిద్దరుదప్ప నందరును విపులముగనో, కొంత సంక్షిప్తముగనో, మరి కొన్ని చిన్న 
చిన్న యుపాఖ్యానములను చేర్చియో రచనసాగించిన వారే ! 


సింగరాచార్యులు నిరోస్ట్య నియమము వలననేమో ఈ రచనను మిక్కిలి 
సంక్షిప్తముచేసినాడు. మూలములోగల రసవంతమైన కొన్ని కథలను వదలిపెట్టినాడు. 
ఎంత సంక్షిప్రమనగా సుమారు 68 సర్గలుగల సుందరకాండను 10 పద్యములలో 
చెప్పినాడు. శ్రీమద్రామాయణమునకు ప్రాణము వంటిదేగాక మంత్రాక్షర 
యుక్తమైనదిగా సుందరకాండకు ప్రసిద్ధి. ద.రా.నం. చరిత్రయందు మిగతా కాండల 
కన్నయిది మిక్కిలి సంక్షిప్తము చేయబడుట యొకలోపముగానున్నది. 


సింగరాచార్యుల యనువాద పద్ధతి తెలియుటకు సంస్కృత రామాయణము 
ద.రా.నం. చరిత్రల భాగముల నిచ్చుచున్నాను. 





ద. రా.నం. చరిత్ర శీమద్రామాయణములో ఎంతవరకు 

ప్రథమాశ్వాసము : బాలకాండ 29 సర్గతో ఆశ్వాసము ముగియును. 

ద్వితీయాశ్వాసము : బాల 32 సర్గనుండి యారంభమై 119 పద్యము వరకు, 
120 పద్యము నుండి 15రి పద్యముతో అయోధ్యకాండ 
పూర్తియగును. 

తృతీయాశ్వాసము వ అరణ్యకాండతో ప్రారంభము 68 నెం. పద్యముతో ఈ 


కాండపూర్తి. 69 నుంది 'కిష్మంథి. 133-144 సుందర. 
145 నుండి యుద్ధ. 154 పద్యముతో ద.రా.నం. చ 


3 ఆ. పూర్తియగును. 
చతుర్థాశ్వాసము : యుద్ధకాండ కథతోనే నడచును. 
పంచమాశ్వాసము : రామపట్టాభిషేకముతో పూర్తి. 


మూల రామాయణమును కవి యెంత సంక్షిప్తము చేసెనో పై వాని వలన 
తెలియుచున్నది. 


కొందరనువాదకులు మూలములో లేని విషయములను కొన్నింటిని తెల్పినారు. 
ఇట్టి మూలరహితములైన కథలు జనుల వాడుకలో బాగుగా నిల్చినవి. 


67 


ఆయాయనువాదకుల నాటి సంఘమున నిట్టికథలుండుటవలననే వారును 
తెల్పినారేమో ! మచ్చునకు - 

1. అహల్యను శిలగాగమ్మని శపించినట్లు మూలములో లేదు. కాని తెనుగు 
వారందరును శిలావృత్తాంతము తెల్పినారు. బహుశః ఇది అధ్యాత్మ రామాయణ 
ప్రసాదము గావచ్చును. 

మూలములో (బాల 48 సర్గ) | 

తథాశప్వా సవైశ క్రమహల్యామపిశప్తవాన్‌ 

ఇహవర్షసహస్రాణి బహూనిత్వంనివత్స్యసి | 32 

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మజాయినీ 

అద్భశ్యా సర్వభూతానా మాశ్రమే౭_స్మిన్‌ వత్స్యసి ॥ 33. 

యథాచైతద్వనం ఘోరం రామౌ దశరథాత్మజః 

ఆగమిష్యతి దుర్ధర్షస్తదాపూతాభవిష్యసి॥ 34. 

33 నెం. శ్లోకము అహల్యను శపించుట. అందు 'శిలియే లేదు. మనవారు 
కొందరు ఈ విషయములో ఆశ్వాసములు, ఖండములే వ్రాసినారు. 


2. రామ రావణ యుద్ధమునందు రావణుడు మరణింపక యుండుటకు 
కారణము అతని యుదరములో అమృతభాండమున్నందున యని భాస్మర 
రంగనాథాదులు వ్రాసినారు. సింగరాచార్యులు (5-175)ను వారి మార్గ 
మనుసరించినాడు. మూలములో నీవిషయము లేదు. ఆధునికులలో విశ్వనాథ 
సత్యనారాయణగారు దీనిని వదలినట్లున్నారు. 


సింగరాచార్యులు పై విషయములను తెల్పినను మరికొన్నిటిని వదిలినాడు. 
దశరధునకుగల ముని శాపమును, మరణానంతరము దశరధుని తైల భాండములో 
నుంచుటయును లేవు. మూలములో నీవిషయములు విపులముగా నున్నవి. 


కైకేయి వరములు కోరుటకు ముఖ్యముగా బోధకురాలు 'మంథరి. ఇందులో 
ఈ కథ సంక్షేపముగనే గాక మంధర పేరే లేదు, కవి మరచెనో? లేక నిరోష్ట్రనియమ 
ప్రభావమో! . 


మొత్తముపై సింగరాచార్యులు తన యనువాదమును సంక్షిప్తము చేసినను, 
నిరోష్ట్ర నియమమును మాత్రము నియమముగా పాటించినాడనవచ్చును. 


68 


అనుకరణలు : 


సింగరాచార్యులు తన నాటికే మిక్కిలి ప్రసిద్ధిగాంచిన కొన్ని రచనలను 
అనుకరించినట్లుగా తెలియుచున్నది. 


వసుచరిత్రములో (3-174). 
కొండటవిల్లు వేదలలి కుండలి రాజటనారి యమ్మనంతుండట. ... 
ఇత్యాది పద్యము చాలామంది కవులకు భిక్ష పెట్టినది. దీని ననుసరించి 
నట్లుగనే - 
ద.రా.నం. చరిత్ర (2-88) లో- 
ఆరయకాంచనాద్రియె శరాసన యపష్టిగశేషచక్రియే 
నారిగ నంచ తేజిగల. ... 
అను పద్యము గలదు. 


నాచనసోముడు ఏమని నిరోస్ట్ర్య పద్యము (1-106)ను వ్రాసినాడో కాని 
నిరోస్ట్య రచనలే బయలుదేరినవి. 

చని చని కాంచె చెంగట నిశాచర హంత సతీసహాయతన్‌ 

ఘనతర కేతకీ కదళికా... 

ఇత్యాది ద.రా.నం. చరిత్ర (2-132) యందు భరద్వాజాశ్రమము 
వర్ణింపబడిన పద్యము అచ్చముగా సోముని యీ పద్యానికి అనుకరణవలెనే యున్నది. 


చని చని కాంచెనంత బుషిసంహతి సారస కేసరాంత ... 
(ఉత్తర హరివంశము 1-106) 


ద.రా.నం. చరిత్రలోని (4-16). 


సీతగాదిది దైత్య శేఖర...... అను పద్యము భాస్కర రామాయణమున 
సుప్రసిద్ధ పద్యములలో నొక టైన 


నీకంఠార్పిత కాలపాశము శిరోనిర్దాతపాతంబులం 
కౌక స్సంచయకాళరాత్రిగళ బడ్గోదగ్రకాలాహి .... 


రెండు గ్రంథములయందును సందర్భమొకటే పద్యభావమునుఒకటే! ఇట్లే 
భాస్మరీయానుకరణలు మరికొన్ని కన్పించును. 


69 


కొన్ని ముఖ్యపదములు - అర్థములు 
కవి నిరోష్టనియమమువలన కొన్ని కొన్ని పదములను వింతగా ప్రయోగించి 
నాడు. ప్రథమావిభక్తి “ము” వర్ణమనునది యుండరాదు. గావున “ము”వర్ణము 
రావలసిన స్థలములలో తద్విరహితముగా చెప్పినాడు. 


1. నిరోస్త్రములుగా మార్చబదినవి 
1. రామ, రాముడుఅనుటకు చిల్మలంజీటెడి చేరిక రెండక్కరాలు(1-81) 


ధరణీకన్యానాయకుండు. 

2. లక్ష్మణుడు అహిరాడంశజస్థరాజాగ్రణి. 

3. భరతుడు చక్రకళాజని రాజహోళి. 

4. భరద్వాజుడు అండజాఖ్యజటి (2-133). 

5. గౌతముడు అక్షుచరణజటి (2-41), అరికాలికంటిజడ 
దారి (2-35. 

6. పరశురాముడు క్షత్రియహంత. 

7. విభీషణుడు కైకసీకనిష్టతనయఖగారాతి (4-3). 

8. కుంభకర్తుడు ఘటకర్తుడు (5-16), కలశకర్లఖచరారి 

- (4-153). - 
9. కాలనేమి తాటకేయతనయనిశాటకర్త (5-88). 


10. గుహుడు (నిరోస్ట్రమేయైనను) కందరాఖ్యచే కానగనైన దాస 
జనకర్త (2-132). 


ఈ విధముగా మరికొన్ని గలవు. 
2. లోక వ్యవహారములో రూధియైన పదముల మార్చు - 


1. అమృతము చారణాహారరసము (5-174), ఆది తేయాన్నరస 
(5-175). 


2. ఇరువది చేతులు  సెలగకేలు (4-38). 
3. పదునాల్లేండ్లు రెట్టియేడేండ్లు 2౫7=14 (2-127). 
4. పర్ణశాల దళశాల (2-136, 3-4). 

70 


ర్‌. విసనకణజ్ఞలు గాలికజ్జలు (5-298) 

6. వింజామరలు | గాలికజ్జిలు (5-298) 

7 పంపాసరస్సు అధర సంఘట్టననైన రెందక్కరాల్‌ గల సరస్థ్సలి (3-67) 
8. వాలి దిన రాజ్ఞందనకీశకర్త, ఘనశైలారాతిజాతహరి(4-70) 
9. దుందుభి ఆనకాఖ్యకలిగినట్టిఖగారాతి (3-85) 


10. స్వయంప్రభ రత్న సాలహిరణ్యరాజి గేహాంగణరంజిత రాజధాని 
గుహ (3-12) 
11. సంపాతి దినకరసారథినందననీడజనేత (3-129). 
12. జటాయువు హరిసారథి సంతతి(గద్ద (3-61). 
“ము” వర్ణరహితముగా ప్రయోగింపబడినరూపములు (ము ఓస్ట్రము కావున): 
1. అంతరాన (1-74), జలజాల (1-65), అరణ్యాన (2-45), కనికరాన 


(1-101), నెయ్యాన (2-125), కయ్యాన (2-92), ఏక తాన (5-107), సంతసాన 
(5-298), కళంక (4-12), నాళ (కంఠ నాళము అనుటకు). 


ఈ విధముగానే మరికొన్ని పదములు - 

2. వ్యాకరణరీత్యా “వి కారము రావలసిన చోటులయందు రి వాడబడినది 
(వ-ఓఫ్ట్యృము,, 

విన రె, కటాక్షింవరే, జనరయ్య 

3. చెజువులు అనుటకు చట్లికడన్‌ అని (3-106). 


4. సంహరించిన - అను రూపము నిరోష్టమన వీలులేదు కాని యీ 
గంథమున ప్రయోగింపబడినది (5-17). 

5. దాసకరి (4-69) - దాసుడను అర్థములో వాడబడినది. దీని నుండియే 
“దాసరి యెనదేమో ! 

చాజల్‌ జెల్లల్‌ (4-88) - చాజ మత్స్యువి శేషము; జెల్లలు - చేపలలో 
చిన్నరకపు వాటిని జెల్లలందురు. 

నిరోష్ట్యనియమమువలన కవి మార్పు చేసిన శబ్దములు రూపములు 


చాలాగలవు. విస్తర భీతికి కొన్నిటినే తెల్పినాను. 
71 


ముగింపు 
కవితపుట్టిల్లు మరింగంటి వారియిల్లు. సంస్కృతాంధ్రభాషారమణి గళా 
భరణములుగా నెన్నికృతులనో సంస్కృతాంధ్రములయందు వీరు వెలయించినారు. 
వానియందు అసూర్యంపశ్యల సంఖ్యయే యధికము. 


ఈ గ్రంథపు పీఠిక యందు మరింగంటి కవులను వారి రచనలను గూర్చి 
కొంత పరిచయము చేసినాను. అముద్రిత గ్రంథములే హెచ్చుగానుండుట వలనను 
అవియెనను అందుబాటులో లేకపోవుటవలనను ఉదాహృతుల నొసంగ లేక పోయితిని. 


వారణాసి అచ్యుత రామకవి “సురతాణీ పరిణయము” కృత్యాదిలో మరింగంటి 
కవులవిషయమై వ్రాసినాడట. చాలా కాలము క్రింద ముద్రణమైన యీ [గ్రంథము 
లభింపలేదు. దీనిలో ఏమైన విశేషములు తెలిసెడివేమో ! పీఠిక యందు నేను 
తెల్పిన విషయములలో లోపా౭_లోపములుండవచ్చును, అభిప్రాయ భేదము 
లుండవచ్చును, కాని, నాయభిప్రాయములను గ్రంథాధారములతో తెల్పినాను. 


ఈ కృతియందేమైన దొసగులున్న వానిని సింగరాచార్యుల కంటగట్ట కుందురని 
యాశించుచున్నాను. 


మరింగంటి కవులపై వచ్చిన వివిధ రచనలను లభించినంతవరకు పరిశీలించి 
యవసరమగు స్థలములందు వానిని పేర్ళొని ఆకరము లొసంగినాను. ఆయారచయిత 
అందరకు అభివాదములు. నల్లగొండ కవులనుగూర్చిన నా వ్యాసములు కొన్ని యీ 
సందర్భమున అవసరమైనవి. వాటికి పుటయడుగున “శ్రీయని గుర్తుంచినాను. 
పరిష్కరణ సమయమున అనుమానములుగా నుండి సవరించుటకు వీలుగాని కొన్ని 
పద్యములను ఆవిధముగానే ఉంచి ప్రశ్నార్థక చిహ్నముంచనైనది. 


నా యీ పరిశీలనమందు అజ్ఞతవల్ల పొరపాట్లు కలుగవచ్చును. సాహిత్య 
ప్రియంభావుకులు వానిని అప్రియములుగా భావింపరని విశ్వసించుచున్నాను. 
తెనుగు సారస్వతమున -అందు తెలంగాణలోని కవులయందున మరింగంటి 
వారిదొక విశిష్టశాఖ, (ప్రత్యేక పద్ధతి, వీరి ముద్రితాముద్రిత సంస్కృతాంధ్ర 
రచనలగూర్చి పరిశ్రమించుట మిక్కిలియవసరమని విన్నవించుచున్నాడను. 
12 


“అంతయొయింతయో తెలిసినట్టి విమర్శకులైన కావ్య సి 
ద్ధాంతుల యొత్తిడింబడి మహాకవి నాంగటిచాలుదీర్చుం గా 
లాంతరకీర్తి వృష్టిగతమైచను లాభము నెంచుచున్‌ లలా 

టంత పరూక్షచింతన నటన్మధుభారతి సస్యధారణిన్‌” -విశ్వనాధ. 


(శీరంగాచార్య. 


30-12-1969, 
పాలెము. 


73 


గీ॥ 


గీ॥ 


(శీమతే రామానుజాయనమః 


దశరథరాజనందన చరిత్ర 
(ప్రథమాశ్వాసము - కృత్యాది.) 


౫ సిరివరించిన మేలు గిరిధరించిన కేలు 
దనరువాండు శుభోక్తి” నొనరువాండు, 
చిలువరాయనిపాన్సు నలువపాయని కాన్సు 
తెళట్రుంగువాం డసురుల కలుంగువాండు, 
పులుంగు తత్తడిపోక - జిలుంగు పుత్తడికోక 
గట్టువాం దమరుల పట్టువాండు, 
తెలిదిన్నెపైజచ్చ మెలిగొన్న యెదమచ్చ 
“మెజయువాండు - కృపా నెజయువాండు, 


హాటకనిశాటవక్షః కవాట వాట 
"పాటనోద్భట శతకోటి పటలచటుల 
శితనఖంబులవాండు లక్ష్మీనృసింహుం 
డెలమి మాయిల వేలుపై నిలుచుంగాక. 


శ్రీసుకర్పరథాముండా శ్రీన్ససింహు 

సిరుల వక్ష స్థృలంబున శ్రీయనంగ 

వెలయు శ్రీ రాజ్యలక్ష్మి సేవించి - దినము 
మదిని భావించి నుతియింతు మమత నెలమి. 


శశీ రామాయణియాన నాంబుజముపై శ్రంగారముల్లుల్మం గ 
స్తూరీబిందు మరంద వాననలకున్‌ సొంపారు భృంగమ్ములో 

నా రంజిల్లెడు చూడ్యులం దన (ియానందాథ్ది నోలాడు - మా 

వీర శ్రీ నరసింవుం డెల్లవుడు నుర్విన్‌ మమ్ముంక్షించుతన్‌. 

(సారస్వత నర్వస్వమున ప్రథమాశ్వానము ఈ వద్యముతో ప్రారంభము) 


1. సిరిధరించిన (సా) 2 దనరువాండు (సా) తి. గలుగువాందును నీరుల్‌ గలుగు 
వాండు (సా) 4. నెరయు (సా) 5. పాటనోద్యమ(ము). 


చ. “తనయనురాగవృద్ధి విదితంబుగ వెన్నుండుచూపు పోల్మిం జ 
కని యురమందు భాసిలేడు కౌస్తుభరత్నము” చేతంజూడంగాం 
జనువు పసిండిబొమ్మ క్రియ సంతసమొప్ప వసించునట్టి యా 
ననవిలుకాని తల్లియగు* నాతుక మాగ్భహసీమ '*నుండుతన్‌. 3 


చ॥  హరికింబయోధి పుత్రికి నుదంచిత తల్పకమై, సహస్ర భో 
గరుచిర రత్నదీపకళికా ప్రకర ప్రభవత్రకాశ వి 
స్ఫురణల లోక నిర్మలతబూనంగం జేయుచు సర్వదాస్య వై 
ఖరి రచియించు శేషఫణి కాంతుండు మాకు శుభోక్తులివుతన్‌. 4 


ల్‌ 


జతచే నెగయంగ నూర్ధ్వ దేశంబుల 
బ్రహ్మాండ భాండ కర్పరమునంట, 
వాలంబు పురివిప్ప జాల దిక్సాలుర 
పట్టణంబులు పరవంజికప్పం 
బక్షముల్‌ విసరెడి పవన వేగంబున 
గిరులు గృధ్రంబుల కరణినాడ, 
నుంకించి త్రొక్కంగ నుర్వీతలం బెల్ల 
నహిలోక పర్యంతమడంగిపోవ, 


దనరి విశ్నప్రపంచమంతయు దానె 

యగు విరాడ్రూపసంపత్తి నచ్యుతునకు 

వాహనంబై నిశాటుల వదిజయించు 

గరుండుని భజింతు క్షేమంబు గ్రందుకొనంగ. ర్‌ 


మ. వనజాత ప్రభవాండ దుష్టదనుజనవ్రాతంబు శిక్షింప సం 
జనితంబైన ప్రతాప రేఖయనంగా సౌవర్ణ వేత్రంబుం గై 
కొని లక్ష్మీపతిచెంతం జేరి భయభక్తుల్‌ మీర వర్తించు శో 
భన సంశీలి, సువర్చలాసుతు మదిన్‌ భావింతు నశ్రాంతమున్‌. 6 


ఉ॥ (ీకర రామ భారతవిశేషకథా జలరాశి దేలి య 
స్తోక పదార్థరత్నములం దోరముగా బుధకోటికిచ్చి సు 


6. తనయనుకాళ (సా) 7 చెంత (సా) రి. నాడుత (వా) 9. నెవ్బుడున్‌ (బ్రా) 10 ఊకచే (4) 


76 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


11. సరలి(సా) 12. దెల్సి చేకొనక (సా) 18. దెల్బుచున్‌ (సా) 14. కాక విజార కోటి(స్తా, 


శ్లోక రుచుల్‌ దిగంతముల లోకములన్‌ బ్రసరింపంజేయు వా 
ల్మీకి బరాశరాత్మజునమేయ కవీంద్రుల టబ్రస్తుతించెదన్‌. 


రాజపూజితు వేద శాస్తప్రవీణు, 
సరససాహిత్యలక్షణ చక్రవర్తి 
నుభయభాషాకవిత్వ ధుర్యుని మదగ్ర 
జన్ము మథింగంటి యప్పలాచార్యునెంతు. 


జలజాక్ష పరికరాంశ ప్రభూతాత్ముల 
బన్నిద్దరాళ్వార్లం బ్రణుతి కాకి 
పంచనంబుల-శాస్త పారీణుల భజించి 
యామునాచార్యుల నభినుతించి, 
రామమిక్రుల నతి ప్రేమచే గీర్తించి 
ఘనుల (్రీమన్నాధమునుల బొగడి, 
పెరియజీయరు శిష్యసురకల్పకము నెన్ని 
సూరిదూప్పిల్‌ పిళ్లగారి దలంచి 
వాసిడెబ్బది నాల్గు సింహాసనముల 
గురువుల సమగ్ర వైభవాకరులం గొలిచి 
"సిరుల మాతలిదండ్రుల వరదమాంబ 
వేంగళార్యుల హృద్వీథి వేడ్మనిలిపి. 


ఆరయశబ్ధహీనమగునట్టి పదస్థితిగల్గి పై నలం 

కారము" లెవ్వి చేకుజక క్రమ్మినశయ్యల సంధి" దేలుచున్‌, 
గౌరవవృత్తినర్ధముల గానని “యాకవి చోరకోటి ని 
సారము సేయంగావలెవెసన్‌ * ద్విజరాజకళాసమృద్ధిచేన్‌. 


10 


అని యిష్ట దేవతా ప్రార్థనంబును, బూర్వాచార్య సంకీర్తనంబును, గుకవి 


దూషణంబును గావించి మదీయవంశావతారం బభీవర్ణించెద - 


15. అదెనన్‌ (ము) 


ప్రథమాశ్వాసము 


11 


77 


కవి వంశావతార వర్ణనము 


ల్‌ 


తనతపసా మర్ధ్యమున జరఠత్వంబు 
విడి వయశ్శాలియె విస్తరిల్లె 
దనవంశజు లనేక ధనపుత్రరూపవి 
ద్యాశీలురై మీర నతిశయిల్లెం 
దనధర్మపత్నియుత్తమ సాధువర్తన 
కనసూయ కేనయన వినుతిగాంచెం 
దనసత్యనిష్ట మాధవ శంకర సరోరు 
హాసనుల్‌ తలలూంచనత్తమిల్లెం 


దనదు సాహాయ్యమునకు గౌతమవశిష్ట 

కౌశికా(త్రి భరద్వాజ కణ్వజామ 

సోదగ్భ్యపాత్రముఖార్యులు దలంపనలరె 

దాన సౌశీల్యధాని మౌద్గల్య మౌని. 12 


కం. ధరనిట్టి మునివరాన్వయ 
శరధికి గౌస్తుభముపోలె సద్గుణ శౌర్యా 
భరణ స్ఫురణంబులతో 
బరంగిన యాసూరి సాధుభట్టరుండలరెన్‌ 13 


తే. అనఘుండా సాధుభట్టార కాహ్వయుండుం 
గూర నాయక దేశిక కుంజరంబు, 
ముదిలియాండానుం, డీఘనుల్‌ ముగురుం గొల్వ 
నవని విలసిల్లె లక్ష్మణయతి వరుండు 14 


శ్రీలొప్ప బంద్రెండు వేల త్రిదండి స 
న్వ్యాసులు 
లే కాంతి జనపరమై కాంతివరులు డె 
బ్బదినాల్లు పేరుల బరగినట్టి 


ర్‌ 


అట ఆర్య అర్య A 


సప్తసహస్ర సంఖ్యు 


16. దగ్నివోత్ర? (సా) 


78 దశరథరాజనందన చరిత్ర 


కం. 


బ్‌ 


17. నలరి (సా) 18. మవోన్వయునగణ్యు. గౌతుకి నగుచున్‌ (సా). 


గురుచంద్రు లొక లక్ష తిరునామధారులు 
“నలమదిగ్విజయార్థమైగమించి 

యనుకూలుర (గ్రహించి యన్యులబోధించి 
చెనంటుల శిక్షించి శ్రీమతంబుం 


బూని శేషాంశ సంభవులైన లక్ష్మ 

ణార్యు లష్టదిశల్‌ గలయంగ నిలిపి 
తిరిగి శ్రీరంగధాముని ధృతిభజించి 
చేర వచ్చిన, నాస్వామిం జెంగలించి 


కంటిన్‌, లక్ష్మణమునివరుం 

గంటిన్‌ గూరేశ దేశికస్వామి మరిం 

గంటి నదెవ్వరన, మరిం 

గంటి * మహాన్వయము దనరె గణ్యంబగుచున్‌ 


సలలితాసూరికుడిచే బ్రశస్థిం గన్న 
సాధుభట్టారకుండు రంగశాయి వలన 
నిల మరింగంటి వారన్నయింటి పేరు 
గురుశిఖామణులెన్నంగా బరిఢవిల్లె 


ఆసాధుభట్టార కాత్మజుండై దయా 
కలితశీలుండు పిళ్ల గారు పుట్టె, 
నతనికిం బెరియ పిళ్లాఖ్యుC దాఘనునకు 
శీరంగనాథ దేశికుండు వొడమె, 
నతనికి దీర్ధ దారయ్య యాసూరికిం 
జీయగారలు జనించిరి ప్రసిద్ధి 
నతనికి యామునుం డా భవ్యమూర్తికి 
మాధవగురుండు సమ్మతిగం గల్లె 


నతనికి ఫలించే సకల రాజాధిరాజ 
రాజమకుటాగ్రఘటిత చిరత్న రత్న 


ప్రథమాశ్వాసము 


15 


16 


17 


79 


బహుళ నీరాజనాతి విభ్రాజితాం[ఘి 
సరసిజుండు చెన్నయాచార్య చక్రవర్తి 18 


కం. తన జననీ గర్భంబున 
జనియించెడి వేళనొక భుజంగమకవయె 
కనుపట్టి యనంతాళ్వా 
రను పేరన్‌ బరంగి చెన్నయార్యుండలరెన్‌ 19 


చ. చెలిమి గజేంద్రవల్లభునిచేత సపర్యలుంగొంటం, గాన బె 
బ్బులిరదనంబులూడ్చివడింబోనిడుటల్‌, తళిహప్రసాదమున్‌ 
పెలుచగు బ్రహ్మ దైత్యునకుం బెట్టుటలున్‌, బెనుబాముముక్తి కిం 
పలరంగంబంపుటల్‌ గలమహాత్స్ముండు చెన్న గురుండు భాసిలెన్‌. 20 


ఉ. _ చెన్నుగ బ్రహ్మ రాజపురి చెన్నుండు తానిల వేల్పుగాంగ నా 
చెన్నుని "పేరుబూని సిరి *ోజెందుచు దేవరకొండ సీమలో 
సన్నుత పణ్మరాజు పలిశ్రైలమునన్‌ మరింగంటి చెన్నుండై 
*యెన్నికమించె భూజపములింటను దొడ్డను మంద పేరిడన్‌ 21 


ర్‌ూ 


వేదశాస్త్రపురాణ విద్యల *నలరారు 
చక్రవర్తులో గెల్చివిక్రమించె 
నవని బందొమ్మండ్ర యన్నలతోంబుట్టి 
హరులీల ఫాలాక్షుండగుచు నలరె 
శీమతంబుం బ్రసిద్ధి జేసెడి మణవాళ 
యతికి* సమానుండై యతిశయిల్లె 
సూరి నలంతిగళ్‌ నారాయణస్వామి 
భాగి నేయత గీర్తిబరిఢవిల్లెం 


బాచిపై కంబుముడుచు లుబ్దకులకెల్ల 
నింటో బోజుగ విలసిల్లె, నిట్టిచెన్న 


19. పేరంబూని(వా) 20. జెందెదు (వా) 21. యెన్నిక కెక్సై భూజనములెన్నగ 
నింటను దొడ్డి పేరిడన్‌ (వా) 22. నటనచే (సా) 28. కొల్వులాక్రమించే 
(సా) 24. నవోయుండై (సా) 25. బొట్టుగ(సా) 


80 దశరథరాజనందన చరిత్ర 


కం. 


తే.గీ. 


26. నిరుల సౌందర్య (వా), లలిత సౌందర్య విద్వా విలాసములను(ూ) 


దేశికునకు దనూజులై తిరుమలయ్య 
భట్టరుండు సింగరప్పండు ప్రబలిరందు 


విరివిగ భట్టరార్యునకు వేంగళనాధుండుపుట్టె వానికిన్‌ 
బరమత భేది తిర్మలయ భట్టరుండున్‌ (బ్రభవించె నందులన్‌ 
దిరుమలసూరికిన్‌ గలింగెం దేజునమించిన వేంగళప్పండున్‌ 
సరసగురుండనంతుండు ఘన ప్రతిభాడ్యుండు సింగరప్పండున్‌ 


అంద[గ్రజన్ముండు 


కలిమికి రాజరాజు, బలుకాంతులంజుక్కల రాజు, రూపు రే 
ఖల వలరాజు, వైభవవికాసమునన్‌ సురరాజు, సత్యపుం 
బలుకుల ధర్మరాజు, ఘన భాగ్యమునన్‌ వసురాజు నా దగెన్‌ 
బలియుండు వెంగళార్యగురు పట్టపురాజు జగ(త్తసిద్దు(డై 


సరసుండు వేంగళ గురుమణి 

వరదాంబన్‌ బెండ్రియాండె - వనజాక్షుండా 
శరనిథికన్యారత్నము 

వరియించిన పోల్మి నధిక వైభవ మెసంగన్‌ 


అటివరదాంబ యెటిదంటేని 
ల ల 


విడిముడిగల్లి బంధువులు వేడ్మగృహంబున నిండియుండ నె 


22 


23 


24 


25 


26 


27 


ప్పుడు ధన ధాన్యముల్‌, మణులు, బుట్టములున్‌, బశువుల్‌, తురంగముల్‌ 


తొడవులుం, జేతలక్ష్మి తులందూగుచుంబట్టిన దెల్లం బైడియె 
పుడమి బ్రసిద్ధి కెక్కెహరి పూర్ణకృపన్‌ వరదాంబ యెంతయున్‌ 


అట్టి మరింగంటి తిరువేంగళార్యువలనం 
వరదయాగుణ నికురుంబవరదమాంబ 
26క్టీ ర సౌందర్య విద్యా విశేషకళల 
బలియులై నట్టి యష్ట పుత్రులను గనియె. 


ప్రథమాశ్వాసము 


28 


29 


81 


బ్‌ 


ముగురు రాజుల చేత మొక్కులు గొన్నట్టి 
భగవత్సమానుండప్పలగురుండు 
వేద వేదాంగాది వివిధార్థ సంపత్తి 
నతిశయిల్లిన వేంకటార్యమౌళి 
కలిత సౌందర్య రేఖా విలాసంబులం 
జెంగలించెడి శ్రీన్ససింహఘనుండు 
కుపిత మాయావాది గురుశాస్త్రహరణపా 
రగుండైన కోనేటిరాయశౌరి 


సరస శతపద్యలేఖినీ విరచనోక్తి 

గల జగన్నాథసూరి యగ్రజులుగాంగ 

నలర రంగప్ప, నరసింగరప్ప తమ్ము 

"లె వెలయువాండ భువి సింగరాహ్వయుండ 80 


మ. సముదీర్ణస్థితి వేంకటేశ్వరుందు నాస్వవ్నంబునన్‌ షోడశా 
బ్దములన్‌ో మాణవ కాకృతిన్నిలిచి “వత్సా యాంధ్రభాషానిరో 
స్థృమహాకావ్యమొనర్చుమీ” యనిన నత్యారూఢిమేల్మాంచి మో 
దమునన్‌ జెప్పితి భూమి పైంగవిజనాధ్యక్షుల్పశంసింపంగన్‌ 81 


మ. మును రామాయణము న్నిరోస్ట్రముగ నింపుల్‌ మీద శాకల్లె మ 
ల్లన, తా సంస్కృత భాషం జేసెనన నాలాగున్‌ జెవుల్‌ నిండంగా 
వినుటేగాని ధరిత్రిలో నిజముగా వీక్షింపలేదట్టి దేం 
దెనుంగున్‌ జేసెద నెల్లెడన్‌ గవులకున్‌ దృష్టాంతమై యేర్చడన్‌ 32 


మ. _వరవందారు జనావళీహృదయ సద్వాంఛార్థకృద్వేకం టే 
శ్వరసంపూర్ణి కృపాసుధామిళిత వీక్షామాధురీ మార్గవి 
స్ఫురితై కైక దిన ప్రబంధరచనా స్ఫూర్ణద్వచ శ్రీకుండన్‌ 
నర నాగాశ్వనృపాల సభ్యగణితుండన్‌ సింగరాచార్యుందన్‌. 83 


27. లై మెజయువాంద (ము), 28. మానవు నాకృతి(సా) 29. కటాక్షమిలితక్ష్మా 
మాధురీ(సా) 


82 దశరథరాజనందన చరిత్ర 


క్త ఏతాదృశ గుణశాలికి, 
ధాతృముఖాదిత్యగణిత దానాతిశయ 
ఖ్యాతికళాభూతికళా 
నీతికళాన్వితునకున్‌ మునిప్రీతునకున్‌ 


క. _ సురసేవిత చరణావిత 
హర జీవితునకు నిలింపయతి వినుతునకున్‌ 
సురరక్షా౭_ సురశిక్షా 
వరదీక్షాదక్షునకుం, గృపావీక్షునకున్‌. 


క. బలతారాచలతారా 
కులమారాహితవళక్షగురుయశున, కిలా 
బలధీరాచలవారా 
నలఘోరాకారునకు గుణస్ఫారునకున్‌ 


క. వననిధి కన్యాకుచనత 
ఘననఖర త్రుటిత దితిజకఠినోదర సం 
జనితా సృగ్గనదూరిత 
కనదాగ్రహదహనునకు జగద్వహనునకున్‌ 


క. హీరఘటితారపుటి 
హీరపటీరారి మకుటహరిసామజ* కం 
జారి పుటిభూరినటి 
హారిసుహృదృక్తునకు దయాసక్తునకున్‌ 


క. చక్రాహత వక్రాహిత 
నక్రాధిపమస్తకునకు నగకన్యారా 
ట్చక్ర ద్రుహిణ క్రౌంచజి 
దక్రూర ప్రణితఘృణికి నరిగజస్ఫణికిన్‌ 


30. కుంజార (ము) 
ప్రథమాశ్వాసము 


34 


35 


36 


37 


38 


39 


83 


కం. 


కం. 


కం. 


84 


కరలసదరికిన్‌ బదభవ 

రరికిన్‌ ధృతగిరికి నవితజల గతకరికిన్‌ 

జిరతర కర్పరపురనర 

హరికిన్‌ నుతహరికి రుచిరహరికిన్‌ హరికిన్‌ 40 


సమర్పణంబుగా నాయొనర్పంబూనిన దశరథరాజ నందన చరిత్రయను 


నిరోష్ట్రప్రబంధంబునకుం గథాక్రమం బెట్టిదనిన- 41 
కథాప్రారంభము 

శ్రీకిగృహస్ట్థలియై -ధా 

త్రీకన్యాచరణజలజదీధితిరత్నా 

నీకాంచితకట కాకృతి 

సాకేతాఖ్యాక నగరి- చాల రహిల్లున్‌ 42 


జలధరాధిక సితచ్చాయలం దనరిన 
గంధగంధిల గంధిఘటలచేత, 
ననిల చిత్తాతీత ఘనరయ క్రియలచేం 
జాలరంజిలిన తేజీలచేత, 
రణధాత్రినంగజారాతి నాధిక్యాన 
గేలింజేసెడియక్కటీ లచేతం 
గనకాద్రిశ్చంగ రేఖల నీసడించిన 
దండినిండిన యరదాలచేతం 


గణన కెక్కిధరాఖగక్షత్రియార్య 

చరణజాఖిల ధనధాన్యసాలఖేయ 

చందనాగ తటాక రాజ గృహకంజ 

రాగ సంస్థాని సాకేత రాజధాని 43 


శతధృతినగరికి, నచలా 

హితనగరికి ధనదనగరి కెనయనంగా నా 

యతధనధాన్య శ్రీ సం 

తతిచే సాకేతనగరి ధరరంజిల్లున్‌ 44 


దశరథరాజనందన చరిత్ర 


కం. 


కం. 


ఆరాజధాని కేలిక 

యై రాజిలె దశరథాఖ్యనలరిన ధరణీ 

దారకళానిధి హరిచర 

ణారాధన జనిత శస్తతా9_ ను చరగతిన్‌ 45 
నించె ధరిత్రినిండ నతి నిష్టఘటిల్లంగగీర్తి చంద్రికల్‌ 

గాంచె దిగంత రాజతతి కాన్మలిడన్‌ సకలార్ధ సిద్ధి ని 

ర్దించె రణాంగనస్థలి నశేష బలాహితనేతలన్‌ దితి 

క్షాంచిత దాంతి సాహసదయాజయ సత్యకళాతిశాయియై 46 
అతండ చలానాయక సం 

హతిచే నాస్థానింగాంచనాసన ధర దా 

నతిశయి లెందార కాంత 

స్థిత రాకాసిత కరాకృతిన్‌ గళలెసంగన్‌ 47 
ఇట్లా దిగంత రాజసంతతి యాచ్చాదించ సింహాసనస్థాయియై రంజిల్లె 
నంత 48 
సకల శ్రీనిథియెన యా దశరథజ్యాకర్త తానర్ధి ని 

ష్టకథా సంగతి ధాతృనందనజటిన్‌ పట్పాస్త్ర సంశీలి న 
త్యకలంకాహిశయాన కంజచరణ ధ్యానై కహృచ్చాలి దే 

శికహోళిన్‌గని ప్రష్టలెల్లగణనల్‌ సేయంగనాడెందగన్‌ 49 
తరణి సంతతి రాజసంతతికి నెల్లం 


జింతం దొలంగించ నిష్టార్థ సిద్ధిం జేయ 
ధాతగతింతల్లితండ్రినాత్రాతరీతి 
నింతగా గడ తేర్చి నారింక నెట్లు ర్‌0 


కేలధరించితిన్‌ ధరణిం గిట్యగశేషగజాళి కాశగాం 

గేలం జయించితిన్‌ దిశలంగీర్తన సేయ నరాధినేతలన్‌ 

జాల గ్రహించితిన్‌ సకలశాస్త్రకథల్‌ ధృతినైన నాయెదన్‌ 

జాల దనర్చెదీని నడంచంగల శక్తిఘటిల్లం జేయరే 51 


ప్రథమాశ్వాసము 85 


బ్‌ 


సంతతి లేదని చాలా 

చింతించెడి దానికతన క్షితి సకలశ్రీ 
లెంతొతృణాకృతి జేసితి 
నంతింతనరాని యార్తినగలితిననఘా 


కరిఘటలేల, జిత్రగణికాచ్చటలేల, హిరణ్యశాటికా 
హరిధన ధాన్యరత్న ఘటితాచ్చదలంక్రియలేల, నల్టిశల్‌ 
స్థిరగతి నేలంగాందగిన తేజదియేల, ననేక చర్యలున్‌ 
సిరిగలయట్టి సంతతిని జెందినయాయెడ లెస్సలన్నియున్‌ 


అననాలకించి యాయజ 
తనయాగ్రణి కాంక్షదెలిసి దరహాసదృఢా 
ననుండైో* తానెర తేనెల్‌ 
చినుకంగం జటి నేతయాడె సిరిసంధిల్లన్‌ 


ఆలించితినిశాచరారికథా (శ్రేణి 
గర్జరంధ్రానంద కారిగాంగ 
దేలించితి ధరాది తేయాగ్రణిచ్చట 
లిష్టార్థ సంసిద్ధి హెచ్చరించ 
నేలించితి ఖచర స్రీల శాతాసిచే 
రణధాత్రి నరిరాజ రాజిచేత 
గాలించితి దిగంత ఖలజన సంతతి 
దిశియించనీక క్రిందికిదిగంగ 


శరశరచ్చరదానంత చంద్ర చంద్ర 
హార నీహార తారకా తారహార 
సితయశ” స్థగితా చక్రశిఖరి దేశ ! 
తతదయాసాంద్ర! దశరథక్షితిత లేంద్ర 


౨1. తే నెర తేనెల్‌ (ము), ౨౭౬ స్థ దితా (ము) 


86 


52 


58 


54 


ర్‌ర్‌ 


దశరథరాజనందన చరిత్ర 


ఉ,* 


బ్‌ 


38. 


ఐనను సూనహీనుండగునట్టిడు ధారుణిలోన “సూనుండా 

సూనుంద” యంచుంజింతంగనుచున్‌ జరియించును నించు కేనియున్‌ 
నూనండు తుష్టి నెంతయును నుండిన శ్రీలను జూచి కొంచు దా 

గాన సుతుండె శ్రీలకిలంగర్తయు సంశ్రయుండై నయాతండున్‌ 56 


కానన్‌ నేనిడు నాజ్ఞనింకను దలన్‌ గైకొంచు సంతుష్టి నో 

జ్యానాథా ! తగు నిష్టిం జేయనెదలో సంధించి సూతీచ్చ, నా 

గా నాటేండది యాలకించి యటులంగానిండు ధన్యుండ నే 

నైనాండన్‌, యతిచంద్ర! యంచుననంగా నారాజుతో సూతుండున్‌. 57 


అనునిట్లు నరనాథ ! యంగ దేశుండు 
తన ధారుణిని జలధరునిరాక 
లేక సస్యాళులుంగాకుండ జనులకు 
దారిద్యదశయును దనరజూచి 
ధాత్రీసురేంద్రులందా గాంచి యయ్యలా 
రా! యిట్టులయ్యెనే నరయనెద్ది 
సేయంగం జెల్లునో జెచ్చెర నానతిం 
డని యడుగంగ నాయార్యులెల్లం 


దగిన సరణిని నెదలంజింత యొనరించి 
యనిరి “కానను బుష్యశృంగాఖ్య యోగి 
నిష్ట నూనెను నొకకొండి నెగడు నుదుట 
నతని, కాతనిగొని దేరనగు నిచటకు” 5రి 


అతనిన్‌ దోడ్మొనితెచ్చి యిచ్చటకు రాజా ! నీ సుతన్‌ శాంతం ద 

తృతిగాం జేసిన లోలుండై చెలంగునాతండాతనిం దేరగా 

క్రితిలో నేరికిం జేతంగాదు గణికాస్త్రీల్‌ దేగలారన్న నా 

నతిగై కొంచు నరేంద్రుండా సతులం దా నంచెన్‌ జటిన్‌ దేరగాన్‌. 59 


ఆ యోగీంద్రునిదోడి తెచ్చి నరనాథాగ్రేసరుండంత నా 
శ్రీయుక్తుంగడునర్చం జేసి, తనయన్‌ జేకూర్చి సంతుష్టిం ద 

జ్ఞాయంగా నిజధాత్రినార్తి క్షతిం జెందన్‌ రాజిలెన్‌ గాన ధా 

తీయోషేశ ! యతండురాంగం దగునర్థింజేయు నీయిష్టికిన్‌. 60 


55 నెం. వద్యమునుండి 75 వద్యము వరకు 'ము'లో కుండలీకరణముంచి 
యధథస్ఫూచికనిట్లు వ్రాసిరి - [ ] ఈ గుజుతుల మధ్యనున్న పదృములక్షడికథ 
శిథిలమైపోవుటచే దిరుగ వ్రాయబడియె నిందలి తప్పులొమ్లులు వరి(గహింవ 
వేడెద - ఇట్లు లేఖనక ర్త” 

నిష్ట(యము) 


ప్రథమాశ్వాసము 87 


బ్‌ 


రికి 


అనంగానట్ల్టయటంచు నంగధరకీజ్యా నాయకుండేంగి త 

జ్జన నాధున్‌ గని యాజ్ఞగొంచుం జటిం తజ్జాయన్‌ నిజక్షోణికిన్‌ 
గొని యేతెంచి నిజార్యునాజ్ఞను దలన్‌ గొంచున్‌ ధరానిర్జరుల్‌ 
చను దెంచంగను జేసె నిష్టిని సురల్‌ సంతుష్టితో నుండంగన్‌. 


ఇట్లు సేయుచుండ 


సరసీజాసను చెంతకేంగి సకలాశానాయకాదుల్‌ సురల్‌ 
ధర లంకానగరీశుందైన దనుజోద్దండుండుం దాం (గ్రూరుండై 
ధరియించంగను నేరనట్టి ఘనచింతల్‌ గూర్చుచున్నాండు న్స్‌ 


కరుణం జేసియటంచు దుఃఖితులుగాం గాంజూచి యాధాతయున్‌. 


సురలనుదోడుకొంచు నరిసూదనుండై దనరారు నిందిరా 
ధరుడు జెలంగు నీరనిధితట్టున కేంగి నుతించుచుండంగా 
నెజింగి సరోజలోచనుండు నీ సురలుండిన చెంత కేంగు దెం 
చి రహిని నిల్చినన్‌ నతిని జేసిరి నిర్ణరులెల్ల నంతటన్‌. 


క్షీరనీరథియందు శేషాహి రాజు నం 
దుననుండి నిదురించుఘనగుణాఢ్య 
నిత్య సూరులు నుతిన్సేయుచుండంగ “హాయి 
హాయంి చు నిదురించు ననఘచరిత 
యాదితేయులకెల్ల నరుదెంచునార్తుల 
నడచుచు నిదురించు నఖీలనాథ 
జటినాయకుల చిత్తజలజాల నలరుచు 
నందందు నిదురించు నార్యశరణ 


సరసిజాసనసందత్తశక్తి, కఠిన 

దశగళా సురరాడ్ర చితార్తి దుఃఖి 
తాఖిలాది తేయులు నిన్ను నర్థితోడం 
గొలుంచుచున్నారు రక్షించు కలితదయను. 


రసీజాయత నేత్ర ! యా దశగళాశానాయకారాతి, ని 
రజో నేతను నర్చం జేయ నతండున్‌ సంతుష్టి నేతెంచి యా 


జ 


(0) ౪ 


61 


62 


63 


64 


65 


దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


ఆ.వె. 


34 


దురితాచారుండు కోరు కోరికలనెంతో శీఘ్రతందీర్చిం ద 
త్మరుణన్నిర్దరులార్తిం జెందునటులన్‌ దాం జేసెనోో యీశితా 


కాన 


ధరణిగుణాఢ్యుడౌ దశరథ క్షితినాధునకున్‌ దనూజుండై 
హరిహయకంటకుండగు దశాస్యునిం ద్రుంచకయున్న నింక నే 
కరణిని నుందురీ సురులు గ్రక్కున జచ్చెదరంచునన్న నా 
సరసిజలోచనుండు సురసంతతింగన్లాని యిట్లనెన్‌ దయన్‌ 


ఆశానాయకులార చింతంగననేలా యిట్టులాలించుండీ. 
నేశీఘ్రాన ధరిత్రిలోం గలింగి యానీచున్‌ దశాస్యాఖ్య దై 
త్యేశున్‌ సంగర ధాత్రిం గూల్చెదను, నా కేశాదులన్‌ గాంచెదన్‌ 
ఆశల్‌ దీర్చెద యోగి నేతలకటం చంతర్జితుండై చనెన్‌. 


చనంగానంతట నిరరుల్‌ కడుంగడున్‌ సంతుష్టులం జెందుచున్‌ 
జను చుండంగ, సరోరుహోదరుండు నాశానాథులారా ! ధరి 
త్రిని శ్రీకాంతుండు దైత్యుంగూల్చ దృఢశక్తిన్‌ సేనలై యీరలుం 
డనగు న్నాగను శైల చారు లయిరా నాకాధినాధుల్‌ దగన్‌ 


ఈలీల నిర్ణరుల యం 

శాలన్‌ ధరలోజనించి చక్కందనరు నా 
శైలచర తనూజులు శౌ 
ర్యాలంకృతులగుచు నలరి రతిసంతుపష్టిన్‌ 


అందు నింద్రసుతుండు నర్మతనూజుండు 
ననిలజుందడు, ననిల తనయుందధికు 
లైరి, సరసిజోదరాంశాన జనియించె 
తొల్లి బుక్షరాజతులయశుండు. 


ఇట్టి కీశు లెల్ల రిందిరానాథుని 
యధిక కరుణచేత నలరి రంత 


'యీళ్వరా” (ము) “శ్వ” ఓష్ట్రము. (ఈళిత = ప్రభువు-ళరు 


ప్రథమాశ్వాసము 


66 


67 


68 


69 


70 


71 


72 


89 


ఆ.వె. 


90 


శుద్ధ తిధులయందు సూర్యసఖుండు తాం 
దరుంగకున్నయట్టి సరణి దోంచ 78 


అంత నిక్కడ దశరథక్షితినాధుండు హయెష్టినించి బుశ్యశృంగాజ్ఞచే సుతేచ్చేష్టి 
జేయుచుండ నారాయణుం డయ్యగ్వ్యంతరాననుండి 74 


కేలన్‌ క్షీరాన్న ఘన 

స్టాలిన్‌, ధరియించి తెచ్చి దరినిల్చిన ధా 

త్రీలలన హోళికిచ్చిన 

నాళీ కేక్షణలం జేరి నయగతి దేరెన్‌. 75 


అగ్రసతికిం గైక కది సరిగానిచ్చి 
దాని నింతనింతం దనరందిగిచి, 
కడ నెలంత కేల నిడ నారగించిన 


జరఠ చిహ్నలధిక సరణిగనిరి. 76 
అంత నానాంట నెలలునిండిన 77 


శ్రీనెరయ (గ్రహాలిజయ 

స్థాన స్ధితి నలర ఖచరసంతతి చెలంగం 

గా నెలంతల్‌ గాంచిరి లే 

రా నెలంతల తెగలు తెగల రహినిండంగన్‌. 78 


ఇట్లు గేహినీత్రయి రాచిన్నెలంగన్న నాజినరనేత యగ్రజగ్రేణి హిరణ్య కన్యాదాన 
క్రియల నలరించి దశదినసాన్నిధ్య సరణినంత 79 


ధీనిధియైన యాజిజగతీతలరక్షిత య(గ్రదారకా 

శా నరనాథకీర్తనల సందడి నిండంగం గంధికన్యకా 

జాని కళల్‌ -సితజ్ఞశశిచారణ దేశిక రాజి-యంచిత 

సానగతిన్‌ దిశించ ఘనతార జనించినయట్టి దానిచేన్‌. 80 


ఆరాచిన్నం జటి తా 
నారసి దశరథనృనేత యానతిచే నిం 


దశరథరాజనందన చరిత్ర 


కం. 


బ్‌ 


డారంజిల్మలం బీటెడి 
చేరిక రెందక్కరాలజీరంగ నయ్యెన్‌. 


చిన్న కన్నియలిద్దబిం గన్నయట్టి 
నందన త్రయి కా శతానందజాత 
యతి, నరేంద్రాజ్ఞ దశరథజ్యాధినేత 
యందజల్‌ సంతసిల్ల నర్హాఖ్యలిడియె. 


అంత 


3క్రందింతలేని లేనెల 

చందానన్‌, నాంట నాంట జక్కదనాలన్‌ 
జెంది కళాయిత చర్యల 

సందడి రా చిన్న లేదుంగసాగిరి ధరణిన్‌ 


ఆరాలేనెల లంతకంత కతి రాజాకార లేఖాకళా 
సారాచార శరాసనాస్త్రకలనా సారస్యలాక్షణ్య శృం 
గారజ్ఞాన దయాంచిత స్థితి తితిక్షా సత్యధైర్యక్రియా 
శ్రీరంజిల్లం జరించసాగిరి జయథ్రీ హెచ్చ నానాంటికిన్‌ 


ఇట్లు దేరినట్టి యెడ 


రంజిత గాంగేయకంజ *కింజల్భాలి 
దండిగాజడల నీ రెండగాయ 
నన్యచింతాహరణాది నారాయణ 
కీర్తన లంతంత నర్తిలింగ 
సకల తరంగిణీ సలిల సంగ్రహయౌ, క 
రాంచిత కరశాఖయర్ధిందనర 
నంగయష్టి నలందినట్టి నీ జెల్లడ 
నకలంక చంద్ర చంద్రిక లనీన 


అష్టదిగధీశ కిన్నర యక్షసిద్ధ 
దితిజఖచర స్థిర స్థలాయత కిరీట 


తిర్‌. కందందనియాలే నెల(ద్రా) ౨6 కింజల్ళాది (యు) 


ప్రథమాశ్వాసము 


81 


82 


83 


84 


రి5 


86 


91 


ఆ.వె. 


37. 


92 


కాంతి “సం రాజితాంఘియె గాధినంద 
నర్షి యేతెంచె సంతతానందసక్తి, 


తనకడ కేతెంచిన జటిం 

గని దశరథ ధరణినేత కాళ్ల కెజంగి చ 

కని కాంచనాసనస్థలి 

దనర నధిష్టించం జేసి దాక్షిణ్యగతిన్‌ 

శ్రీకర సత్యశీల యతి శేఖర సారదయానిధాన నీ 


రాకడచేత నెల్లనఘ రాశియడంగె ననేక సత్రియా 
నీక రతిన్‌ దనర్చితి ననిందితకీర్తిఘటిల్లై సంతత 


ఢ్రీకిల డెంకి నైతి జయసిద్ధి గ్రహించితినయ్య చక్కంగాన్‌. 


హరిగంథ గజస్యందన 
హరిహయధన ధాన్యరత్న హాటకశాటి 
హరి చందనాది కాంక్షల్‌ 

సిరినిచ్చెద నడుగరాదె శ్రేయస్సిద్ధిన్‌. 


అనిన సంతసిల్లి యాజటి లాగ్రణి 
దశరథక్షితీశ తరణిం గాంచి 

సరస దంత కాంతి దరహాసచంద్రికల్‌ 
జెల్ల గణన జేసి చెల్లనాడె 


లేరా ధరిత్రి రానెల 

లీరా ! సకలార్థ కాంక్షలెన్నకం జిహ్నల్‌ 
దేరా ! యన్నింటజాణల్‌ 

గారా! నీసరణి నదకంగన రై రనఘా. 


సలలిత కీర్తినిండ నినసంతతిగల్లిన రాజరాజి తా 
నలయిక చేతనైన గడ హాస్యరస స్థితినైన నిద్రలన్‌ 
గలంగనియైన నాడినది కల్లన నేరనియట్టి సత్య ని 
స్టలం దనరాంరెగాదె త్రిజగజ్జనకీర్తనలర్థి హెచ్చంగాన్‌ 


నద్రాజి(వ్రా) 


87 


88 


89 


90 


91 


92 


93 


దశరథరాజనందన చరిత్ర 


బ్‌ 


అని గణించి 94 


అనఘా ! తాటక యనంగా 

ఘనరజనీ చరలతాంగికల, దద్దానిన్‌ 

గని దిగధి నేతలైనను 

జనంగా లేర చటికైన జడయిక చేతన్‌ 95 


చెన్నటి నడంకలం దాటక 

గన్నట్టి నిశాచరాధికర్తలుగలరే 

నెన్నిక చేసిన యిష్టిన్‌ 

సన్నక సన్నజని చేర సాగిరియల్మన్‌. 96 


అది గాన నీ తనయాగగణిని నతనిదాయిని నాకిచ్చిన దాట కేయ 
నిశాటకర్తల జయించజేసి యాగ దీక్షం గడం దేరించెద నాచెంత ననంత 
కల్యాణసిద్ధి కాంగలదనిన 97 


తన హృస్థలియదురంగ ద్భ 

గ్దనిత సలిలధార లెదిగి జారంగ నజనం 

దనరాజ హేళి యాజటిం 

గని దైన్యరసాతిశయత గ్రాలంగనాదెన్‌. 98 


కానక కన్న చిన్న లదిగాక దృఢక్రియం దండ్రి రాక యే 

కానల కేంగ నేరిచిరె, కానల కేంగిన దండి నిల్చి యా 

శానరనాథచిత్త శితశల్య నిశాచర నేతలన్‌ రణ 

స్థానిో నెదిర్చగాంగలంరె శంకిలకే తెగియాడ నేలయా 99 


రణధాత్రినంగ జారాతియేతెంచిన 
“గేలిజేసెడి యక్నటి లచేత 
నాకాశకషణ దీర్దాకార చర్యల 
గట్ల గేరెడి కరిఘటలచేత 
త్రిదశ ధరాధరశ్ళంగతేజి క్రియల్‌ 
తేగటించెడి దండి తేర్ల చేత 


తిరి. గనుక (ము) 39. నెదుర్చు (ము) 40. గేళి (ము) 


ప్రథమాశ్వాసము 93 


ధృతిసదాగతినైన ధిక్కరించెడి శీఘ్ర 
తర శక్తిగన్న తత్తళ్లచేత 


శరశరాసన నిస్తింశ శక్తి ఖేట 

కాది ఘనసాధనస్థితి యతిశయిలంగ 

నేనె చనియెద నెజాడనైనగాని 

యకట ! నాచిన్న రాజిత నన చ లేను. 100 


క.  ఏనీ కెదిర్చి యాడం 
గా నెంతటి దండి చక్రిగానే గిరిజా 
జానింగానే స్రష్టం 
గానే నన్గనిక రాన గడతేర్చంగదే 101 


క. అని చింతించంగ దశరథ 
జననాయక హేళింగాంచి జటిలాగ్రణి తా 
ఘనజలధరగర్జా త 
ర్దనకృన్నయ సరణినాడె సరస స్థితిచేన్‌. 102 


చ ఇలఖలరాజ శిక్షరచియించంగ నాగ్రిత రాజ సంతతిన్‌ 
గలితదయారసక్రియలగాంచిన రాంగడ తేర్చనన్నింటన్‌ 
గలిగిన శేషశాయి క్షితికాంత నరాకృతిగాంగ గట్టెదన్‌ 
దలంచంగ నేటికీ స్థితి యధాస్థితిగా నరయంగ రాదటే. 103 


క. తెలియక నీరాచనెలల్‌ 
కలన నరిచ్చటలనెల్లం గండ్రించిన యా 
తల నధికతర జయశ్రీ 
లలరంగం దిరిగిచనం గలరయా ! యజతనయా 104 


ఆ.వె. అనిన నెట్ట కేలకంగీకరించి తా 
దాశరథిని నతని దాయి నీయం 
గలిసి రాజధాని గాధేయ బుషియును 
గదలె నాంటనాంట గానంజేరి 105 


94 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


వ. 


41. 


హరికిరి గంధ నాగశ లలాండ సృగాల హరీశ ఖడ్గ కా 
సర హరిణీరటద్దహన సంహతిం గాంచి యగాధనీర ని 
స్తరతటినీతతింగడంచి చండధరాధరరాజి దాటి దా 

శరధి చనంగసాగె జటిచంద్ర సహాయతచేత నయ్యెడన్‌. 


ఈరీతి గాధిజ్బరిని 

నారా *నెలసర్లగాంచి యాగ్రహశిఖ కీ 
లారటిత గాత్రి తాటక 

దారుణ లేచి హిత దైత్యతతి గలసి ధృతిన్‌ 


ఘన చరణాగ్రఘట్టనల గ్రచ్చబికంధికలంగ నీరద 
స్తనిత హృదట్టహాస నినద క్రియ నష్టదిశల్‌ చలించ దృ 
గ్దనిత దృఢా గహానల శిఖాకణ సంహతిరాల నానరా 
శనసతి తానెదిర్చి ధృతి సంధిల ఖేటక ఖడ్గహస్తయె. 


అంత గాధితనయు దతిరయక్రియదేర 
దాశరథిని నతని దాయినరసి 
దండ జేరనేంగి తాటక యనిసేయ 


గదిసె నాలసించంగా నదేల ? 


స్రీయని దాని తిరస్కృతి 

జేయంగాం దగదు నడంగం జేసిన ధరణీ 
నాయక ! సకలజనాళికి 

రాయిడి గనకే హరించరాదే యనినన్‌. 


హరిహయహస్తకీలిత దృథాశనిదారిత శైలశ్చంగ సం 
సరణి, తదాజి దాశరథి చండశరాసన శస్త్ర ధారచే 
ధరచలియించ నేసెం దెగం దాటక జాలకృతైక నాటకన్‌ 
హరిదిన దత్తహాటక నిరంతరఖేటక నిస్సహాటకన్‌. 
ఇట్లు తాటక త్రెల్లిన 


నాల నరుల (బ్రా) 


ప్రథమాశ్వాసము 


106 


107 


108 


109 


i160 


95 


క. _ రణసన్నద్ధ క్రియచే 
గణియించక గదియం దాటకాతనయ ఖలా 
గ్రణి యనిల సాయకాహతిం 
దృణలీలం గడలినేసెం దేలి చనంగన్‌. 113 


గీ.  అతనిదాయి యెదిర్చిన నస్తకలన 
జెక్కలైనేల ద్రెళ్లంగం జేయంగాంచి 
కాకంగదిసిన రాక్షసఘటలనెల్ల 
నర్మనందన నగరికి ననిచెనంత. 114 


క. ఇక్కరణి కార్యసిద్ధిగ 
నక్కణ గాధయజటి నయక్రియ నతనిన్‌ 
జక్కంగం గౌంగిటం జేర్చెన్‌ 
జక్కంగం ద్రిదశగణ గణన సంధిల్లంగన్‌. 115 


వ. _ఇట్లరణ్యాని నిష్క్మంటకాకృతిగాం జేసి తన యజ్ఞదీక్షుం గడతేర్చిన దానికి 
గాధిజర్షి సంతసిల్లి దాశరధి కైంద్రాగ్నేయాది సకల శస్తాస్త జ్ఞానసిద్ధిగా 
నానతిచ్చి తగిననాళ్లక్మడ నధిష్టించి రయ్యెడ 116 


ఆశ్వా సాంతము 
క. అతుల ప్రతాప తపన 
ప్రతిభా ! ధావద్విపక్షబల ! కౌశిక సం 
శిత వలయ ! వసుమతీ ధర! 
సతతకృపాభ్యంతరాళ సాంద్రధ్వాంతా. TIT 


మ. _అతులాంభోనిధి ధామ ! ధామజిత కోట్యాదిత్య ! దిత్యంగనా 
పతి హృద్వారిజ వాస ! వాసవనుత ప్రాబల్య! బల్యాగ్రహ 
“ప్రతతిచ్చేదనసత్త్వ ! సత్త్వయుత శోభాకాంత ! కాంతామణి 
రతిరాజ ప్రతిమాన ! మాననయధైర్య స్థైర్య శౌర్యోన్నతా. 118 
1. ప్రతిత (ము) 


96 దశరథరాజనందన చరిత్ర 


తరల - కరధృతగోత్రా - కమ్రచరిత్రా 
పరమపవిత్రా - పంకజనేత్రా 
గరధరమిత్రా - ఘనశుభగాత్రా 

ధరణికళత్రా - దాసజనత్రా 119 


- గద్య - 


ఇది శ్రీమత్మర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వర ప్రసాదలబ్ధ సకలై 
శ్వర్య ధురీణ శారదాప్రశ్న వివరణ శతఘంటావధాన వినయధునీ 
తరంగ విజృంభణాజృంభిత సలలితమృదుమధుర వాగ్వైఖరీ 
ర్సురీధురీణ - స్టాపితాశేష-విశేషప్రసిద్ధ సాహిత్య “సారస్వతా శు 
కవితాష్టభాషా విశేష సంస్కృతాంధ్ర నిరోష్టోష్ట్రాది వింశతి 
(ప్రబంధ నిర్మాణధురీణ మౌద్గల్య మహర్షి గోత్రపవిత్ర 
తిరుమల దేశికేంద్ర పౌత్ర తిరువేంగళా చార్య పుత్ర 
మలింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన 
దశరథరాజనందన చరిత్రయను నిరోష్ట్య్ర 
మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము. 


48. సారళ్ళత (ము) 44 మవోబుషి (ము) 


ప్రథమాశ్వాసము 97 


98 


శ్రీ 
దశరథరాజనందన చరిత్ర 
ద్వితీయాశ్వాసము 


శ్రీలలనా పీనస్తన 

పాళి జఘనభరే చికుర బంధాగ్రసదా 

?లోలకర నఖర శిఖరద 

యాలక్షణ సీమ కర్పరాద్రి నృసింహ. 1 


ఆతటిం గథాసరణి యెట్లంటేని 2 


జనకధరాధినేత సరసస్థితి యజ్ఞ కరేచ్చం దా ధరా 

జనతతి రా దిశల్‌ గలయంజాటంగం జేసిన నాలకించి కాం 

చన రథగంధ నాగహయ సైనిక సంతతిచే హళాహలిన్‌ 

దన నగరాంతరస్థలి హితక్రియ నిండంగ సాగిరయ్యెడన్‌. 8 


ఈ గతి యజ్ఞ దీక్షం గననెల్ల ధరాతలి నేతలేగరా 
నాగతి గాధిజాత జటిలాగ్రణి యారసి, రాక్షసారికిన్‌ 
శ్రీగల యట్టి యర జయసిద్ది గదాయని నిశ్చయించి తా 
® ® 
రాగ రసస్థితిన్‌ గదలె రాచనెలల్‌ తన చెంతనంటంగన్‌. 4 


ట్లు నానాటికి యాత్రాసరణి గాధేయజటింగాంచి దాశరథి 
యిట్లనియె ర్‌ 


ఇదియే జటి రాజస్థలి 
యదిగంగా తటిని” దాని యాగతియంతా 
చెదరంగ దెలియంగ జేయగ 


గదె యన రాక్షసారిం గని నయ సరణిన్‌. 6 
ఆజటి యిట్లనియె. 7 


చికుల (ము) 2. లాల(ము) ర. నాలకించు(ము) 4. సంగతి(శి) 5. నేత 
లేగగా(శి) 6. అట్ల నానాటికి (4) 7. దీని(శి). 
దశరథరాజనందన చరిత్ర 


క. గంగానది దీని క్రియన్‌ 
సంగతి శేషాహికైన శతధృతి కైనన్‌ 
యంగజహారికి నైనన్‌ 
యంగద గాదే గణించ నాశ్చర్యగతిన్‌. 8 


వ. అట్టి గంగా జనన సరణి యెట్లంటేని 9 


చ. అదయ సహస్ర హస్తఖచరాహితతాతి కృతార్ధిం గన్నయా 
త్రిదశ ధరాధి నేత యతి దీనత నారసి తల్లిగాన నా 
యదితి సహించలేక జలజాసన నందన శాసనక్రియన్‌ 
జెదరక కానకేంగి హరిచింతన జేయంగ సాగె నిస్టచేన్‌. 10 


చ. తలంచిన నగధాత్రి నుచిత క్రియ నిల్చిన శేష శాయినా 
జలజ దళాయతాక్షింగని సాగిలి తా నతిం జేసిలేచి" కే 
లలిక తటిన్‌ ఘటించి యతి హర్ష రసస్థితిచే ననేక చ 
ర్యలగణియించి యాడెం దనయండ జటిచ్చటలెల్ల నారయన్‌. Li 


వ. _ అట్టియెడ హరి యిట్లనియె 12 


క. కనకాంగీ దశశతహ 

స్తనిశాచర నేత తండ్రి సాహసగతినీ 

తనయా[గ్రణిోేగల చంగ నిటు 

చనిన తెజంగయ్యెనింత జదియంగ నేలా. 13 
చ. సలలితు నీత గానిజయశక్తి జయించంగ రాని దానినే 

నెలంత చలించ నేటికెద నీ జఠరస్థలి నేజనించెదన్‌ 

పే్టిలఖచరారి నేత సిరి గాధతరక్రియ సంగ్రహించి ది 

క్రల నరకర్తలెన్నంగ హితస్థితిచే న చలారి కిచ్చెదన్‌. 14 


రి. జల నరణి(4) 9. కృతార్థి (4) 10. యానతి (4) 11. కేలలితము(శి) 
12వ నెం. వచనము శి.లో లేదు. 12. గలచెంగట(శి) 18. నలలిత నీతిగాని 
(4) 14. ఖర ఖచరారి(శి. గ) 


ద్వితీయాశ్వాసము 99 


క. అనియనిచిన నచలాహిత 
జననియు నిజ కార్య "సరణి జటికది యెటింగిం 
చిన సంతసిల్లి సతింగల 
సిన యెడ నానాంటం జీర చిక్కం దెలియన్‌. 15 


మ. _ దినచర్య న్నెలలెల్ల నిండిన ధరిత్రీజాని యంశస్థితిన్‌ 
గనియెన్‌ నందననేత నాజటిల రాట్కంజాక్షి యాదిత్యకీ 
ర్తన లర్థిం దనరంగ నచ్చరల నృత్య క్రీడ లెచ్చంగం గాం 
చన నిస్సాణ ధణంధణల్‌ చెలంగ నాశల్‌ తేజరిల్లం దగన్‌. 16 


క. ఈలీల నిఖిల “లక్షణ 
శాలిహరి యతీంద్రసతికి జనియించి జయ 
శ్రీలెసంగ నాటినాటికిం 
జాలా యీడేరసాగెం జక్కంగ నంతన్‌. 17 


చ. దశశతహస్తదైత్యకరి తండ్రి యహం క్రియ సంధిలంగ న 
ల్లిశల నృనేతలన్‌ గెలిచి తెచ్చిన కాంచనశక్తి నిష్టదా 
నిశిత గతిన్‌ రచించ ధరణీ ఖగ సంహతిరాగ హర్ష కృ 
ద్దశనచలారి దాయి సహితస్థితి చే జనియెన్‌ కళారతిన్‌. 18 


వ. ఇట్లు చని సకల దిగంతాయాతహిత జనాగ్రజ సంతతి తేజరిల్ల సహస్ర 
హస్తలేఖారాతి తండ్రి యజ్ఞశాలంజేరి యందజల సందడి నిలిచెనంత. 19 


క.  తారాంతస్థలి లేనెల 
దారిన్‌ లాక్షణ్యకళల దనరారిన శై 
లారాతి దాయింగని ఖచ 
రారి కదియనేగి నిలిచి యానందగతిన్‌. 20 


ఆ.వె. అతని రాజధాని నాఖ్యం దల్లిని తండ్రి 
నడిగి కాంచనాసనాగ్ర ధాత్రి 
"నర్ధి తోడం జేర్చి యఖిలార్చనల చేత 
సంతసిలంగ జేసి చకనిలిచి. 


15. ధరణి(శి.గ) 16. రక్షణ (ము) 17. ఆర్థిచేర్చి (&గ.) 


100 దశరథరాజనందన చరిత్ర 


చ. అనఘ చరిత్ర! నినగ్గని జయ క్రియం జెందితి గాన దాచకే 
కనక కిరీట హారకరకంకణ చిత్రక రత్నచేల చం 
దన నటచేటికా రజిత దంతి శతాంగ హయాది కాంక్ష లె 
ల్ల నడిగి నంతనే తనయ లాలన నిచ్చెదం గీర్తి హెచ్చెదన్‌. 22 


వ. అనిన సంతసిల్లి 23 


క. అన్నరఖాదాగ్రణి గని 
చిన్నన్‌ నాకిట్టి కాంక్ష సేయంగ నేలా 


నిన్నడిగిన నీరాదే 
తిన్నంగ జరణ త్రయక్షితిన్‌ హర్షగతిన్‌. 24 
వ. "అని యడిగి. 25 


ఉ. _ ఎన్న నిశాటకర్తధృతి నిచ్చితి నీ హృదయాచ్చకాంక్షనేం 
డన్న ధరాంతరిక్ష “నిఖిలాశ నిశాచర శైలరాణ్ణదీ 
కన్నిధి కానన త్రిదశ *కంధిజ నీడజ కీల తారలం 
దన్నిట దానయై నళినజాండఘటస్థలి నిండె నయ్యెడన్‌. 26 


ఆ.వె. జగతినిండ యంఘై సత్యజగత్‌ స్థలి 
*కంటజూచినంత హర్షగతిని 
యరసి చక్ర యంఘ్రియని ధాతయేతెంచి 
కదిసి దాని కెజింగి గణనం జేసి. 27 


మ. కర కాంతర్గత నీర ధారల దృఢాకాంక్షన్‌ జగత్మర్త శ్రీ 
చరణా గ్రస్థలిం గేలనంటి కడుంగన్‌ జాలై ధరన్‌ జారంగా 
శర జాస్త్రారి *రయక్రియం జని శిరస్థానిన్‌ ధరించే న్సదా 
హరిదీశ త్రిదశాహియక్ష ఖగసాధ్య శ్రేణి కీర్తించంగన్‌. 28 


తే. అంధకారాతి దాల్చిన యట్టిగంగ 
యర్మ సంతాన నరనాథ యత్న సరణి 


18. అనినయాలించి(4) 19. హరిదక్ళ (శ. గ) 20. కంధర నీరజ 21. యం(ఘ్రినతని 
నెత్తినంఘ్రైనిడిన (శి. గ) 22. దయంజనించి(శి. గ) 


ద్వితీయాశ్వాసము 101 


ధరణి జారిన యదిగాన దశరధేశ 
నందనాగ్రణి! లెస్సగానంగ రాదె. 29 


క. ఆ గంగా్రాదిని తా 
సాగర సంగతి “నొనర్చె జనసంచయ చం 
దాగస్థితి నదగించంగ 
శ్రీగతి సద్దతి ఘటిల్లం జేయంగ ధరణిన్‌. 30 


త్ర అనిగాధిజాత జటి చ 
కృన గంగాతటిని జననగతి దెలియంగ జే 
సిన నాలకించి దశరథ 
తనయా(గణి సంతసిల్లి దారిం జనంగన్‌. 31 


చ. ఇలహర ధాతలైన గణియించంగరాని నిశాచరారి స 
జ్ఞ లజ ఘటాండజాత సృణిసారస చక్రదృథఢాంఘ్రిందాకినన్‌ 
శిల నళినాయతాక్షియయి “చిత్రకధాతిశయాచ్చలీలలన్‌ 
నిలిచెందద[గధాత్రి జటినేతలటంగని సంశయించగన్‌. 32 


ల్‌ 


అచలారి నిరసించినట్టి రాక్షసనేత 
నచలక్రిందికి దన్నినట్టి యంఘై 
సత్యజగత్‌ స్థలి చక్కికై సాచిన 
నలశత ధృతికడ్గినట్టి యంఘి 
సకల బుషి (శ్రేణి సంతతాసక్తిచే 
సరసి హృత్‌ స్థలి దాల్చినట్టి యం[ఘి 
కలశనీరధి కన్యకాస్తన ఘట్టన 
నతిశయిల్లంగ జేసినట్టి యం(ఘై 


2*5యనంగ సనకసనంద నాద్యఖీల ఖచర 
యతితతికినైన గనరాని యట్టియంఫ్రి 


28. దన ర్చె 2౨4 చిత్రకళాతి(4€) ౩8వ వద్యములో 2,3 చరణములు (శి. లో) 
చకుగా నింగికింజాచి నాధత చేత నారాధనల్‌ గాంచినట్టి యంఘి.... ఘన 
ఘనా (కణి బెండాడగా గంగనక్ళణచే గన్నయట్టి యం(ఘి, 25. అనఘ (శి) 


102 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


తాకినంత *ోధరాధి నేతలు గణించ 
శిల నళిననేత్రయై నిల్చి జిత్రకళల. 


నిలిచిన యాయహల్య, ధరణీతనయేశిత కాళ్ళచెంత సా 
గిలి, నతింజేసి, లేచి తనకేల్‌ నిటలస్థలినంటం జేర్చంగా 
దెలియక గాధిజాతజటి దిక్కటుగాంచినం జేరనేగితాం 

గలిగిన గాధ దృష్టగతిగా నెటింగించంగసాగె నయ్యెడన్‌. 


ఇక్మాననాంతరస్థలి 

జక్కననరికాలి కంటిజడ దారికి దీ 
రెక్కిన గేహిని యయిధర 

నక్కణ గననయ్యె దా నహల్యాఖ్యతగన్‌. 


చక్కందనాలటెంకి, నెరజాణ నహల్యం గళానయక్రియన్‌ 
జిక్కంగ నందటబిల్‌ గణనసేయ నెటింగి ధరాధరారి తా 
నక్కజదేర నంగజ కరాగ్ర లతాంత శరాగ్రకీలలన్‌ 
జిక్కి తదాశ్రయస్థలికిం జేరంగ నేగి రహస్య చర్యచేన్‌. 


అక్షచరణజటి 2. నాకృతిం దాల్చి య 
హల్యంగదియ జనిన నానగారి 
చిహ్నలరసి సంతసిల్లి యంగీకార 
సరణి దిరిగి సదన జగతినిలిచె. 


అంత. 


తనలతికాగ్భహస్ట్థలి హితస్థితి నిల్చిన నీరజాననన్‌ 

గని యచలాచలారి నెజకాకల దాళంగలేక చేరంగాం 
జని జిగిం కౌంగిలించి, రతిసారతర క్రియదాల్సె ్రకృర 
స్తనజలధార లేర్లగతి జారంగ హర్షితచేత దేలంగాన్‌. 


ఇట్లహల్య నంగజకేళి సంతసిల్లం జేసి చననంత 


26. నిశాధి (4) 27. ఘనాక్ఫృతి (ము) 


ద్వితీయాశ్వాసము 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


103 


క. దారిననేతెంచిన శై 
లారింగని యక్షచరణ యతిద్భగ్గ్థాతాం 
గారకతతిరాలం దృణా 
కారక్రియం దెరల జలదగర్జలచేతన్‌. 41 


ఉ.  ఏనింటలేని చెంగట నహీన తరక్రియచేత నేంగినా 
చాననహల్య జేరి యతిసాహసశక్తి ననంగ కేళికన్‌ 
గాన నడంచినట్టి కతనం గడ నీకిక లింగహానియై 


గ్లానియు నింకరాదె యన [గ్రచ్చఅ జారే దిశల్‌ చలించగన్‌. 42 
వ. అంత నక్షచరణ జటి యతినిం గాంచి. 483 


చ. అలజడి చెందనేలం ద్రిదశాలయనాయక! నాహృదంతర 
స్థలి దయసంఘటిల్లె దినచర్యల నీకిక గార్యసిద్ధి కాం 
గలదనియాడి దాటిచని గ్రచ్చజం జెంగట నిల్చినట్టి యా 
జలజదళాయతాక్షింగని చండతరాగ్రహ దృష్టి దేరంగన్‌. 44 


జ చానా! హృత్‌ స్టలిందలంచగ 
రాని నడక నడిచితే యరాళగతి నర 
ణ్యానన్‌ కఠిన శిలాకృతి 
చే నిలకడ సేయరాదె శీఘ్రత ననినన్‌. 45 


క. తన చెంగట జడదారిం 
గని యార్తిం జడిసి యతనికాళ్ల అంగ న 
ల్లన హృదయస్థలి జనియిం 
చిన దయచే నాయహల్య జేరిక నాడెన్‌. 46 


చ. నళినదళాయతాక్షి ! యెద నాటిన చండతరార్తి రేచంగా 
గలంగగనేల దాశరథి కార్యహితస్థితి నిట్టిదారి రాం 
గలండదిగానం దచ్చరణ ఘర్షణలీల ఘటిల్ల నాటి త్రీ 
రలరంగ దాల్చి నన్నారసి యర్ధింజరించంగరాదే లెస్సగన్‌. 47 


వ. అనినంత 48 


104 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


28. (కానలం దెనయ యతీంద్రరాజి యెద నెన్నంగ హార్షముతోడ నయ్యెడన్‌). 


అట్టి జటిలనేత తట్టినయంత నే 
యంగలతిక సడలి యార్తిచేతం 

నెలంత చిత్రగతిని శిలయయ్యె నై చండ 
గహనధాత్రి నిలిచెం గదలలేక. 


అనఘ యదిగనుక నీచ 

క్కని చరణహతిన్‌, దిగీశ గణనల్‌ నిండన్‌ 
దనయాద్యాకార స్థితి 

సనయక్రియదాల్చినిల్చె సారస్యగళతిన్‌. 

అనిన యదాట తజ్జటి, యహల్య నిజాకృతిచేత దాదన 


ర్చిన యది యాలకించం జని శ్రీనిధి దాశరథిన్‌ గణించి చ 
క్మని తన గేహినిన్‌ గలిసి, కడ్డడగంగం జరించెంో గానలం 


దెనసి యతీంద్రరాజి యెదనెన్నంగ హర్షతం దేర నయ్యెడన్‌. 


అంతంతటం దక్కిన జటి 

కాంతస్థలచర్య లెల్లంగని కనియెద న 
త్యంతానంద స్థితిం జనం 

జెంతన్‌ సకలజన ఘటల చేంతయ్యెన్‌. 


జనక ధరాధినేత సరసస్థితి యజ్ఞకరేచ్చగాంక్ష రా 
ననచంగ నేగినట్టి హరిదంతరసాతల నాథరాజి కాం 

చన రథ గంధనాగ హయసైన్య హళాహళికాజయ క్రియన్‌ 
గని కని గాధిజాత జటికర్త నిరంతరహర్షశాలియె. 


తన జ్ఞాన దృష్టిచే చ 
Ey ట్‌ 
కని రాక్షసహంత కధిక కల్యాణ శీ 
లనయంగం గలదని దృఢగతి 
జనియెన్‌ సకల జనఘటల సందళ్లదరన్‌. 


చని యగ్రస్థలింగాంచె నంత జనకజ్యాకర్త రాడ్డాని దాం 
గనకాలంకృత చిత్రరాజి సదనాగ్రస్థాన సంధాన కే 


ద్వితీయాశ్వాసము 


49 


50 


51 


52 


53 


54 


105 


తన చేలాంచల నిర్ణతానల శిఖాత్యంతా హతాకాశ ర 
త్న నిశానాయక నాక దేశతటినీ ధారాధరారిన్‌ దగన్‌. ర్‌5్‌ 


వ. ఇట్లు జనక రాజధాని జేరనరింగి యా చక్రధరణీధరాంతర సకలదేశ 
నరనాథచ్చటలు, హరిశిఖి కృతాంతనైర్భత జలధీశా9_ నిల చంద్రికానేతలు, 
సిద్దసాధ్యనాగ చారణ యక్షకిన్నర కర్తలు, గంధగజకంఖాణ శితాంగ సైనిక 
సన్నాహ చర్యలు నిండ శంఖకాహళ ర్సుల్లరీ తాళానీక నిస్సాణ ఘంటానాద 
లీలలు, దశదిశలం జెలంగ ప్రకృందన శాటికాచిరత్న రత్నాలంకారక్రియలు 
రంజిల్లందాల్చి సింహాసనస్థిరలనధిష్టించి రయ్యెడ 56 


క. తనచెంత రానెలల్‌ సిరి 
దనరంగనా గాధిరాజ తనయా[గ్రణి చ 
కృని నెజిసిరి గద్దెలకడ 
నెనసి యధిష్టించె నంద జిన్నగనంతన్‌. 57 


చ.  కలితనయాతిశాలి, జనకక్షితి నాయకహేళి చక్కంగా 
లలిత హిరణ్యశాటిక లలంక్రియ లంచితగంధ సేచనల్‌ 
గలింగి దిగంతరాజతతి గాంచి గణించంగ లెక్కలేని చా 
యల నలరార గద్దెకడ నక్కజణ సంధిల నిల్చెనయ్యెడన్‌. 58 


క. తనయంకస్థలి సీతాం 
గన దిశలన్‌ నిండినట్టి కళల నధిష్టిం 
చిన సకలధరణి నేతల్‌ 
గనిరి జగజ్జనని చాళికన్‌ దనరారన్‌. 59 


తే. అచటనీరీతి జనకధరాధినేత 
సకల సన్నాహ చర్యల సంతసిల్లి 
నిజగ్భహాంతర సంస్థితినీలకంఠ 
ఘనశరాసన యష్టిం దే ననిచెనంత. 60 


చ. కనక నగాకృతిన్నిగిడి, కానగనైన గిరీశ సాయకా 
సనద్భఢయష్టిం జేరి, యతిసాహసశక్తి నిశాచరచ్చటల్‌ 


29. కనంగ నకాక్టతి (ము) 


106 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


ల్‌ 


ఆ.వె. 


గని తలలన్‌ ధరించి, జనకక్షితిరక్షిత యగ్ర ధాత్రికిన్‌ 


జని చని చక్కడించిరి, దిశల్‌ చలియించంగ నట్టి చెంగటన్‌. 


జనక ధరణి నేత సకలరాజచ్చట 
నరసి హరశ రాసయప్టిం దీని 

జేరి యేరలైనం నారి యెక్కిడి రేనిం 
గన్నె నీయంగల నటన్న దెలిసి. 


చేర నేటికిం దీనిం జేగాని చెంగట 
గలగంగం గలదని నిలిచినిలిచి 
యక్కించి జట్ల నాయధిక సాహసశ క్తి 
దరలం జేయంగలేక తగ్గితగ్గి 
ఘనతరహస్త శాఖల నాడంగ ధరించి 
గాసియె కదలంగం జేసిచేసి 
జంకించి గద్దించి సాంచి యాజేనెల 
కెడగాంగ నింతింత నెత్తియెత్తి 


చక్రశైలాంతర స్థల సకల దేశ 
రాజహరిదీశ చారణరాజి చాల 

చెదణీ లజ్జించి కృశియించి చింతగనలి 
కదియలేరయ్యెం గడలేని కాకనంత. 


తారలసందడి నెల 

దారిన్‌ రాజాంతరస్థ దాశరధి జయ 
శీ రంజిలంగా జటి యా 

జ్ఞారతిచే సకలదేశ జనతతి గనంగన్‌. 


లేచి కదియనేంగి లేఖాద్రి చందాన 
నలరినట్టి హరి శరసయష్ష్టి 
నంఘినఖ రేఖనాని తృణాకృతి 
నెగురం జేసి లెస్సనంత యాచి 


ద్వితీయాశ్వాసము 


62 


63 


64 


65 


107 


ఉ. _ కేలధరించి దాశరథి క్రీడగిరీశ శరాసయష్టి యా 
శాలలనాది లేఖ ఖగసాధ్య నిశాచరసారణాహియ 
క్షాళి గణించనెక్కిడి నయక్రియచే దిగియంగ సాగినన్‌ 
జాలంగ గండ్రలై, ధరణిజారె జగత్రయి సంచలించంగన్‌. 66 


వః అంత 67 


ర్‌ూ 


అచలాది తేయానలాచ్చకీలలోగంధి 
నగరాజె చిట్లికళ్లగు ననంగ 
హరిదంత దంతి సంహతి యాగ్రహస్థితి 
జేరిక ఘీంక్రియల్‌ చేసెననంగ 
నలినసంజాతాండకలశి యిట్టిట్టయి 
యడలి చెల్లా *చెదరయ్యెననంగ 
గగన నిర్జకిత నిర్షాత సంతతి చాలం 
దెగి ధాత్రిం గలయంగం ద్రెళ్లెననంగ 


దశరథక్షితినాథనందనకరాగ్ర 

ఘటిత గిరిశ శరాసన గాఢయష్టి 

దీర్హ శింజిని, తెగియంగం దిగిచినంతం 

గఠిన నాదాతిశయలీల గండ్రలయ్యె. 68 


శా. నింగి న్నల్టిశలెల్ల నిండం జెలంగ న్నిస్సాణరాద్ధంధనల్‌ 
కంగారయ్యె దశాననాది ఖలరక్ష శ్రేణి కంఖాణసా 
రంగస్యందన రాజశేఖర ఘటల్‌ రంజిల్లె, నాకాంగనా 
సంగీతక్రియ హెచ్చె, నృత్యకళలన్‌ సంధిల్లై హర్షష్థితిన్‌. 69 


ఆ.వె. దానిం గాంచి జనకధరణీశ కేసరి 
చాలహర్ష జలధిం దేలితేలి 
సీతం గేలసంజ్ఞ చేసిన రాక్షసా 


రాతింజేర జనియె రహి దనర్చ. 70 


80. కంది నగరాజె (బ్రా) 81. చెదర్ల య్య (ము) 


108 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


అఖిల రత్నస్థగితాలంక్రియల కెల్ల 
సిరియన గాంతి రంజిలంగ జేయం 
గాయజసాయకాకార నేత్రాంచల 
శ్రీలెంతొ చెక్కిళ్లు చెంగలించం 
జరణ కంజన్యాస సంసర్లచే ధాత్రి 
చిత్రలాక్షార సస్థితి గ్రహించ 
రాజితతారహారచ్చటల్‌ కలిత స్త 
నాగ్ర సంసరణినృత్య గతి గదల 


తండ్రియానతి లేచి చెంతల నెలంత 
లెచ్చరించంగం జేరంగ నేగి యతని 
దండ *డగ్గరి తెలిజాజిదండం గేల 
నెత్తి కంధరం దగిలించ నేసెనంత. 


71 


ఇట్లేసిన ర్సుల్లరీ కాహళ నిస్సాణ ఘంటికాతాళ నాదక్రియల్‌ దిశలం జెలంగె, 
దిగీశయక్షకిన్నర సాధ్యచారణ నాగాండజ గణనల్‌ నిండె, గంధగంధిల 
దంతికంఖాణ స్యందన సైనిక రాజహళాహలిక నెరసె, సకల రాక్షసానన కళల్‌ 
తజంగె, నాయెడ జనకధరణీజాని దాశరథి సహాయత నిజనగరాంతరస్థలికిం 


జని యర్షశాలల నిల్మడ జేయించె నంత 


అందుందానిబ్పియాగాధినందన జటి 
కాంగలిగినట్సి కల్యాణకార్యసిద్ది 

ల టి 
కలర లేఖల్లిఖించి ధరా£౨£. దితేయ 
ఘటలచే నంచె నాయాజి కదలిరాగ. 


అయ్యెడ. 


హరిగండ ఖడ్గ కాసర 

కరికిరి సారంగ నికరకానన ధరణి 
ధరరాజిం దాటిచని చని 

చిరతర సాకేత నగరిం జేరి కడంకన్‌. 


32 దగణ 
౧ 


ద్వితీయాశ్వాసము 


72 


73 


74 


75 


109 


శా. నానా దేశన రేశితల్‌ సకలయత్నం శ్రీల గాంగేయ శా 
టి నాగేంద్ర హారీంద్రజాల నటచేటీ నాటక శ్రేణి క 
న్నానంగా కని డగ్గరం జెలంగు నాయాజిన్‌ నిరీక్షించి ధా 
త్రీనాకాలయనేత లిట్లనిరి యర్ధిన్‌ దేనియల్‌ జారంగన్‌. 76 


ల్‌ 


ఆకాశకషణ దీర్జాకృృతి నేతేరు 
దిట్ట తాటకం గెల్చినట్టి సరణి 
యఖిల యత్నక్రియ లలరిన జటి యష్టి 
నర్ధి రక్షించిన యట్టిజాడ 
యెంద్రాది సకలశస్తాస్త సాధనశ క్తి 
నాశ్చర్య గతిగాంచినట్టి ఘనత 
యంధకారాతి శరానన దృఢయపష్టి 
నర్ధి గండ్రించినయట్టి దారి 


యజతనయరాజ హేళి-కత్యంత చర్య 

౨్పెర్టుంగం జేసిన నగ్రజాధీశ ఘటల 

కంచితాలం(కియా దంతిహయ శతాంగ 

చేల సంసిద్ధం దనరించెం జాలనంత. 77 


మ. సకల శ్రీనిధియిన యాదశరథజ్యాకర్తతాం జక్రశం 
ఖకళాజాత నరాధినాథకరి సాంగత్యక్రియన్‌ నిస్సహా 
నక సంజాత ధణంధణల్‌ దిశలనిండన్‌ జేరంగా నేగెన 
త్యకలంకస్థితి సంధిలన్‌ జనక రాడ్డానిన్‌ సదానందియి. 78 


క. జనక నరనేత దశరథ 
జనరాణ్ణిధి రాక నెలటింగి నహితస్థితిం జ 
క్క నెదిర్చి కలసి, దగిన 
ట్టి నగళ్లన్‌ నించె సంగడి లెన్నంగన్‌ 
వ. అంత. 
తత నేరుక (ము) 


110 దశరథరాజనందన చరిత్ర 


అ.వె. 


ర్‌ూ 


34 


దాశరధికి సీతం దక్కిన నందన 
త్రయికి సహజ ధరణి తలనరేంద్ర 
కన్యలన్‌ గళాతిధన్యల నిచ్చె నా 


జనకరాజ హేళి సంతసిలంగ. 81 


ఇక్కరణిం గల్యాణస్థితియైన చెంగట శతాంగ సారంగ కంఖాణ దాస దాసీ 
హాటక శాటికారత్న రత్నాలంక్రియల్‌ *ననయగతిం దనయనిచ్చి, తనయల 
ననిచినం దశరథనేత నందనసహాయత సాకేత రాజధానికిం దిరిగి 
చనియెడునెడ 82 


సేనానిగల శిఖాళీనేతసన్నిధి 
నఖిల శాస్త్రక్రియ లర్ధి నేర్చె 
దిననాధ సంతతి *జననాథ సంతతి 
హరికి సాధన ధారగలయనరికె 
నార్త సజ్ఞనరక్షకై ఖలశిక్షకై 
కంధిక న్యాజాని కళ జనించె 
చక్రాచలాంతస్థ్రజగతి నగ్రజరాజి 
కరసి నిరాంతక సరణినిచ్చె 


జనక శాసనధారియై జననిగాంచి 

నిశ్చలాగ్రహ శక్తిచే నిగ్రహించె 

నట్టి క్షత్రియ హంత దిగంతరాజ 

గణన లెచ్చంగ నేతెంచె గాఢచర్య. 83 


అ నత్రా(గహకీలిశిఖా 

కనదాకృతిం గదలినట్టి క్షత్రియహంతన్‌ 

గని సకలరాజసంతతి 

జనితార్తింగదిలె నల్షిశల్‌ నిండంగన్‌. 84 


అలజడిచేత నల్షిశల శొకందర దాటుగ జారినంతనే 
తలకని దండి నాదశరథక్షితి పీర్రక్షితృృ హేల కన్న రా 


ననయు(యు) ౨౯౬ శి.గలో లేదు ౨6. అనలాగహ (4) 87. కందర 


లాటగ(యు) ౨8 నాయక హేళి (శి. గ) నాయక ణి గ) 


ద్వితీయాశ్వాసము L111 


నెలల శరీర రక్షకయి నెట్టన నగ్ర ధరిత్రిం జక్కగా 
నిలిచి నరేంద్రహంత ధరణీఖచరాగ్రణిగాంచి యంతటన్‌. 85 


క్ర క్షితి సాష్టాంగక్రియ యా 
నతి చేతన్‌ గణనచేసినన్‌ దానిందృణా 
కృతింగాంచి దృగంచల ని 
రత శిఖీకణ రాజి రాలంగా నిట్లనియెన్‌. 86 


క. అకటా ! నా యేలిక యం 
ధకహంత శరాసయప్టి ధైర్యస్థితి గం 
(డ్రిక జేసిన యతండేడీ 
తెక తెక నా దేహయపష్టి తెరలంగ సాగెన్‌. 87 


ఉ. ఆరయకాంచనాద్రియె శరాసనయష్టిగ శేష చక్రియే 
నారిగ, నంచతేజిగల నాయండె సారథిగా, ధరిత్రియె 
తేరయిహెచ్చ, రాక్షసతతిం దెగటార్చినయట్టి కాయజా 
తారిం దిరస్మరించిన గయాళి యతండిట యేడి కాంచెదన్‌. 88 


తే. ఖచర సంతతి యంతంత గణనం జేయ 
క్షత్రియ శ్రేణి నాయడ్డకత్తి చేత 
గండ్రికలు జేసినట్టి నాగాఢ శక్తి 
గాంచినది లేనియెడ నాలకించరాదె. 89 


వ. అని క్షత్రియ హంత యాడిన దానికి జడిసి దశరథ నృనేత చిన్నరానెలల 
కడ్డ కట్టయై నిలిచి 90 


ఉ. కానక కన్న యట్టి కసికందితండారయ, నద్రికన్య కా 
జాని శరాసయష్టింగని చక్క నెఖుంగక కేల నెక్కిడం 
గా నది గండ్రలయ్యె జనకక్షితి రాణ్జిధి సీతనిచ్చినన్‌ 
దానికి లేని కాక దయదాల్బక, యేటికి నయ్య యియ్యెడన్‌. 91 


క.  శైలారి నన్నిలాస్థలి 
జాలాకీర్తించ, రాజసంతతి నడంచన్‌ 


112 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


జాలించిన యాచక్కని 
శీలత నేందధికనిష్టం జెల్లించంగదే. 


ఈ నాతనయాగ్రణి క 

య్యాన నెదర్భంగ నంధకారాతియె ! గీ 
ర్థానియె ! యచలారియె ! యా 

హా నిండిన గాక సేయనదియే గతియే. 


92 


93 


అనిన తండ్రియాడిన తెజం గాలకించనేరక కేల నాక్షత్రహంతం గాంచి, 


జానకీజాని యాగ్రహించి 


నాతండ్రి దశరథక్షితి 

నేత హితక్రియ గణించ నీతి తెలియకే 
ఘాత్య జెడనాడంగా 

నీతియె చెలరేగ ధరణి నిర్ణరనాథా. 


ఆ నెలతలదిట్టదియనం 

గా నేరక జనకధరణి కర్తయనంగా 
నేనెబుంగనంటి నంతనె 

కానంగ శరాసయష్టి గండ్రిక లయ్యెన్‌. 


ఆల యెడన్‌ ధరణీఖచ 

రాలియెడన్‌ నల్గనేర నలిగితినేనిన్‌ 
లీలన్‌ నాదృష్టికి నా 

హలాహల ధారియైన నాగంగం గలండే. 


అనియాడిన దాశరథిన్‌ 
గని క్షత్రియహంత హృదయకంజస్థలి సం 
జనితాగ్రహ శిఖీహృత సం 


హనన స్థితి గెరలి తెగి యనాదరసరణిన్‌. 


అంచలేజీదిట్ట కంధకా రాతికి 
దీటైన యతండని తెలియరాదె! 


ద్వితీయాశ్వాసము 


94 


95 


96 


97 


98 


113 


యఖిల ధాత్రీస్థలి నగ్రజనేతల 
కలరనిచ్చినదారి దెలియరాదె! 

లీలచే క్షతియాళి ననేక చర్యల 
దెగటార్చిన కడంక దెలియరాదె ! 

సరసకాండాసన సరణి కేదైన నా 


దృష్టి కాననిజాడ దెలియరాదె! 


తెలియకే కాక నన్నిట్లు తేంగటిల్ల 

నాడి, నీరాచసిరిం దెగియాడనేల 

కలన నిద్దజీి చక్కట కలిగినట్టి 

ధృతి గదిసినంతనే తేట తెల్ల గాదె. 99 


మ. ఘన కైలాస ధరిత్రి శక్తి ధర సాంగత్య స్టితిన్‌ సాయకా 
సన సంజాత కలాచ్చటల్‌ కిసలయాస్త్రచ్చేదిచే నేరంగా 
చన గండస్థలి తల్లడిల్లంగ సహస్రారస్థలిన్‌ శస్త్ర చం 
డన నాదక్రియ నాలకించి చనినాడన్‌ దాని ఛాయంగనన్‌. 100 


తే.  అంధకారి శరాసనయష్టిం గనక, 
యకట ! యెక్నిడ రాయన నతనినాల్మ 
యేకరణి నాడేగాక యొక్కిడంగ నట్టి 
కే లదెట్లాడెరా రాజకీట కేశ. 101 


క. _ నానిననలినట్టియ యా 
హానలినాస్రారి దనియ హంక్రియ చేతన్‌ 
లేనిసడిచేసి గెలిచెద 
కానీక్షత్రియ కనిష్ట కడచి చనియెదే ! 102 


క. క్షత్రియ సంతతినెల్లన్‌ 
ధాత్రీశాద్యఖిల ఖచరతతి గనంగా ని 
క్షత్రక్రియం జేసిన నా 
క్షాత్రస్థితిం దెలియరాదె సంఘర్షణన్‌. 103 


114 దశరథరాజనందన చరిత్ర 


క. ఆటది యనకే కాకన్‌ 
దాటక గాఢాసనాస్త ధారలచేతం 
గీటడగంగం జేసిన నీ 
సాటిగలరె సకలదిశల జనతతి దెగదన్‌. 


వ. అని యగ్రజాగ్రణి యాడిన నిందాత్రయికి దాశరధి యాగ్రహించి 


తే. _ క్షత్రియ కనిష్టయని నన్నసారదృష్టి 
నాడంగా నీతిగతియె యహంకరించి 
తెలియ! నీచే శరాస్త్రశస్తికలకతన 
నగ్రజక్రియ కానంగనయ్యె నిచట. 


ఆ.వె. ధాత్రిం గలిగినట్టి క్షత్రియఘటల ని 
శ్చేషగతి నడంగం జేసినాండ 
ననంగ నెటికిట్టులందజుగానరా 
నకట! యనృతగాధ లాడనేల. 


క. అని నెదిరించిన తాటకం 
గని శస్రిక నేసినాడగాక ధరిత్రీ 
జనతతి గననీసరణిన్‌ 
జననిని హింసించినట్టి సాహిసి నేంగాన్‌. 


వ. అనిన క్షత్రియ హంత కనలి 


క. _ కనదశని సదృశహల సా 
ధన దారిత సకల దేశ ధరణీశితృసం 
హననాస్ర సలిలతటినీ 
ఘనకంధి న్నాచరిత్రం గానంగరాదే. 


క్త అనఘా ! నీ తెజంగే నెజుం 
గనిదే కరశక్తి లెస్సంగననయ్యెడినా 
ఘనకాండాసన యపష్టిన్‌ 
సనయక్రియ నెక్కిడంగం జాలిన యెడలన్‌. 


ద్వితీయాశ్వాసము 


104 


105 


106 


107 


108 


109 


110 


L115 


క. _ అనితన కెంగేలి శరా 
సనయష్టి నరేంద్రహంత జనకక్షిత్రిరా 
ట్లనయా జానికి నంది 
చ్చిన దాలిచి యెక్కిడన్‌ సచిత్రగతిం గనన్‌ 112 


తే. తిన్నంగా గేల శింజిని దీండితీండి 
యధికటాంకార నాదక్రియలు సెలంగ 
నశని కెనయినయట్టి యల్లంటం దాల్చి 
నగి యనాయాసగతిచేతం దిగిచి తిగిచి 118 


క. నీచే నీశస్తిక *యిం 
తైచనంగా నేర దదితిజాళి కలంగన్‌ 
నీ చరణక్షతిచేసెద 
గాచిన నాకింక నిందగా దేయనినన్‌. 114 


ఆ.వె. ఆర్తిచేత నగ్రజాగ్రణి దశరథ 
తనయధరణిజానిం గని కలంగి 
'చేరితీర్ధ యాత్ర జేయంగ గాళ్లిచ్చి 
యనచ లెస్సగాదొ యనఘ చరిత ! 115 


మ. సకల జ్యాచరఖేచరాళి గణియించన్‌ నింగికిం జిక్కి క్రిం 
దికి రానేగంగం గాండ సంఘటనం దంతెల్‌ గట్టితిం గానన 
త్యకలంకారత శగస్తిచేత నది యాహాత్రెళ్ల నేయంగం గీ 
ర్తికథల్‌ నల్గిశలందు నిండెడి దయాదృష్టిం గటాక్షించరే. 116 


క. అన నాలకించి దశరథ 
తనయాగ్రణి శస్రినట్టి తంతెల్‌ తెగన్‌ 
సిన, ధరణిం ద్రెళ్లెనిశా 
జననాయక గణనలెంత సందడి నిందెన్‌. 117 


క. తనకట్టి నట్టితంతెల్‌ 
ఘనశితశతధార ద్రైెళ్లంగా నేసిన న 


౩9. కణినైై చనం గా (ము) 


116 దశరథరాజనందన చరిత్ర 


2 


ల్ల ననగి జానకీ శితం 
గని, కీర్తన జేసి చనియెం గాతర చర్యన్‌. 


అంత 


శ్రీనిధి రాక్షసారి జయసిద్ధికి నాయజనంద నాది ధా 

త్రీ నరనేత లంచితగతిన్‌ గణియించగ, నింగి నాదితే 
యానక దంధనల్‌ చెలంగ, నక్కణ దా నిజరాజధానిం దే 
రానంగం జేరినిల్సి యఖిలాగ్రజసంతతి సంతసిల్లగాన్‌. 


అయ్యెడ 


సరసాలినీ జాత రుంకార సంకాక 
సంగీత సాహిత్య సరణి చేత 

గంధినాగ రథ కంఖాణ రాజ॥[శ్రేణి 
గననైన సాదీల గణన చేతం 

జలజాకర తటాక సంతాన కాంతార 
కేళికాసంచార కేళిచేత 

లాలిత నాటకాలంకార శాస్త్రార్ధ 
నిఖల సార జ్ఞాన నియతి చేత 


నన్నిటను హెచ్చయిన రాక్షసారి గాంచి 
చేయందలంచె సింహాసన స్థాయిగాగ 
నజతనయ జటిలాగ్రణి యాజ్ఞ చేత 
దశరధక్షితి నాయక దంతి యలరి. 


అంత. 


జయలగ్న స్థితి రాక్షసారి కధిక ్రకృంద నాలంక్రియా 
చయసంరాజిత గాత్ర యష్టిగ రచించెన్‌, దేశికాజ్ఞ న్నయ 
క్రియ సింహాసన ధాత్రికింగదియ నర్జిన్‌ దాసిచే నేగి కే 
కయ కన్యాసతి యాజింగాంచి యనియెన్‌ గాఢాగ్రహక్షిన్నయై 


ద్వితీయాశ్వాసము 


118 


119 


120 


121 


122 


1283 


124 


117 


తే. అనఘ సంగరధాత్రి సేనాజింజేసి 
నట్టి జయకార్యసిద్ధికి నతిశయిల్లి 
కాంక్ష లిచ్చెదనంటి యాకాంక్షలిట్టి 
దాకందయ సేయంగదె కల్లలేక లెస్స 125 


క. _ ధీనిధి నా తనయాగ్రణి 
చే నేకచ్చత్రలీల క్షితి నేలించం 
గా నిష్టదలంచితిని నె 
య్యానం గాదేనిం గల్లలాడితిననరే! 126 


తే. _రెట్టి యేడేండ్ల దనుకనీ దిట్ట రాక్ష 
సారింగానల కనిచిన యదియ నీతి 
యన్ని నాళ్ళెనందిరిగి ధరణి 
జక్కగా నేలరాదె యే శంకలేక. 127 


చ. అని తనతండ్రి గాంచి తెగనాడిన కైక తెజం గెజింగి స 
జ్ఞననిధియెన దాశరథి సాగకనిల్చి హితక్షితీశితల్‌ 
గని గణియించి దాన సరగన్‌ గడ తేర్చంగ దీక్షదాల్చి చ 
కృనందిరిగెన్‌ గృహస్థలికిగాంగల చర్యదలంచియయ్యెడన్‌. 128 


తే. తన యలంక్రియలన్నిటిందాచి నార 
చీరలంగీకరించి యాసీతంగలసి 
దాయిచెంగటరాం6 రాజధానిందరలె 
దాశరథియందజల్‌ గని తలంకనంత. 129 


చ.  అనంచంగలేక చిత్తజనితాయతచింత జలించినట్టియా 
జననికి దండ్రి కెల్లహిత సంతతి నారసి యర్హక్షృత్య న 
ర్తన నలరించి కాంచన రథస్థలి నెక్కి సతీసహాయతన్‌ 
జనియే నిశాచరారి సరసస్థితి సంధిల దాయి యంటిరాన్‌. 130 


క. ఈ రీతిని గంగానది 
జేరి రథధరిత్రిడిగ్గి శీఘ్రక్రియచే 


118 దశరథరాజనందన చరిత్ర 


సారథి నిజనగరస్థలి 
కారయందిరుగంగ ననిచె నాయెడనంతన్‌. 


శ్రీనిధియైన దాశరథి చేరంగ నేగిన, గందరాఖ్యచే 
గానంగనైన దాసజనకర్త దృథార్చన లాచరించి గం 
గానది దాటంజేసి హితకాండ సహాయత సాగనిచ్చినన్‌ 
దానికి సంతసిల్లై దన దాసజనా(గణి గాగ రాజిలెన్‌. 


చనిచనికాంచె చెంగట నిశాచరహంత, సతీసహాయతన్‌ 
ఘనతర కేతకీకదళికా హరిచందన కందరాళ కాం 
చనఘనసార తాళగణ సంచిత కానన ధాత్రి నండజా 
ఖ్య నతిశయిల్లి నట్టి జటి నంచితశిష్య జనచ్చటాతతిన్‌. 


ఆయతి చేత నంత నిఖీలార్చన చర్చలెసంగంగా, ధరా 

నాయకహేళి, తాందగిన నాళ్ల చటన్‌ లతికాగృహచ్చటా 
చాయల సంచరించి, క్షితిజాసహితస్థితి దాయిరాగ న్‌ 
త్యాయత చిత్రశృంగగిరి దారి దగం జనసాగె నయ్యెడన్‌. 


నానా డేంగ నఖండ ఖద్దహరిణీ నాగాండి” జాహ్యాద్యర 
ణ్యానింగాంచి యగాధ నీరధర నద్యాళిన్‌ దగందాటి తా 
నానారత్నతటాక హాటకదరీ నాకాంగనాదిత్యసం 

తానాచ్చాదిత చిత్ర శృంగగిరి చెంతం జేరి రాజయ్యెడన్‌. 


అక్కడి యతీంద్ర సంతతి యర్ధినాద 
రించంగా దళశాలలన్‌ రచించం దాట 
కేయదైత్యారి నిలిచె నాక్షితజ గలసి 
సరసగాధల హర్షాతిశయత నంత. 


డాక జయంత ఖరాగ్రణి 

కాకాకృతిం దాల్చి చరణకరనఖతతి, ధా 
త్రీ కన్యయంగలత, న 

త్యాకాంక్షను జీరినింగి కల్లన నెగసెన్‌. 


40. గృవాచ్చలన్‌ ఛాయల(ము) 41. నధ్యాయత(ము) 42. జాహోదర. 
ద్వితీయాశ్వాసము 


131 


132 


133 


134 


135 


136 


137 


119 


చ. చెనకి రయక్రియన్‌ చెగసి చెంగట నిల్చినయట్టి హంతం దాం 
గిన నలినేసె, నేయనది గ్రచ్చబ నీజియి, నాయడంచ జా 
లని కతనన్‌ సడిం దిరిగిరా నల రానెల యం(ఘ సాగినన్‌ 
గినియక కాంచెగా యతనికిన్‌ సరిగాం గలరే జగత్రయిన్‌. 188 


శా. సీతాసంగతి రాక్షసారి హరిణీ సింహాహి సారంగ సం 
ఘాతాచ్చాదిత కాననక్షితికి నేగన్‌ దాళ కత్యంత చిం 
తాతీక్షాగ్నింగరంగి యాజిధరణీ ధాతృచ్చటల్‌ గంధ సం 
ఖ్యాతీత త్రిదశ స్థలిన్‌ నిలిచె నాహాకారతల్‌ తేలంగాన్‌. 139 


వ. _ఇకృరణి *ే(గానియాది కేకయ రాజనందన కాంక్ష నేగిన) జక్రాంశ 
సంజాతనరనేత రాజ్యాధికారింజేయం దలంచి, కైక రాననచినం దిరిగి 
సాకేతనగరి కరిగి యయ్యెడ. 140 


చ. తన జనయిత్రియాజ్ఞ దలందాల్చి ధరాతనయాధినేత కా 
ననధర కేగి నంగనలినాక గృహస్ట్థలి జేరినట్టి యా 
జనయిత కట్టడల్‌ దెలిసి చక్రతళా జనిరాజ హేళితా 
నెనయంగ నన్నంజేరం జనియెన్‌ జనితార్తి ఘటిల్లనయ్యెడన్‌. 141 


ఆ.వె. గంగ దాసకర్తకతనం జక్నగదాటి 
యందజాఖ్యంగన్న యతని యాజ్ఞ 
సేనలఖిల దిశలం జేరసాగె ననేక 
సేనలఖిల దిశలం జెలంగె నంత. 142 


క. ఆకలకల నాదక్రియ 

నాకర్ణించి హరి నాయకాంశ జనిత ధా 

త్రీకర్త యాగ్రహస్థితి 

గైకేయాయాత సరణింగా దెలిసి ధృతిన్‌. 143 
క. తనయన్న జానకీశిత 

నెనయంగా నేగి కైకయీ కాంతానం 


43. ఇక్ళరణి (గాని యాదికేకయ రాజనందన కాంక్షనేంగిన) (ము) లోగలదు. 
కుండలీ క్రతభాగము ఇతర (్రతులలో లేదు. 


120 దశరథరాజనందన చరిత్ర 


దనధరణి జానని సా 
దిన నత్తెజం గెటింగిచాల కెరలికం దేరన్‌. 


ఘనగజ సంతతిం దిరిగి కాండతతిన్‌ నలియంగదంచి కాం 


చనరథరాజి జెక్కి దృఢసైనిక కర్తలం గెల్చి కైక యీ 
తనయ నరాశితన్‌ గదనధాత్రి జయించెద కీర్తి నించెదన్‌ 
దినకర తేజ నీకడకు తెచ్చెదం జెచ్చెజినన్న హర్షియె. 


కాట కేయారి తనచెంత దాయింగాంచి 
కాంచి, యతండిష్ట సరణియే తెంచెంగాని 
యని రచించంగ గదిసిన యట్టి సరణి 
గాదని యడంచె నందజల్‌ గనంగ నంత. 


సేనల వెల్లడించి యతి శీఘ్రగతిన్‌ జని, దాయి జానకీ 
జానకిం జక్కంగా ధరణి సాగిలి యాజిధరాధి నేత చిం 
తానల కీలలంగరంగి యంచిత నిర్ణర రాజధాని దీ 


రానంగం జేరినట్టి తెజంగార్తి నెరుంగంగం జేసెనయ్యెడన్‌. 


తనకండ్రి నాకనగరికి 

జనిన సరణిదాయచేత జక్కం దెలిసి, చ 
య్యన ధరణిజాని దశరథ 
తనయాగ్రణిలేచి చింత తహతహ జేయన్‌. 


తనకర శాఖలదాయిన్‌ 

గని తిన్నంగ నెగురనెత్తి ఘనశాగస్తగతిన్‌ 
జనయిత కితరక్రియ జ 

క్క్మనం జేయంగం దలంచె శీఘ్రగతి దీరంగాన్‌. 


144 


145 


146 


147 


148 


149 


ఇట్లుతలంచిన యెడం దజ్జననీ సహాయత శతానందనందనజటి చిత్రశృంగాద్రి 
కేతెంచినం గలిసి, దాశరథి యర క్రియంజేసి యందరలం దిరుగ సాకేత 


నగరి కనిచె నంత 


ద్వితీయాశ్వాసము 


150. 


121 


తే. కైకయీనందననృనెతగాంచి, రాక్ష 
సారి యత్యంతహితశక్తి నాదరించి 
తిరిగి సాకేతనగరికి సకల 
రాజ్య సంరక్ష సేయంగరాదె యనఘ. 151 


క. _ అనినట్టి దైత్యహంతం 
గని దృగ్గలజాత నికరకణ నేచిన సా 
హనన స్థలియై యతిదై 
న్యనినాదక్రియ ఘటిల్ల నాడెం దెలియన్‌. 152 


ఉ.  ఏలశతాంగ కాండతతి? యేలయలంక్రియ? లేలరత్న శా 
టీలలనా ఘనాఘననటీనటచేటిక లేల? చంద్ర కాం 
తాలయ గంధసార సరసాన్న హితస్థితి యట్టి జాడనీ 
ఉశ్రీలలితాంఘ్రియర్చనయె చెల్లదె నిర్జర శాఖియన్నిటన్‌. 158 


క. _ నిన్నరఘడియందైనను 
నన్నా! దర్శించలేక యాగంగలనే 
యన్న దయం దాయిం గౌంగిటం 
దిన్నంగా చేర్చియాడెం దెల్లడి గాంగన్‌. 154 


ఉ. _ ఎంచంగ దండ్రి రాజననికిచ్చిన సత్యగరిస్టనిష్ట జె 
ల్లించంగ దీక్షిదాలిచితి లేక తిరస్మ్కియ జారనాడినన్‌ 
గాంచిన యందబిల్‌ నగరె, కల్లిన కీర్తియడంగదే నిదా 
నించంగ నర్మసంతతికి నిష్టఘటిల్లదె రాజనందనా. 155 


ఆ.వె. ఇన్ని యేండ్ల చెంత నేలనీ నాట 
నిట్టిల్న్బసరణినిట్టి 5 ఘటిక 
దిరిగి చనంగ గల సతిసహాయతచేత 
నడ్డగించ నేర యనఘ చరిత! 156 


క్త అనియంత చరణరక్షల 
ననిచిన దయనీయ నంది నతిం జేసి ఘనా 
44. (శీలలి.....లె..... చాలును(ము) 45. ఘనత, 


122 దశరథరాజనందన చరిత్ర 


ననకాంతి హెచ్చనిలచిన 
తనదాయింగాంచి యాడెందాం జిగురించన్‌. ** 157 


క అనినట్టి దాశరథి శా 
సనగతి సాకేతనగరిజాడ జనక చ 
కన జెంత రాజధానికి 
సనయక్రియనేంగి నిలచె జటిలాకృతిచేన్‌. 158 


మ. తన దానస్థితి నర్ధి సంతతికి నిత్యశ్రీల నందించంగా 
దనయత్యంచిత కీర్తిదాన దిశలన్‌ దండించి కేల్‌ సేయంగా 
“దనహస్త స్థితిచేత నిట్టి ధరయంతన్‌ నీతిచే నేలెం జ 
క్శన ధాత్రీతనయాధిరాట్బరణరక్షాలగ్నహృచ్చాలియే. 159 


ఆశ్వాసాంతము 


త్త అనిమిషపతి శాసనసం 
జనితావర్తకో ముఖాభ్రచయగళిత *శిలా 
శనిజకణహద్గోవ 
ర్ధ నగిరి ధరణ ప్రచందతర ర్ట శ్రిఖరా. 160 


చ. యువతి వసంత, సంతత సముజ్ఞ్వల నీతివిధాన, దానవై 
భవగుణ దక్ష దక్షరిపుభావ సరోరుహ సంగ, సంగర 
ప్రవిమల సత్వ, సత్వరిత పక్షినృపాలక కాండ, కాండస 
ద్భువన నివాస, వాసవ సభోగమునిస్తుత విక్రమక్రమా. 161 


కలహంస. నిరుపమ కరుణాన్విత సదపాంగా 
కరయుగ సంభృత కంజర థాంగా 
చరణాంభోరుహ సంభవగంగా 
హరశత ధృతి హృదయాంతర సంగా. 162 


46. 157 నెం. వద్యము (శి) లో లేదు. 47. 'తనవస్త స్థితి హేతి చేత ధరయంతా 
నీతిచే నేలా-(శ). 48. ముఖాద్ర (4) 49. శిలాజనవాజ్ఞలకణవ్రా (శ) 
50. నఖ(శి) 


ద్వితీయాశ్వాసము 123 


- గద్య - 


ఇది శ్రీమత్మర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై 
శ్వర్య ధురీణ శారదాప్రశ్న వివరణ శతఘంటావధాన వినయధునీ 
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధుర వాగ్ర్వైఖరీర్సురీధురీణ 
స్థాపితాశేష విశేష ప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట 
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్టోష్యాది వింశతి 
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్ర పవిత్ర 
తిరుమల దేశికేంద్ర పౌత్ర తిరు వేంగళాచార్య పుత్ర 
మజటింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన 
దశరథ రాజనందన చరిత్రయను నిరోస్ట్య్ర 
మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము. 


124 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


శ్రీ 
దశరథరాజనందన చరిత్ర 
తృతీయాశ్వాసము 


శ్రీతరుణీమణి కుచనత 

శాత నఖత్రుటిత దితిజ జరరాస్రజలో 
ద్దూత కోధ ధనంజయ 

యాతత గుణయూధ! కర్పరాద్రినృసింహా. 


ఆ తటి గధాసరణి యెట్లంటేని 


అట్టి చెంగట రాక్షసారాతి గిరిడిగ్గి 
దండక కాంతార ధరణి సరణి, 
నత్రియర్చనలచే నలర జానకి నిగ 
హించి తారాస్థలికెగసి చన్న 
ఖచరారి ఖండించి కాంతా సహాయత 
నచలారి తిరుగంగననిచినట్టి 
జటి సంతసిలం జేసి, శరణన్నయ[గ్రజ 
కర్తలకై దైత్యఘటల నాజి 


సంహరించంగ దృఢశక్తి సందలాడి 
ఘటజ దత్తా౭ిక్షయాస్త సంకలిత శరధి 
సాయకాసన ఖడ్ల్గాతి శయత చేతం 
జెంత దక్షిణ గంగదాం జేరియంత. 


“శరజాస్త్రశస్తసంఖ్యా 
సరసక్షీర ధరణీశ శాఖాకలితాం 


తర ధాత్రీ దళ శాలల 
సిరి సంధిల్లంగ డెంకి జేసినయంతన్‌. 


కరజాస్ర (శి) 


125 


ఆ.వె. 


126 


అనయదశాననాఖ్య గలయట్టి నిశాచరనేత చెల్లెలా 
ఘనతర కాననస్థలికి గ్రచ్చబిదాంజని దీర్భ దేహి న 
త్యనత కళానిధిన్‌ శత సహస్రలతాంత కరాకృతిం దయా 
ఖని ధృతిశాలి దాశరథింగాంచి గణించంగసాగె నయ్యెడన్‌. 


ఆనడలా చక్నదనా 

లానీటా తేట లానయ క్రియ యాలా 
గా నిల్మడంగనికని య 

*త్యానందైక జలరాశి నల్లన దేరెన్‌. 


జలచర కేతనాచ్చకరచండ శరాసన శాతశస్త్రి కా 

దళిత హృదంతరాళయయి దైత్యగిరిస్తని రాక్షసారి చెం 
తలందరలంగ లేక సహిత క్రియ సంధిలంగాంచ సాగే దా 
గలితశరీరసంజనిత కాంతి యరణ్య ధరిత్రి నిండంగన్‌. 


ఇట్లు చేరి నిలచి 


అనఘా నీయాకృతి నే 

గని దక్కితిం గనుక సరసకాండజ కేలిన్‌ 
దనియించరాదె కలియక 

యనిచిన నే దాళజాలనయ్య నరేంద్రా. 


ఇల నేనెలింగిన కాయజ 
కలిత రహస్య క్రియల్‌ ఖగస్ర్రీలయినన్‌ 
తెలియంగ నేర రాయెడ 
గలిసిన దృష్టాంత సరణిగాదే యనఘా. 


ఆనిన దానింగాంచి-యఖిల చర్యలం దేల 
నాడం జెండిచేత నీడగిలిన 
యల్మకృథయు ధాత్రిజిల్క నేత్రాంచల 
(?) రక్త నేత్రలదరి రాయడిల్ల. 


త్యానందోజ్ఞలజరాళి నల్లన తేలెన్‌ (ద్రా). 


10 


11 


7 నెం. వద్యము తరువాత *ి'లో- “ఈరీతి దాశరథి గని.... (శీరంజిల 
గణనజేసి చిత్రక్రియ చేన్‌-” అనుపద్యముగలదు. బ్రతిశిథిలము. పద్యము 


వూర్తిగా లేదు. 8 నెం. వచనము *ి'లో లేదు. 


దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


అల్లనరాక్షసారి తనయండ జరించెడి దాయిరానెలల్‌ 
సల్లలిలేక్షణాం చలజ సంజ్ఞరచించిన నాతండల్మచేం 
గల్లడియైన రాత్రిచరకన్యక యంచిత కర్ణ నాసికల్‌ 
చల్లని నెజ్జనీరడర జక్కంగం జెక్కె ఖగాళీ రంజిలన్‌. 


12 


ఇక్కరణింగక్కసియైన రక్కసి రక్కెసకర్ణ నాసికలు చెక్కిన రక్తజల సిక్తాంగియై 
యాహాకారనాద సంచలీకృతాండజఖండయి హర్షితయక్ష కిన్నర సాధ్యచారణ 
సారణయై యనిల తిరస్మార శీఘ్రగతియై జనస్థాన నగరికరిగి ఖరఖచరారి 
కాళ్లకెరంగి యాక్రందించి లేచి జానకీ సహాయత నేతెంచిన దాశరథి యాద్యంత 


క్రియల్‌ తెలియం జేసిన నాగ్రహించి 


కలంగక తనయాస్సానిన్‌ 
నిలిచినఖచరారి సకల నేతల నెల్లన్‌ 
కలితాగ్రహహృత్ధలియె 

కలయంగ దర్శించి నీతికార్య స్థితిచేన్‌. 


నరఖాదనకర్తన్‌ నా 

సరణిం దెలిసి తెలియలేక సాహసగతిచే 
నరకీటనేత యహా 

యరయక చేసెనని చాల యాగ్రహదృష్టిన్‌. 


ఖరఖచరారి హృజ్జనితగాఢత రాగ్రహకీల నిండంగా 
సరయగతిన్‌ గజేంద్రహయ సైనిక కర్తల నెంచినంతనే 
ఖరకిరణాది తీక్లసితఖద్ద ధధాధళ దీధితిచ్చటల్‌ 
ధరనఖిలాశలన్‌ నెరయ దారసిలంజని రర్థినయ్యెడన్‌. 


ఆజి కేగినంత నందతి నన్ని చం 
దాల నడంచినట్టి లీలలరసి 
యరసి చిత్రసరణిహత శేషకలరాజి 
కనలి ఖరనిశాటకర్తం జేరి. 


ఏరీతింజనిన సేనల 
నారీతి హరించి తాటకారాతిజయ 


తృతీయాశ్వాసము 


13 


14 


15 


16 


17 


127 


శ్రీరంజిలనని జేసెన్‌ 


జారణయక్షాహిసిద్ధ సంహతి చెలంగన్‌. 18 


ఆ.వె. ఇట్టి సరణిచేత నెల్లరకృసిటేండ్ల 
నాజినడంగ జేసెనన్నం దెలిసి 
ఖరనిశాటనేత గాధాగ్రహక్రియ 
సేనలఖిల దిశల నానంగదిలె 19 


ర్‌ూ 


కరటి దేహాక్రాంత ఘంటికా సంజాత 
సతతఘణంఘణల్‌ సందడిల్ల 
ననిలచిత్తాతీత ఘనరయకంఖాణ 
హేష లష్ట దిశల హెచ్చరించ 
నాదిత్యనందనా హంకార హరణాది 
గాధకింకర కహకహ లెసంగ 
నిర్ణలాచల శృంగనీకాశ గాంగేయ 
రథ చక్రజర్దరల్‌ రాయడిల్ల 


గదలె ఖరఖచరారాతికర్త శృంగ 

కాహళానక నిస్సాణకంజతాళ 

ర్సుల్లరీజాల సంజాత చండనాద 

సంచలీకృతహరిదంత జగతిగాంగ. 20 


వ.  ఇట్లుచేర. 21 


క. ఖరరా(తించర నాయక 
కరిసైనిక కాంచనరథకాండతతికి దా 
శరథిగనంగ దనరారెన్‌ 
గరిసైనిక కాంచనరథకాందక్రియలన్‌ 22 


వ. అంత 93 


చ. _ సరగున రాక్షసారి కరచండ శరాసనయష్టశింజినీ 
శరతతి నేసె నేసిన దిశానరనాయక కర్తలెన్నంగా 


128 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


గరటిశతాంగ రాత్రిచర కాండనికాయతనంత తద్ధరన్‌ 
ఖరఖచరారిద్రెళ్లిసితకంధర దత్తకళల్‌ తలంచగాన్‌. 


24 


ఇట్లు ఖరాది రాక్షస గ్రేణిద్రల్లిన జెల్లెలయినరక్కసి యతిరయగతి నాకాశ 
సరణి లంకానగరికరింగి దశకంఠ లేఖారికాళ్ల కెరంగి యాద్యంత స్థితి 
దెలియం జేసిన జ్ఞాతి సంతతియడంగిన దానికిగాసిల్లి నిలచియయ్యెడ 25 


అన్న నీకయి సీతనే నర్ధి దేగం 
దేటంగా6 దాట కేయారి దృష్టిసంజ్ఞ 
Sy 
సేయ నాతని దాయి తాం జేరికర్ణ 
నాసికల్‌ చెక్కినన్నల్మ నీసడించె. 


నరఖచరాహి దేశ నరనాయక కన్యల నెల్లం జక్కంగా 
నరసితిగాని యాలలన యంగ జలేశ కళాచ్చశక్తికిన్‌ 
సరియనరాదెకా చరణసారస సన్నఖ రేఖకైన ని 

ద్ధర నెనయన్న నాల్క తెగదా! దశకంఠ! నిశాట శేఖరా! 


అనితన చెల్లెలాడ హృదయస్థలిరంజిలం జెంతం దాటకా 
తనయ నిశాట నేతంగని ధారణ జేరంగ చీలి కాంచనా 
సన ధరం జేర్చి నీతిదృఢసాహస ధైర్యకళాజయక్రియల్‌ 
తనర గణించి దాశరథి దారియెరుంగంగ జేసి యెడ్డెరన్‌. 


జానకిం గలసి యనేక 

శ్రీనెరయంగం దాటకారి దృఢపాహస చ 
ర్యానిరతి దండకార 

ణ్యాని న్నిలిచె నంట నతని నరయంగ రాదే. 


నీనయశక్తి నీనటన నీధృఢసాహస ధైర్య చర్యలన్‌ 
గానంగ నింక దాశరథి గాఢగతిం గడ కేంగ జేయనె 
య్యాన ధరాదితేయ కలికాకృతి దాల్చెదం జెంత నిల్చెదన్‌ 
జానకిం దెచ్చెదన్‌ ఘనరసస్థితి హెచ్చెద గాంక్షలిచ్చెదన్‌. 


అనిన నతనిగాథలాలించి యాలించి 
యా(గహాగ్ని శిఖల నడంచి యడంచి 


తృతీయాశ్వాసము 


26 


27 


29 


129 


సకల నీతి శాస్త్ర సరణి నాతాటకా 
జాత నిర్ణ రారినేతయాడె 31 


ఉ. నెట్టన ధాతృసంతతిజనించి యనేక కళానయక్రియల్‌ 
గట్టింగగాంచి సత్సరణిగల్లి జగజ్జనయిత్రి సీత్రనే 
కట్టడిదే దలంచితిరి కట్టడిచేతలం దెచ్చినంతనే 
తిట్టరె సిద్ధసాధ్యఖగ దిగ్ధరణీశిత లెల్ల గేరికన్‌ 32 


ఉ. తాటకం గీటడంచే శశిధారి శరాసనయప్టి లీల స 
య్యాటనె గండ్రచేసె గహనాంతర ధాత్రి ధరాధితేయ ని 
ర్లాటకశక్తి జారిచె ఖరత్రిదశారి హరించె నిట్ల నా 
నాటికి హెచ్చినట్టి జననాయక హేళిందలంచం జిన్నయే. 33 


క. తన దాయిచేత నీచ 
కృని చెల్లెలి కర్ణ నాసికల్‌ శస్రికచేం 
దునియంగ జేయించిన యా 
జననాయజ హేళిసాటి జగతింగలరే. 34 


చ. అలజడిన(గ్రకార్యఘట లంచిత దండక కాననాంతర 
స్థలి ఖరహంతం జేరి సరసస్థితిచే గణియించంగా దయా 
జలనిధిగాన రాత్రిచర సంతతిం గీటందగించంజాల ని 
శృలగతి సంధి జేసినది సాగకరిత్త చనంగ నేర్చునే. 35 


క్త ఖరశగస్త్రిక నాదాయిన్‌ 
ధరణింద్రెళ్లంగ జేసి దయచే నన్నీ 
కరణిన్‌ రక్షించిన యెడం 
దిరుంగంగ నెద్ది గతియింకం దెలియ దశాస్యా. 86 


ఆ.వె. అనిన నాగ్రహించి యాదశాస్యనిశాట 
కర్త చంద్రహాసఖద్దధార 
నతనినేసె నేయ నల్లంత నెడంగల్లి 
నిలచి ధిక్కరించి తెలియనాడె. 37 


130 దశరథరాజనందన చరిత్ర 


వ. 


హితగతినీతిచర్య గణియించిన గానంగలేక యాగ్రహిం 
చితి చెడుగంతయయ్య కట! చెన్నటి నీయసిద్రెళ్ల నేటి కే 
నతని శరాహతిం దెగి నయక్రియ నేరికినందరాని స 
ద్దతి జరియించెదన్‌ ధృతినఖండితకీర్తి ధరిత్రినిండంగన్‌. 


అనితృణలీలంగా తెలియనాడి తదాజ్ఞ ధరించి తాటకా 
తనయనిశాచరాగ్రణి సదాగతి ధిక్కరణాచ్చళీఘ్ర న 

ర్తన ఘటియిల్లగాం గదలి దండక కానన ధాత్రి జేరంగా 
జని ఖరహంతగాంచి దృఢసాహసహర్ష రసాతిశాయియి. 


తనహృదయస్థలిన్‌ గలంక దాల్చంగ నిశ్చయదృష్టిం దాటకా 
తనయనిశాటనేత సహితస్థితి ధారుణిజాతచెంతం గాం 
చనహరిణాకృతిన్నిలచి సారతటిల్లతికాచ్చలీలలన్‌ 

దనరి చనంగసాగె గహనస్థలియెల్ల నలంకరించంగన్‌. 


తన చెంగట దాశరధిన్‌ 

గని చేరంగ నేంగి చిత్రకనకాకృతిచే 
దనరారే నిజ్ఞియల్లదె ! 

చని దాని గ్రహించి తెచ్చి చక్కంగ నీరే! 


అనిజలజాక్షియాడ నతిహర్షగతిన్‌ ఖర రాక్షసారి చ 
కని జఠరాస్యదృకృరణ కర్ణశరీరనిగన్నిగత్మళల్‌ 
గనికని దానిం జేరంజనంగా నదియందక యంది సాగంగా 


దన హృదయస్థలిన్‌ గలంకదాల్చి నయక్రియ జ్ఞానదృష్టిచేన్‌. 


దానిగతి దెలిసి సీతా 
జాని దృఢశరీరయష్టి సంధించి ఘన 
జ్యానాదలిల లదర న 
హీనతరకళాస్త్రధార ననిం ద్రెల్లించెన్‌. 


అంత. 


తృతీయాశ్వాసము 


38 


39 


40 


41 


42 


43 


44 


131 


క. ఆయిల్టి దిశలునిండంగ 
హా! యహిరాడం శజీస్థ రాజాగ్రణి! యననా 
ఛాయన్‌ దశరథనందన 
“నాయిక యాలించియార్తి నలినలిసేయన్‌. 45 


ఉ.  అన్నలినాయతాక్షి తనయండం జరించెడి దిట్టంగాంచి, న్స్‌ 
యన్న ఖరారి చండగహనాండజ సంతతి సంచలించంగా 
నిన్నధి కార్తిచే దలంచె నెట్టన నాతనికిట్టి జాడయే 
చెన్నటి జేసినా డరయ శీఘ్రగతిం జనరయ్య ! యియ్యెదన్‌. 46 


ఆ.వె. అనంగదరలనట్టియారాచ నెలంగాంచి 
యాడరాని జాడ యాడెగాన 
జలజనయన హర్ష సరణిరక్షగం జేసి 
దైత్యహంత దారిదాయి చనంగ. 47 


వ. అంతనిట దశకంఠ లేఖారి *చదుర యగ్రజక్రియనేతెంచి నిజలీల దెలియం 
జేసిన 48 


చ. జనక జయాతగాని గని జాలిఘటిల్లంగ నేలజారినన్‌ 
గనికని నేలగడ్డంగర కాండద్భృఢ(క్రియ సంగ్రహించి కాం 
చనరథధాత్రి జేర్చియతిసాహస చర్యల లంకజాడగా 
జనియె నిశాటకర్త నరచారణనాగఘటల్‌ చలించంగన్‌. 49 


క. ఈరీతి జనిన దినకర 
సారధిజాతఖగ నేతజాలిన దితిజా 
తారాతి నడ్డగించంగ 
దారనంగరదందశక్తి దానిహరించెన్‌. 50 


ఆ.వె. దానిధదైళ్ల నడంచి దశకంధరాది తే 
యారి లంకం జేరనరిగి సకల 
హితనిశాట నేతలెల్ల నిరీక్షించి 
య ర్ధి గణన సేయ నలరెనంత 51 


తి. జాస్థరాగ్రణి (ము) ర్‌. నాయకి (ము) 6 జదర (ము) 
132 దశరథరాజనందన చరిత్ర 


క. జనకజనే కాంతస్థ లిం 
దనరిన శృంగారగహన ధరణిన్‌ దితిజాం 
గనలరికట్టంగ దోలిం 
చ నితాంత స్నేహచర్యశాసించె దగన్‌. 


వ. అంతనక్కదడ. 


క. తన దాయి నగ్రధాథ్రిన్‌ 
గని జనకజ డిగ్గనాడి (గచ్చబనేతెం 
చిన జాదనరసి యాగ్రహ 
జనితార్తిని రాక్షసారి జడయిక చేతన్‌. 


తే. తిరగి నిజదళ శాలకేతెంచి ధరణి 
జాత నీక్షించంగా లేని సరణి కెంతె 
చెదరి రాక్షసచర్యగా హృదయధా త్రి 
గాంచి యత్యంత కఠినార్తింగాగి కాగి. 


క. ధృతిచే నాకాంతార 
క్షితిధరకంధరల చెట్ల చెంతల నేలా 
లతి కాగ్భహ శాలలనా 


తతగతిచేం దిరింగితిరింగి ధైర్యస్థితిచేన్‌. 


ఉ. హా కలకంరి! హాకిసలయాధర! హాయలినీల కేశ! యా 
హా కరియాన! హా సితక రానన! హాజలజాయతాక్షి! యా 
హా కనకాంగి! హా కలికి! హా కఠినస్తని! చేరరాక న 
న్నీ క్రియనేంచ దాళంగలనే లలనా! కలనైనరాగదే. 


మః అని చింతించి 


తరణికంజారాతి తారకాసరణి స 
న్న ధాత్రిరాజసంతతి తరించి 


29 


తృతీయాశ్వాసము 


ర్‌2 


53 


54 


ర్‌5్‌ 


56 


57 


ర్‌రి 


133 


యహిఖడ్గ కిటిదంతి హర్యక్షగంధ సా 
రంగ చండారణ్యరాజి దాటి 

యగణిత రత్నాకరాతీత సాతత 
చిరతరహ్రాదినీ (్రేణిగడంచి 

కఠిన రాత్రించరాకారకీచక *సార్డు 
నాగారసకల దేశాళియరసి 


చనుచు సీతాంగనాజాని చందనాగ 

సంచరన్నిర్హరీఘన స్థగితఘన ల 

తాంత గంధానిలాహతాత్యంత దేహ 

యష్టిసంజినిత గ్లానియై కడంగి. 59 


చ. అలజడి రాక్షసారిచన నాసరణిన్‌ ధరణీధరాంగణ 
స్థలి నని ద్రెళ్ళినట్టి హరిసారథి సంతతి గ్రద్దంగాంచి చెం 
తలకరుగంగ కన్చెరచి ధైర్యరసస్థితిచే ననేక చ 
ర్యలం గణియించి సీత తెజంగార్తి నెరుంగంగ జేసి యయ్యెడన్‌. 60 


చ. అనఘ చరిత్ర! సత్యనిధి! యార్తశరణ్య! దయానిధాన! య 
త్యనత దశాననాఖ్య గలయట్టి నిశాచరనేత చక్కంగా 
జనకనరేంద్రజన్‌ రథరథాస్థలి జేరిచి లంక కేడ్తెరన్‌ 
జనంగని యడ్డగించి దృఢసంధి ఘటిల్లంగ నాజి జేసితిన్‌. 61 


క. అరికట్టి సాగనీయక 
చరణనఖర శగ్తికల నిశాచరనేతన్‌ 
జిరతరగతిందన్న "నస్ఫృ 
కృర ధారల్‌ గాత్రయష్టిజారంగడస్సెన్‌. 62 


క. ఇతరేతరకరదళితా 
తతగాత్రజరక్త సలిల ధారాసిక్త 
క్షితియయ్యె న్నిర్ణరసం 
తతి తారాసరణి నిల్చిదర్శించంగన్‌. 63 


6. రార్జ (ము) 7 గన్ఫు (ము) 


134 దశరథరాజనందన చరిత్ర 


క. _ నీతండ్రికి నాకధికహి 
తాతిశయత గలిగెగాన ననిందెగి నే నా 
సీత తేజం గెజింగించంగ 
నీతటిగా నిలిచితి న్నరేంద్రశశాంకా. 64 


క.  అనియీల్లిన యాగ్రద్దన్‌ 
గని యర్షకియరచించి కడతేర్చె ధరా 
తనయాధినేత నడకల 
కెనగల్లెదరే జగత్రయిన్‌ తెలియంగన్‌. 65 


ర్‌ 


ఆ (గద్ద యెతింగించి నట్టి జాడల్‌ నిద 
రన సిద్ధి జక్కనం జరిగి జరిగి 
ఘనదీర్హహస్తరాక్షసకర్త దెగటార్చి 
కాననాంతస్థృలిం గడచికడచి 
జేరియర్చించిన చెంచెత నిజదాసి 
గా దయాదృష్టిచేంగాంచి కాంచి 
యధర సంఘట్టన నైన రెండక్కరాల్‌ 
గల సరస్థ్సలి నీట నలరి యలరి 


తాళ హింతాళ కదళీరసాలకంద 

రాల సంతాన కేతకీసాలకరక 

జాల శాఖల నీడలం జాలనలసి 

చింతచే రాచనెల లధిష్టించినంత. 66 


వ. _ఇట్లుచేరి యధిజ్యశరాసన శస్త్రికల్‌ దాల్చి తరణికళాధరలీలం దేజరిల్లెడి 
రాచనెలలజాడం జారసంతతిచేనార్మి యాలించి జడిసి యాంజనేయ 
హరిననిచిన 67 


క. ఇనతనయాగచరాజ్ఞం 
జని చని కాసార తీరజగతి నథిష్టిం 
చినయట్టి రాచ నెలలం 
గని యానతి జేసి నిల్చి కలనాదగతిన్‌. 68 


తృతీయాశ్వాసము 135 


ఆ.వె. ఎచటి కెట్టియాత్ర యెట్టి కార్యస్థితి 
దాని నెబుక సేయ దగదెయన్న 
ననిలతనయ నగచరాగ్రణిం గాంచి ఖ 
రారి తెలియనాడె నాదరించి. 69 


నాతండ్రి దశరథనరనేత చినతల్లి 
కిచ్చిన కాంక్ష దానీయలేక 
యలగంగ నాగాధ నాలించి యాలించి 
సంథిసంధిల యతిసరణిం దాల్చి 
తగ రాజధాని నేం దరలి దండక చండ 
కాన నాంతస్థ్రలిగదియం దెలిసి 
తస్మర క్రియచేత దశగళ లేఖారి 
జనక జాంగన జేరి సంగ్రహించి 


2 


తీక్ష్య గతి లంకజాడల దెచ్చినట్టి 
ల 
కట్టడ లెతింగ తృష్ణ నాకండ్రనలసి 
ల లా ౧౧ 
సరసగంధానిలాంత కాసారతీర 
సైకతస్థలి నిలచితి జాలి ననఘ ! 70 


క. అనియాద్యంత క్రియ లా 
యనిలజహరి కెరుంగం జేయ నాలించి నరా 
శనహంత యాననస్థలి 
గని యలజడియడంచి నీతికార్యస్థితిచేన్‌. 71 


ఆ.వె. ఇట్టి కార్యసరణి కేటికి చింతించ 
దశరథ క్షితీశతనయ ! రయత 
నార్మిం గలిసి తేని యఖిలకార్యార్థ సం 
ఘటనగాదె యర్ధ ఘటిక యంది. 72 


చ. హరిశిఖ హేళినందన నరాశననాథ నదీశనార్థ రా 
గ్దిరిశదిగంత కేశతతికిం గణియించంగ నార్శ్మికర్త తా 
నరయంగ నీసహాయత నయ క్రియసంధిలనిల్చె నేని ని 
రరఘటలైననాజిం గడసాగంగ నిల్చెదరే జగత్రయిన్‌. 78 


136 దశరథరాజనందన చరిత్ర 


బ్‌ 


అనియత నియాజ్ఞ నొద్దికిం 

జనియర్మజహరికి సకలచర్యలెజుంగం జే 

సిన సంతసిల్లి దశరథ 

తనయా(గ్రణిం దేగననిచెం దహతహ లెసంగన్‌. 


ఇట్లాంజనేయహరి యార్మియానళతిం దిరిగి చని దాశరథింగాంచి 


ఇక్కడి కార్మికి రారా 

దక్కడి కేతెంచి తేని నఖిలాకాంక్షల్‌ 
చక్కంగ నీడేరును నా 

నక్కజచేలేచి యధికహర్నాసక్తిన్‌. 


అలధాత్రీశిత యంజనాతనయసాహాయ్యక్రియల్‌ రా గిరి 
స్థలి గీశక్షితి నేతగాంచి యతి కాంక్షల్‌ దీరంగా డిగ్గి తా 
రలయాహ్లోదరసస్థితిన్‌ గదసి గాఢాలింగనాద్యర్హ చ 
ర్యలచేతన్‌ నటియించినిల్పిరి రహస్యక్రీడచే నయ్యెడన్‌. 


ఆదాశరథినిగని య 

త్యాదరగతి నర్మతనయహరి తాహృదయా 
హ్లోదరసస్థితిచేం గల 

నాదక్రియ నాడె నీతి నర్తిల్లంగన్‌. 


అనఘ చరిత్ర ! నీనడక లాహరిచేత నెటింగినాడం జ 
కని చరణాగ్రఘట్టనలం గంనిధి లంకయడంగ దన్ని య 
త్యనతదశాస్యరాత్రి చరదంతి నహంక్రియజార్చి తెచ్చి న 
ర్తనగతి నగ్రధాత్రినిడెదన్‌ జరియించంగనీక కట్టెదన్‌. 


అదిగాక నెనిట్టియద్రిం గీశ సహాయ 
తాస్థితిం జరియించ, దైత్యనేత 

కాంచనస్యందనాగ్రస్థలినిడియు జిం 
తాతీతరయగ తినరుగసాగ 


2. ఇక్కడికి + ఆర్భికి = ఇకడికార్డాకి 


తృతీయాశ్వాసము 


74 


75 


76 


77 


78 


79 


137 


జనక కన్యాకాంత తనచీరగందడ్రచే 
ఘనత రాలంక్రియల్‌ గట్టి యిచట 
నేసె నేసినయది యిన్నాళ్ల దనుక నీ 
చరిసంది దాచితిం జాడ దెలియ 


నని తరలి దానిదెచ్చి ఖరారిచెంత 

నిడిన గన్నీటి జడిచేత నెల్లయంగ 

యష్టితడియంగ నిలజారి లేచితక్కి 

చెంత తనదాయి లాలించ శాంతిం జెందె. 80 


వ. ఇట్లు శాంతిం జెందిన దాశరథింగాంచి యార్కి యిట్లనియె. 81 


ఆ.వె. ఇంత చింతంగలంగ నేటికి నాకాంక్ష 
జేరి సంఘటిల్లం జేసితేని 
యర్ధ ఘటిక నీహితార్థ క్రియలో సేయ 
గలనయా ఖరాంతక క్రితీశ ! 82 


క. తారాసతి నాకడకే 
తేరంగాం గాంచి శాక్రి దృఢగతి గిష్మిం 
ధారాజ్యకర్తమై తన 
రారె నతనిసాటిసేయ జగతిం గలరే. 83 


తే. ఆనకాఖ్యగలిగినట్టిఖగారాతి 
సంహరించి యం[ఘ్రి సంహరించి 
నికటశిఖరి దాటనేసె నాశాక్రిచే 
శక్తిగణనసేయం జాలననఘ. 84 


క. ఈడనరాని దృఢక్రియ 
నేడింటన్‌ దాడిచెట్ల నేకాకృతిగా 
(కీడతలల్‌ కరశాఖల్‌ 
గేడించి గ్రహించె శాక్రికిన్‌ సరిగలరే. రి5 


9. సేతు(యు) 


138 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


అనినం దరహాసయుతా 
నన కంజారాతికిన్‌ ఘన శ్రీ లెచ్చం 
దిననాధజ హరి నేతన్‌ 
గని తేనెల్‌ జిల్మ నాడె గాదిలిసేతన్‌. 


అనఘా ! నీ యెదం జింతసేయం దగదే నా నిర్ణరాధీశనం 
దనకీశాగ్రణి గాలకాశనటనన్‌ నారాచధారాహతిన్‌ 
గనెలై త్రెళ్లంగ నేనయేసినకడన్‌ గారాన నీతార నీ 

కనత ఖ్యాతిఘటిల్ల నిచ్చి హరిరాజ్య శ్రీల నేలించెదన్‌. 


అంగజారియెన నచలాధరారాతి 
యైన స్రష్టయెన నడ్డగించ 
సాగిరేని శాక్రి జక్కాడకే చన 
నిట్టి సందగాన నెరుంగరాదె. 


అనియార్శిచెంత రాగాం 
జని త్రెళ్లి ననిర్ణరారి చరణనఖర సం 
జ్ఞ నెగురగీటెన్‌ హరినం 
దనహరికన్నాన క్షాత్రతరనయశక్తిన్‌. 


అది గడంచి. 


ఎన్నికం దాడిచెట్లకడ కేంగి ధరాతనయాధి నేత య 
చ్చిన్నశరాసయప్టినరిం జేరిచి కీలికరాళశస్తిచే 

నన్నింట గండ్రలై ధరణినంటంగ నేసె దిశల్‌ చలించంగా 
గిన్నర సిద్ధ సాధ్యఖగ ఖేచరకీర్తన లెచ్చనయ్యెడన్‌. 


తనకట్టిదె నాదశరథ 

తనయాగ్రణి నడక సాటిదాకిన నిననం 
దనహరి యలరి తదాజ్ఞం 

జనిశాక్రిన్‌ జేరియుద్ధ సన్నద్ధగతిన్‌. 


10. కాలక + ఆశ - కి స్వార్థము 


తృతీయాశ్వాసము 


86 


87 


88 


89 


90 


91 


92 


139 


ఉ. చేరి దినేశ జాతహరిం జీజినే*ేనంతట నాలకించి నిం 
డారిన యాగ్రహాగ్నిశిఖ లాశలనిండంగ దాక నేంగి శై 
లారిజకీశ నేతగదియన్‌ గరినక్రియ నాజియయ్యె నా 
చారణసిద్ధ సాధ్య ఖగచారణ నంతతితల్లడిల్లంగన్‌. 93 


క. సాలాసాలి శిలాళిలి 
శైలాశైలి గరాళదంతాదంతిన్‌ 
తాళాతాళిం కచాకచి 
హేళిం గలయించ సాగి రిద్దబి లంతన్‌. 94 


చ. చని ఖరహంతచెంతంగల శాఖీయె యండగనిల్చి సాయకా 
నన దృఢశింజినిన్‌ గరినశస్రికం జేరిచి లేఖరాజనం 
దనహరింగాంచికాంచి ధరతల్లడిలంగ రులీనదాక నే 
సినందెగి త్రెళ్లెదా నశనిచే నలియైన ధరాధరాకృతిన్‌. 95 


క. ఈరీతి శాక్రిద్రెల్లిన 
దారాసతినార్శికిచ్చి దయచేంగిష్కిం 
ధారాజ్యకర్తం జేసెన్‌ 
శ్రీరంజిల నతనిగణన సేయంగలరే ! 96 


వ. అంత. 97 


శా. _తారాకాంత దినేశ జాతహరి నిత్య శ్రీల శృంగార కాం 
తారాజ్యస్థలింజందనాచల దరీ ధాత్రీఘనహ్రాదినీ 
తీరాగ్రక్షితిరాజ గేయగుహలన్‌ దీరానహృజ్ఞాత కే 
శీరాగస్థితి దేలియాడిరి హితాళీజాలసంక్రాంతిచేన్‌. 98 


క. ఏతథిం దెలియంగ నేరక 
యాతారాకాంతం గాంచియత్యంచిత రా 
జ్యాతిశయ శ్రీచేతన్‌ 
సీతాజానింగనలేక క్షితిం జరియించన్‌. 99 


11. రంతట (ము) 


140 దశరథరాజనందన చరిత్ర 


అయ్యెడ నాషాఢాది దినచర్యల్‌ నడచె నయ్యెడ 


క్షితిగగన స్థలియేకా 
కృతిదాల్చినయట్టి జాడ డృఢదంతికర 
స్థితినంచిత జలధారా 

తతిజారెన్‌ జలదగర్జిత క్రియలెసంగన్‌. 


కరచాచ్చిన్న దిగంత శాఖియయి నిర్జాతాహతా"” గార యై 


హరినాగేంద్రకరాతి చండశతధారా శ్లేషశేషాహి శే 
ఖర గండస్థలియై ఘనాఘనతటిద్దర్థాతిరేక స్టితిన్‌ 
ధర యెల్లంజడి నిండసాగె జనచింతా కారణస్టానియె. 


అట్టి జడినాళ్ల నాదైత్యహంత చింతం 
గైకసీ జనకా(గ్రజాఖ్యాక శిఖరి 
నర్ధినిల్చెను నధిక హితార్తిచెతం 
దాళం జాలక తనచిన్న దాయిం జేరి. 


చేసిన *ేశరతికిరా కే 

యాసారసహిత జహరి యహంక్రియచేతన్‌ 
నాసాలసనాహృత్చృలిం 

గాసిలం జేయంతసాగెంగా నిర్ణయతన్‌. 


తేలిన తన కార్యస్థితి 

లీలన్‌ ఘటియించెగనుక లెక్కించక తాం 
జాలానాళ్లయ్యెన్‌ రాం 

డేలా నేనింక నార్మి కేలా తెలియన్‌. 


తన రాజ్యశ్రీచేతన్‌ 

దనసాహస చర్యచేతం దారాస్థితికిం 
దన దేహయపష్టిం దెలియక 

సనయత నే తేరడాయెం జంచలద్భష్టిన్‌. 


12. గాళియి (ము) (వాతాంగాళియి !) 18. శరతి = శరత్మాలార్థము. 


తృతీయాశ్వాసము 


100 


101 


102 


103 


104 


105 


106 


141 


చక్కంగ ధాత్రినద్రి చరజాలసహాయతగల్లి యార్మితా 

నిక్కడ కేంగలెస్స యతం డేగక సాహసశక్తినిల్చె నా 

నిక్కినయట్టి శాక్రి దెగనేసిన శస్రికయగ్ని కీలలం 

(్రక్కంగసాగె దీనికిక గానంగ నేయ నదేల దీనిదీ. 107 


అనియాడి యన్నయిచ్చిన 

ఘనశస్తికం దాల్చి తీక్షకర రయగతిచేం 

గనదాగ్రహహృత్సలియె 

చనియెన్‌ గిష్మింధదారిం జనతతికలంగన్‌. 108 


అనలాకృతిచే దశరథ 

తనయక్షితిజానిరాగందగం గిష్మింథా 

జనసంతతి హృదయస్టలిం 

గనియార్తిం గదలిసాగెం గన్నటి కార్తిన్‌. 109 


సరగ సదనాంతరస్థలి 

కరిగిన రాచనెలంగాంచి యలజడి దారా 

హరి నేత లెద్ది తెలియక 

తిరుగంగాసాగిరార్తి తీండ్రించంగన్‌. 110 


అంత శేషాంశ సంజాతధరణిజాని యంతః స్థలికింజని 111 


ఇనతనయాగచారిం గని యిద్ధతరాగ్రహదృష్టిం జీటిచే 
సినగెరి దాట నేటికింక జేరని దెంతకడింది శక్రనం 
దనహరి ద్రెళ్ల నేసిన ధనంజయ హేతి కరాళశస్తి చ 
క్కృనగనరాదె నిన్నడంచం గాగల దీఘటి యందెకానరా. 112 


అని దాశరథిదాయియనినం దారాసహాయత దినకరనందన హరికర్త 
చలించి 113 
దారనధాత్రిసాగిలి హితస్థితిచేం గణియించి డగ్గరాం 
జేరి యనేక సత్రియలచే నలరించినం గాకడిగ్గి నిం 
డారిన శాంతి రాచనెల యాహరి లాలనచేత జిక్కి నే 
తేరంగ జేసి తాందిరిగె దిగ్ధరణీశిత లెన్ననయ్యెడన్‌. 114 


దశరథరాజనందన చరిత్ర 


ఉ. ఆ నలినీశజాచల చరాగ్రణిరంజిలి యద్రికన్యకా 
జాని నగారికీలి హరిజాత నిశాచరనాథకంధిరా 
జానిల యక్ష నాయక దిశాగతకీశ సహాయతాస్టితిన్‌ 
శ్రీనిథియైన దాశరధి జేరంగ నేంగి గణించ నయ్యెదన్‌. 


క. దిననాథ జాతహరి శా 
సనగతిచే రాక్షసారి జనకక్షితిరా 
టైనయకయి యనంచ గిరిచర 
జనసేనల నాశలెల్లం జదియంగ నంతన్‌. 


ఉ. _అనిచిన గీశసేన లఖిలాశలకేంగి యనేక చర్యలన్‌ 
ఘనతర శైల కందరలం గానలం దిన్నెల నేటిజాడలన్‌ 
గనికని జానకీలలనం గానంగ నేరక లజ్జచేత జ 


కృనఖరహంత జేరి తిరుగంజని రార్తి ఘటిల్ల నయ్యెడన్‌. 


ఉ. _ ఆనగచారి సంతతి దృణాకృతిగా (నిరసించి చాలక) 
న్నానిన యాంజనేయహరి యంచితశక్తి నెజింగిజానకీ 
జాని దయాగర్ధదృష్టిం దనసన్నిధిం జేరంగంజీతి సాహస 
శ్రీనయ కార్యధైర్య జయచిత్రకళల్‌ గణియించి నిల్మడన్‌. 


క. తనచేతి యలంక్రియ నా 
యనిల జహరి చేతికీయ నదిదాలిచి చ 
య్యన దక్షిణ జలనిధి చా 
య నరింగె గిరి చరఘటా సహాయత చేతన్‌. 


వ. ఇట్లు చని చని. 


ఉ. _ కానల నెటిచాళికల గట్లయదాటికిం గందరాంతర 
స్థానలతాగ్భహాచ్చటల చర్లకడన్‌ గడలేని దిన్నెలన్‌ 
[౧ (a2) 
జానకి ద్యైతహంతసతిం జక్క నిజాడం గనంగ నేరకే 
గ్లాని జరించి కీశతతి కందంగ సాగెననేక చర్యలన్‌. 


తృతీయాశ్వాసము 


115 


116 


117 


118 


119 


120 


121 


143 


క. ఆహార నిద్ర లజుంగక 
యాహాకారగతిచేత నాశలుగలంగన్‌ 
ఆహరి సేనల్‌ దిరిగిరి 
సాహసద్భథఢ నీతిధైర్య చర్యలచేతన్‌. 122 


క. _ అలయికచే నీరీతిం 
దెలియక నల్దిశలం గలయం దిరిగి తిరిగి తృ 
ష్టలచే సనాకండ్లంతే 
నలజడి సేయంగ నిలిచి రార్తిక్రియలన్‌. 123 


వ. అంత. 124 


oa 


అంజనానందనహరికర్త సంగడి 
కాండ్లనందటి జతగలసి చెంత 
సలిలాండజాత సంజాతయాతాయాత 
కంద కాంతస్థృలి గదిసిసాగం 
గడలేని గాఢాంధకార సంహతిందాటి 
నిశ్చేతనక్రియ నెగడినట్టి 
రత్నసాల హిరణ్యరాజి గేహాంగణరం 
జిత రాజధాని దర్శించి యచటం 


జక్కని నెలంతం గనియట్టి చానకతన 

దృష్టయాకండ్లనడంగించి దేజరిల్లి 

యదిగడచి ధాక నెగసి యింద్రాద్రిం జేరి 

సంచరించిరిీయంతంత జగతియగల. 125 


వ. ఇట్లు సంచరించి యలయికనందటిల్‌ జంగిలిగట్టి దాశరధి 
కధలిష్ట గాధల నాడసాగి రెట్లంటేని 126 


ల్‌ 


జనయిత్రియాజ్ఞ దాశరధి దందక కాన 
నాంతరస్థలికి దానరుంగ నేల? 


14. ఆకళ్లచే 15. యంతట జగతిగలయ (బ్రా) 


144 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


ఖర ఖరాది నిశాటకర్తల నందర 
శితశస్రికలచేతం జెండ నేల ? 

తస్మర క్రియలచే దళగళ టత్రిదశారి 
క్షితిజ లంకాస్థలి జేర్చనేల ? 

యతని దండాహతి నర్మసారథిజాండ 
జాగ్రణినలి దెగటార్చనేల ? 


యట్టి రానెల కీయార్మి కాంజనేయ 

శిఖరి చరనేత సఖ్యత సేయనేలం ? 

దృష్ట నాకండ్లచే గడ దెలియలేక 

గట్లంగానల జరియించంగా నదేల ? 127 


అనిహరిసేనల్‌ జాలిం 

గనలంగ నాయింద్రశిఖరి కందజ శయనిం 

చిన దినకరసారథినం 

దననీడజ నేత తెలిసి తహతహచేతన్‌. 128 


దశరథ రాజనందన కథాకర్ణన 
క్రియచేత రెక్కలిగిర్చినట్టి 
(గద్ధ తానింద్రాద్రి కందరాంతస్థృలిం 
గడంచి చెంగట కీశఘటలగాంచి 
కలయ నందజం జేరంగాం జీజిచక్కంగ 
గణియించి హర్ష సంగతిం దనర్చి 
తన చర్యలన్నింటిం దాచక యెతీంగించి 
జదయక తారకాసరణి కెగసి 


కైక సేయనిశాచరకర్తనగరి 
సరసశ్ళంగార కాననస్థలి కృశాంగి 
యైన జనకజగట్టిగా నరసియరసి 
జగతికతి శీఘ్రతరగతిం జారినిలిచి. 


కానక నల్టిశల్‌ గలయంగాం జరియించంగ నేల నిస్సహా 
గ్లాని జరించి చండదశకంఠ నిశాచర సితాచ్చలం 


తృతీయాశ్వాసము 145 


కానగరస్థలిన్‌ సరస కాననధాత్రి గృశాంగియైన యా 
జానకి గంటి నంచరిగె జక్కంగగ్రద్ధ నిజేచ్చ నయ్యెదన్‌. 180 


క. దిన నాయక సారథినం 
దననీడజచేత ధరణి కన్యా 
ఘనసరణిం దెలిసి చక్కంగ 
ననిల జహరి సంగడీల యాజ్ఞారతిచేన్‌. 131 


ల్‌ 


నింగికిం జక్కగా నెగిరి నిశ్చలత లం 
కా రాజధానికిం గదలికదలి 
జలరాశి దేలిన శైలకన్యాసహ 
జాద్రి యందొక కేల నానియాని 
యట్టకట్టిన యనిలాశనీజనని య 
త్యంత సత్మారాలనందియంది 
యల్క్మ సింహిక జఠరాంతస్థృలి నిల్చి 
చెలంగి గండ్రల్‌ గాంగ జీరి చీరి 


యంచిత శ్రీలచే హెచ్చినట్టి యాత్రి 

శృంగధరణీధరస్థలి జేరి చేరి 

నంతనే చండ దీధితి యస్తశిఖరి 

గదిసె నెరసంజ కెంజాయ లెదుంగసాగె. 132 


లే. అంత గాధాంధకారసంహతి యజాండ 
కలశినిండిన గిరిచరకర్త బుక్ష 
సరణికెగసి దశానన నారణారి 
నగరి నతగాత్రయష్టియి నాచి కదిసి. 133 


క. _ తెలియక నదృశ్యగతిచే 
గలయంగ రాజగ్భహశాలం గరిహయరధథశా 
లల నగళల్‌ నింటింటన్‌ 
లలితక్రియం దిరింగితిరింగి లజ్జఘటిల్లన్‌. 134 


16. ధరణి కన్యా(ము) 


146 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


ఆలంకాస్థలియంతటన్‌ దెలిసి దేహగ్గానిచే చెంగటన్‌ 
శ్రీలానంగననంత నాకనగ సచ్చుంగార కాంతార ధా 
త్రీ లేఖాహిత గేహినీ చలితరీతిన్‌ నాతి నీక్షించి తాం 


జాలా రంజిలి సీత గానరసి తత్సాన్నిధ్య సంస్థాయియె. 


తనచేతియలంక్రియ నా 

జనక తనయచేతికిచ్చి జనకతనయచే 
ఘనరత్నకలిక దాలిచి 

యనిలజ హరినేత సాహసాతిశయతచేన్‌. 


అనతశృంగార కాననశాఖీరేఖల 
ధరణీస్థలిని ద్రెళ్ల తన్నితన్ని 
చెనట నిశాచరాంగనల కర్ణాస్య నా 
సికలెల్ల నిలియంగ సెలంగి సెలంగి 
యాజి కేతెంచిన యక్షుకాదినిశాట 
శేఖర సంహతిం జెండిచెండి 
శక్రజిచ్చరధాతృ శస్త్రికం జిక్కి దై 
త్యేశిత చెంగటి కేంగి యేంగి 


లంక కాలాగ్ని శిఖలంగలంచి తిరిగి 
సీతయానతింజని రక్కసినిహరించి 
కడలిలంఘించి హరిసేనం గలసి రాక్ష 
సారి దర్శించి నతింజేసి యండనిలచి. 


కంటిన్‌ సాక్షాదిందిర 

గంటిన్‌ జనక క్షితీశ కన్యన్‌ ధన్యన్‌ 
గంటిన్‌ సత్యగ్రేసర 

గంటి జగజ్జనని సీతంగంటిన్‌ గంటిన్‌. 


అనిన సంతసిల్లి దాశరథి యిట్లనియె. 


నాతండ్రి దశరథక్షితి 
నేత సరణిగాదె యనఘ! నీబుణగతి నే 


తృతీయాశ్వాసము 


135 


136 


137 


138 


139 


147 


నేతణి నైనం గానిక 
నాతత గతి దీర్చంగలనె యంద అెరుంగన్‌. 140 


క. అన సంతసిల్లి దశరథ 
తనయక్తితిజానిగాంచిదండకరిగి యా 
యనిలజహరి యంఘిస్థలి 
కెనయంగ నానతి రచించె హితగతి నెరయన్‌. 141 


చ. క్షితితనయాలతాంగి దయచేసినయట్టి దినాధినాయకా 
యతఘృణి కంజరాగశిల నాహరియిచ్చినం గేల నంటి యం 
చితనయ నాగ్రజాత జలచేసి శరీర యష్టియై 
ధృతిచెడి నెలంజారి యతి దీనత లేచి ఖరారి యయ్యెడన్‌. 142 


ఆ.వె. కదియం౭జింతC జేసికట్టెద దెలసి దా 
శరథి రాజహేళి సకలకీశ 
సేనలెల్ల నిండిరా నీరనిథి చెంతం 
జేరి ఖచరరాజిచెలంగ నంత. 143 


క. ధీనిధి ఖరారి యగచర 
సేనలచే జలథిచెంతం జేరినజాడల్‌ 
రానాలకించి కెరలి ద 
శానన ఖచరారి లేచి యాగ్రహద్బ్భష్టిన్‌. 144 


క. ఘనరత్న ఖచిత సింహా 
సన ధరణిన్‌ నిలిచి సకల శాస్త్రజ్ఞ నరా 
శనకర్తల హితసరణిం 
గని చేరంగంజీరి చాలకాక ఘటిల్లన్‌. 145 


చ. కటకట తాటకారి తనకాంతం దలంచంగలేక యష్ట న 
క్రట హరి సేనలన్‌ గలసి కంనిధి చెంగటి కేంగి నిల్చినాం 
డట గిరిజాగిరీశ సహితాద్రి నహీనక రాళ సారసం 
ఘటితకరా[గ్రశక్తి సిరిగందంగ నెత్తిననన్నెటుంగండే ! 146 


148 దశరథరాజనందన చరిత్ర 


ర్‌ 


అని యాస్మాని గ్రక్కటిల్ల గ్రీగంట రక్త జలధారల్‌ జార జండనిర్ద్హాత నాద 
తిరస్మార దంతసంతాన సంఘటిత కిటగిటల్‌ నెజయ దీర్ద నాసిరంధ్ర 
నిర్ణతానిలాహతినంగయష్టికంద దశశీర్ష చిరత్నరత్న కిరీట నిగనిగచ్చాయల్‌ 
జదలంట సిత శాఖ కంటకార కేశచ్చటలల్లలనాడ నాతతజఘనఘనా ఘన 
నిర్జాద్యగర్ణాగాధ తర్జనలం జెంగలించ నగ్రస్థలి నీతికార్యదక్షదండ నాయక 
సంహతింగాంచి శరశరాసనఖడ్గచేలాంగల గదల్‌ దెండన సదృశ కంఖాణ 
గంథగంథిలశరటి కాంచనశతాంగ సైనికతతి కర కియలలంకరించిన 
యదిగండనిస్సహణ నిస్సాణ ఢక్మానక రుల్లరీ ఘంటాశంఖకా హళరంతదరం 
జేయ నిఖిలహిత నిశాచరకర్తల కందటికి లేఖల్లిఖియించిన నది లెస్సయని 
నెయ్యి" చిలికించిన కాలాగ్నినాం గెరలి యహంకరించి గద్దించి యంతటం 
గలయ నధిష్టించి 147 


తనయాసానధరిత్రిన్‌ 

ఘన రాక్షసకర్త నీతి కార్యనిధి దశా 

నన రాత్రించర నేతన్‌ 

గని దానక్షాత్ర సరణిం గణియించెం గృతిన్‌. 148 


అరనీటక కర్తధృతిన్‌ 

హరి సేనలం గలసి చన్ననకటా! యెదని 

(2) ర్ద రకంజన జరియించన్‌ 

శరణియె హరికర్తలైన సరియనగలరే. 149 


అరచేత నే నింగినాన శేషాహి 
తలలడంగ ధరిత్రిం దన్న లేనె 
కలంచ నేజలరాశి గడలెల్ల జారంగ 
నలయంగగాలాగ్ని నడచలేనె 
గట్లన్ని యచ్చనగండ్లగాం గీటనే 
యార్మిదంష్టలురాలో నణంచ లేనె 
శక్రాది నిర్జర సంహతిం ద్రాళ్లచె 
గట్టి యంగడియడ్డ గట్టలేనె 


17. చెలికించిన (యు) 18. నలచ(యు) 


తృతీయాశ్వాసము 149 


తెలియనీయాజ్ఞ యెంతైనంగలిగెనేని 

యెంతటికి నైన నిలిచెదం జింతయేల 

యశనిసంకాశ కఠినాట్టహాస సంచ 

లీకృతారాతిరాట్మేయ! కైక సేయ ! 150 


క. సేనన్పచటికి శాసించిన 
దిన్నంగరానేల దెచ్చి తృణగతిగా నీ 
సన్నిధి నిడియెద నాయెడం 
గన్న ననర్షగతి గల్లంగాంచెద నిచటన్‌. 151 


క. అనియాదినట్టి గాథల 
ననతానంద జలరాశి నలరిన దశకం 
ఠనిశాచరక్షితీశితం 
గని హితజన రేఖలెల్లం గణియించి రటన్‌. 152 


ఆశ్వాసాంతము 
క. పురుహూతాది దిశాధీ 
శ్వరసముదయమస్తకాగ్ర సంస్థితమకుటి 
నరమణి నీరాజన వి 
స్ఫురిత పదాంభోజయుగళ సురుచిరనఖరా ! 1583 
-ముక్తపదగ్రస్తము - 
చ. వనథినిశాంత శాంతమునివర్గహృదామరభూజ భూజభం 
జన దృఢచక్ర చక్రసఖసార సవిద్విషదక్ష దక్షజా 
తనురిపువంద్య వంద్యభినుత ప్రతిభాగుణజాల జాలవ 
ర్తనకృతలోక లోకహితధర్మవిచార యుదార వైభనా ! 154 


(7)కలశ నారథికన్యకాకృతి*” కామసుకృతి ఫలోదయా 
లలిత *యాగహు తారితనుకీలాలపూర్ణ సరిచ్చయా 
మలహరాది గిరీశ సేవిత మంజులాంఘికు శేశయా 
జలజ చక్ర గదాసికార్ముక సంగ్రహాచ్చ చతుశ్శయా. 155 
19. అన్నచటికి (యు 20. కద్రు(శి) 21. వరళు(మయు 155 నంఖ్యగల వద్యము 
ములో మత్తకోకిల యనిగలదు కాని లక్షణము నరిగా లేదు. 
150 దశరథరాజనందన చరిత్ర 


- గద్య - 


ఇది శ్రీమత్మర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై 
శ్వర్య ధురీణ శారదాప్రశ్న వివరణ శతఘంటావధాన వినయధునీ 
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధుర వాగ్రైఖరీర్సురీధురీణ 
స్థాపితాశేష విశేష ప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట 
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్టోష్యాది వింశతి 
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్ర పవిత్ర 
తిరుమల దేశికేంద్ర పౌత్ర తిరు వేంగళాచార్య పుత్ర 
మలీంగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన 
దశరథ రాజనందన చరిత్రయను నిరోస్ట్య్ర 
మహాప్రబంధంబునందు తృతీయాశ్వాసము. 


తృతీయాశ్వాసము 151 


శ్రీ 
దశరథరాజనందన చరిత్ర 
చతుర్లా శ్వాసము 
(౮ 
క. శ్రీవేంకట పురుషోత్తమ 
కావేరీమధ్య బదరికావనకాంచ్యా 


ద్యావాస “విశ్రవణకరు 
ణావిత కౌంతేయ కర్పరాద్రినృసింహా. 1 


వ. ఆ తంతి గథాసరణి యెట్లంటేని 2 


బ్‌ 


*నాక నాథజిదాది నంద నాహంకార 
కలిత గాథల కిచ్చనలరియలరి 
హితదండనాయకా హీననీతినిధాన 
చిత్రగాథల కిచ్చం జెలంగిచెలంగి 
ఘనఖడద్గహస్త రాక్షసరాజ సాహస 
హృద్యగాథలకెల్ల హెచ్చి హెచ్చి 
సకల శాస్త్రజ్ఞాన చణకళాధరజాల 
గణితగాథల కర్థిం గరంగికరంగి 
హర్షియినిక్కినట్టి దశాస్యనిర్ణ 
రారినీక్షించి రహితా(గహాగ్ని శాంతి 
కాంతిసంసక్తిం జల్లార్చి కైకసీక 


నిష్టతనయ ఖగారాతి నిష్టననియె. 83 


క.  కీడింత దెలియకే ని 
న్నాడికె సేయంగనిట్టి యందజలాహా 


1. విశగుణ(శి) 2. నాకనాధజదాది (ము) 
152 దశరథరాజనందన చరిత్ర 


యాడంగనట్టి జాడల 
నీడేరెనె, కార్యసిద్దు లిద్ధచరిత్రా ! 4 


చ. అలజడిం “జేసి శక్రదహనార్మజనైర్భత కంధి నాయకా 
నిల ధనదాంగజాద్యఖిల నిర్జర కిన్నర సిద్ధ సంతతిన్‌ 
గలన జయించినట్టి త్రిజగజ్జన రక్షణకర్త కాంచనా 
చల ధృతిశాలి చండతర “*సాహసియైనఖరారి యన్నిటన్‌. ర్‌ 


క. సిరియే జానకియయ్యెన్‌ 
హరియే దాశరథియయ్యె నదిగాక నిశా 
చరనాథ! త్రిదశఘట లే 
గిరి చరకర్తలయి రిలను గీడాడంగన్‌. 6 


బ్‌ 


శృంగార కాననక్షితిజాతసంతతి 
యంతటం ద్రెల్లినట్లాయెనేని 
శిలలచే ఘనరజ [శ్రేణి చేత నగడ్త 
లర్ధి ధాగ్రికి చదునాయె నేని 
కేతనాయత్త గాంగేయ రాజగృహాళి 
యక్కడక్కడ దిన్నెలాయి నేని 
గంధగంధిల దంతి కంఖాణరథరాజబి 
యడరి చెల్లాచెద ర్లాయెనేని 


యరయ నంగళ్ల ధనధాన్య హారణార్థ 

హారసంహతి నలిగాసి యాయెనేని 

నిలిచి నేనాడినట్టి యానీతిసరణి 

యెదకె దృష్టాంతగతిగాదె యదితిజారి. 7 


క. ధరణీక న్యానాయక 
చిరతర శితసాయకాగ్ని శిఖ దేర్చి నిశా 
చరగహనస్థలియట్లై 
సరంగనె యార్చినది లెస్సజాగిక నేలా ? 8 


2. చేసె (శ) & సావానితమై 4 చెద (ము). 


చతుర్జాశ్వాసము 158 
థి 


చ. అకటనిశాచరాగ్రణి! దశాస్య! జగజ్జనయిత్రి రాజక 
న్యక నిటకేల తెచ్చితి రయక్రియ సంధిలం దెచ్చినట్టి దా 
నికి నఘచింతచేం జెనక నేర్చెద, నేరంగ రాదెధాత్రిం గీ 
లికిం జెదలంటురాని సరళిందిలకించంగ లెస్స యన్నింటన్‌. 9 


చ. శరధిందృణాకృతిందెగడి, చంగన చంగన దాటి సీత తీ 
రరసి, యగచ్చటందిరిగి, యక్షనిశాచరకర్తంజీతియయ 
క్షర తరశక్తి లంకళిఖికాక దహించి తరించినట్టి యా 
హరి గనియైన సీత తెజంగారయరాదె నిశాట శేఖరా! 10 


నీచేతంగదలని నీలకంధరు శరా 
సనయష్టిం దృణలీల గినియం జేసె 
నఖిల రాజ[్రేణి నణంగంగందాచిన 
యగ్రజా(గణిశ క్తి నిగ్రహించె 
కంధథి లంఘించి లంకదహించి తిరిగిన 
హరికర్త నేలన నతనినేలె 
తెల్ల గట్టెక్కిన దిట్టనిన్దెచ్చిన 
యాశాక్రి నేకాస్త్రహతి హరించె 


ల్‌ 


ఖచరసంతతి యంతంత గణనం జేయం 

దాది చెట్లెల్లం ద్రైళ్లంగం దటీగినట్టి 

దాశరథికి ధరాంగనా తనయనిచ్చి 

శరణనిన నన్నిటన్‌ లెస్స చారణారి ! 11 


తే. గణనజెక్కిన యాకార కళలచేతం 
జకృనైనట్టి కన్నియల్‌ చాల గలంగ 
సీతందేనేల యందజం జెరచనేల 
లంకంజెడ నేలం లేని కళంక యేల. 12 


ఉ. ఆతతశక్తి సంధిల రణాంగన ధాత్రి నఖండ రాక్షసా 
రాతి హరీంద్ర సారకరరాజిత దీర్హ *కరాసనాంత ని 


ర్‌. శరాననార్హ(యు) శరాసనాంత (శ) 


154 దశరథరాజనందన చరిత్ర 


బ్‌ 


6 దలంగించి(ము) 7 కట్ట(యము) ర వోహాల(మయు 9. పొతజాల నంగతిన్‌(4) 


ర్హాత దృఢాస్ర ధార లధిక క్రియ నీతల లెల్లం ద్రెంచగా 
నాతరి నానయస్థితి యహా! గణియించంగ దాచనేర్చెదే. 


చింతం “దొలగించి సీతా 
కాంతం దాశరధికిచ్చి ఘననయగతి నీ 
సంతతి హిత రాత్రించర 
సంతతి రక్షించంగదె నిశాచర నాథా ! 


ఆనినతనదాయింగని చంద్రహాళి కాలం 
దన్నం, దన్నినదానికి ధరణిజారి 

లేచి యందట నార్తి యాలించనాడె 
సాహసక్రియచే నీతి సడలనీక. 


సీతగాదిది దైత్య శేఖర నీకేల 
నల్లిన యట్టి నీలాహిగాని 
సీతగాదిది దైత్య శేఖర నీనెత్తి 
"కట్టె జారిన యట్టి యశనిగాని 
సీత గాదిది దైత్య శేఖర నీశాటి 
నంటిన యట్టి చండాగ్ని గాని 
సీతగాదిది దైత్య శేఖర నీ యింట 
నట నిల్చినట్టి రక్తాస్యగాని 
నీత గాదిది నీయెడ ఘాతనాటి 
నట్టి “హలహల తీక్లశాతాసిగాని 
మైన నాగాధ లాలించి యతని గృహిణి 
నతనికిచ్చినంగాదె నీ యంగరక్ష్మ 


అనితృణలీలగాం దెలియనాడెధృతిన్‌ కాతజాతసంతతిన్‌ 


దనజనయిత్రిం జేరంజని తత్‌ స్థితి యంత నెజుంగం జేసి చ 


య్యన జలరాశి దాటి సకలాద్రిచ రేశిత లెన్న జెంత ని 


ల్చిన ఖరహంతంగాంచి నతిం జేసి గణించిన హర్ష శాలియె. 


చతుర్జాశ్వాసము 
థి 


13 


14 


15 


16 


17 


155 


క. చేరంగం జీజి యతనిని 
నీరఫ్నాయిగ రచించి నిల్మడగా లం 
కా రాజ్యకర్త జేసెద 


యారాశి ఖరారి సాటి యరయంగ గలరే. 18 
వ. అయ్యెడ 19 
క. ఆ రాజ హేళి హితగతి 


నారసనిధిస్నాయియై దినత్రయి తృణశ 
య్యారస శయనించె నిరా 
హార క్రియ చేత నిష్ట యతిశయిలంగన్‌. 20 


చ. _ జలనిధిగాంచి దాశరథి చక్కంగ సాగిలి లేచి నిల్చినన్‌ 
లలితతరంగ నిరత రుళం ర్సుళ లెల్లెడ హెచ్చ, తారకా 
స్టలిం దెలియంగ నిక్క దనసనంగడి చక్కని దాయికా స్టితిన్‌ 
తెలియంగం జేసి హృజ్ఞనిత తీక్లతరాగ్రహ దృష్టిం దేరంగన్‌. 21 


క. దాశరథి నింగి యంటిన 
నా శరనిధి కెగసి కరశరాసన యష్టిం 
దాశరథి శస్త్రిం దిగిచి ది 
గీశ రథిక లేఖ లెన్న నెద సంధించెన్‌. 22 


వ. అంత 28 


క. ఆనారాచక్రియంగని 
దీనాకృతి జలధి జడసి ధృతి ధరణీ జా 
జాని చరణా[గ్ర సంస్థ లి 
కానతి రచియించి కీలితాంజలి చేతన్‌. 24 


ఉ. _ ఇంతనె నా తెజింగరయ కీర్య ఘటిల్లంగ లేచి కేల న 
త్యంత శరాసయష్టి సరినల్గెై నయించంగ నేల నాదినీ 
సంతతి రాజ సంతతి రసాస్థలి కార్యగతిన్‌ రచించదై 
త్యాంతక సాగరాఖ్యం దనరారితిం జిల్లరగాథ లేటికిన్‌. 25 


156 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. జగతి నిట్టి సగర సంతతి సాక్షాత్మ 
రించి యాది హరి జనించె నన్న 
కాంక్షనలరి నాడ కాక సేయంగ *నెద్ది 
దారి కీర్తిధారి! తాటకారి! 26 


క... నీ చరణ దర్శన స్థితి 
నీ చరణ “క్షాలనాది నియతఖ్యాతిన్‌ 
నీ చరణారాధనగతి 
యాచరణశ్రీ ఘటల్లైనయ్య నరేంద్రా ! 27 


ఆ.వె. అనిన ఖరనిశాచరారి యాగాధల 
కలరి కినియకే శరాసయపష్టిం 
జిత్రశస్త్రఘటన జేసితి నిది రిత్తం 
గాదటన్న జలధి *కలంగనాదె. 28 


క. అనఘా ! నీచే సంధిం 
చిన సాయక ధార రిత్త సేయంగరాదే 
గనక తెలియంగం జేసెద 
ననతక్రియ దీని లెస్స నాలించంగదే. 29 


త్త ధనదాశ, ననంతనరా 
శనకర్తల్‌ గలరయా రసనాయక ! త 
దనశప్రికచే నందజ 
యి 
గనియలు సేయంగ రాడై గ్రచ్చజ ననినన్‌. 30 


చ. శరనిధి యాజ్ఞ దాశరథి చండశరాసన యపష్టిశింజినీ 
ఖరతర శస్రినేయం "ేదనకాంతి దిగంత నిశాటసంతతిన్‌, 
సరగ హరించి తాం దిరిగి చండశిఖల్‌ నెరయంగం జేరి త 
చ్చరధి దనర్చె ఖేచరరసాచర కీర్తన లెచ్చనయ్యెడన్‌. 31 


త్త తన చెంగటి హరి సేనలం 
గని, నీరధి గట్లచేత గట్టంగ శాసిం 


10. నద్ధి (ము) 11. క్షార నాథినయత ఖ్యాతిన్‌ (యు) 12. కనంగ నాడె(యము). 18. 
ధన కాంత (4) 


చతుర్జాశ్వాసము 157 
థి 


చిన దైత్యహంత యానతి 
“ఘనతర క్రియం దాల్చి దిశల కరంగిరి సరగన్‌. 32 


క. తత చక్రనదాంతర సం 
స్థిత ధరణీ శిఖరి ఘటలం దెచ్చిన జలధిన్‌ 
ధృతిసంధిల కేగల్టై నల 
క్షితిధర చరనేత సాటి సేయంగ గలరే. 383 


శా. ఆలంకా స్థలిందాక కంధినయచర్యం పోట్ల గట్టించి తా 
హాళిన్‌ రాక్షసహంత సద్దిరి చరాధ్యక్షచ్చటాసంగతిన్‌ 
జాలా రాత్రిచ రేశితల్‌ కలంకచేం జల్లించంగా నింగి జే 
జేలెల్లన్‌ గణియించంగా నడచె నక్షీణక్రియల్‌ దీరంగాన్‌. 34 


ఆ.వె. ఇట్టి సరణి గట్లకట్టదారి నిశాచ 
రారి యర్మనంద నాదికీశ 
ఘటల" నెనసి శీఘ్రగతినంతనే, త్రిశ్ళం 
గాద్రినెక్కి నిలచె హర్షశక్తి. 35 


వ. అంతట నసంఖ్యలైన హరిసేనలచేత త్రిశ్చంగగిరి నిలిచి దాశరథి గంధ గజ 
కంఖాణశతాంగ శాలలచేతం గింజల్మ రంజిత కంజాత సంజాత రసా క్రాంత 
కాసార తటాక దీర్ణికలచేత సకల ధరణిజ లతాంత రసస్థగిత దిగంతశ్ళంగార 
కాంతార రేఖలచేత గాంగేయసాలహీరకలశ కేతనాయత్త రాజసదన 
ఘటలచేతం జెంగలించి రత్నచ్చాయల నాకాశసరణి నలంకరించెడి లంకానగరి 
దర్శించి, గణించి తలంగదిలించెడి యా రాజ హేళింగైకసీకనిష్టనిశాచర 
నేత చేరంజని 36 


ఆ.వె. అనఘ లంక చిహ్నలరసితి నాచెంత 
కైకసేయ దితిజకర్త నిఖిల 
హితనిశాటనేత లెంచనాస్టానియై 
తనరెంగాన నతని గనంగరాదే. 37 


14. అనతిక్రియ(గ 15. గట్టిరల (3) 16. గట్టగట్టించి. 17. ఘటలనాననీలంక 
గది యంగజనియి శ్రంగాది యెక్షి నిలిచె వార్షళ త్త (4) 


158 దశరథరాజనందన చరిత్ర 


క. తెలియంగ సెలంగ కే, లర 
సెలంగ దలలచేతం దనర రత్నశిలా 
కలితాలంకార స్థితి 
నలరెన్‌ లంకాధినేత నల్లనం గంటే. 38 


2 


కాలాగ్ని తీక్టఖడ్గలతల్‌ ధరించె రెం 
డెడల రాక్షసకర్త లెచ్చరించ 
నయశాస్త్ర చణదండనాయకచ్చటలకా 
ర్యాకార్యనర్తన లతిశయిల్ల 
కిజిగతి రసాతల గగనచా రేశిత 
లయ్యెడ జయలిడ హాస్యగతిని 
నాక నాథజిదాది నందన రేఖల 
సాహసాలంక్రియల్‌ సందడిల్ల 
నసదృశ హిరణ్యఖచిత సింహాసనాగ్ర 
ధర నధిష్టించిన దశాస్య దైత్యనేత 
కట్టె సాక్షాత్కరించిన కాలదండి 
దండి దనరారె నంతంత ధరణినాథ. 39 


వ. అని యాడిన దాశరథి సంతసిల్ల లంకా నేతం గాంచి 40 


తే. _ ఎంతసిరి ఎంత యాకృతి యెంతశక్తి 
యెంతతే జెంత నిల్మడ యెంతదండి 
యట్టి సాహిసిగాంచిన యట్టితల్లి 
సత్రియ గణించగలండె యాస్రష్టయైన. 41 


చ. అగజాజాని ననేక కంధరలచే చినర్థించె జన్యస్థలిన్‌ 
దిగధీశాదితినందనచ్చటల నర్ధిం గెల్చి శంకించకే 
తెగి కైలాసగిరిన్‌ దృణాకృతిగ నెంతేగాన నీతండహా 
జగ దారాధ్యత హెచ్చ నేరండె సదాచారక్రియన్‌ జెందినన్‌. 43 
18. ఈ పాదము నగమేయుందడందక్సాన దాని బూ ర్తి గావించితి- ఇట్లు లోఖనకర్త(ము) 
జగతిరనాతలం గగనచారితలయ్యెదను నెదలందు జంకును ధరించి(యము) జగతిరనాతల 
గగనచారేశితలయ్యెదం జయలిడి వోన్యగతిని(€) 19. నర్చించి జన్యస్థ లిన్‌ (€) 


చతుర్జాశ్వాసము 159 
థి 


క. ఈ నర ఖాదాగ్రణి నె 
య్యాన సదాచార నియతియలరి నడచె నా 
నేనైనం నిర్ణించం 
గానేర నటన్న నార్మి కాకఘటిల్లన్‌. 43 


క. నాతల్లి యైన ధరణీ 
జాతం దాశరథి చరణజలజ ధ్యాన 
ఖ్యాతక, రక్షిత జనసం 
ఘాతన్‌, జెజసాలనిడియె గాయని ఢాకన్‌. 44 


ల్‌ 


సింగిణియల్ల నా నింగికి నేగసిరా 
సకల *సంహారాతిశయతచేత 
నాస్థానియె నిల్చినట్టి లంకా నేతం 
జేరి చండతరాజి *ోజేసియంత, 
దండ నాయక రాజి దండించి కాంచన 
ఘటరత్న కేతన కలిత రాజి 
శాలలనన్నింట జగతి ద్రెళ్లంగందన్ని 


ఢాక లంకా రాజధాని గలంచి 


దృఢ జయానంద సాహస శ్రీలందనరి 

తిరిగి యేతెంచి దాశరథి క్రితీశ 

హేళింగదియంగ జని కాళ్ల కెరంగి కీశ 

సేనలెన్నంగ దనరారెం జిత్రకళల. 45 


వ. అయ్యెడ లంకానేత కీరసారణాఖ్యాకచారనిశాచరకర్తలచే దాశరథి శృంగగిరి 
శిఖరి ననంతసంఖ్యలైన గిరిచర సేనలచే నిలచిన జాడం దెలసి 46 


క. హరసఖది[గ్రాజగ్భహా 
గ్రరసాస్థలితా దశాస్యఖ చరారి నిరం 
తరహితసంగతి నిలిచెన్‌ 
సరగన *ోలెక్కించ రాని ఛత్రచ్చాయన్‌. 47 


20. నదాదారనియతి(4) 21. దాశరధి చరణధూన ఖ్యాతన్‌ (€) దాశరథి... దాన(యు) 
22. నకల నన్నావోతి 28. చేనిచెంత 24. లెక్షించరాని(శి), 


160 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


నింగిగానరాని నీదనిండినగాంచి 
దాశరథి దశాస్య దైత్యకర్త 
శక్తిగాగం దెలిసి సకలఖచరధరి 
త్రీచరాళి గనంగ తీక్టసరణి. 


క్షితితనయాధి నేత తనచేతి శరాసనయపష్టి నారి నం 
చితిగతి నస్త్ర సంఘటనం జేసి దశాస్యఖగారి ఛత్రసం 
తతి తృణలీల నేసిన యధాయధలై జలరాశి నల్టిశల్‌ 


క్షితి గలయంగనిండె నహిసిద్ధఖగాండజ రేఖ లెన్నగన్‌. 


జానకీజాని శరహతిచే నిశాట 

నేత ఛత్రాళి గండ్రలై నేలం ద్రెళ్లె; 
ోోయల్లరాజ గృహస్థలి యా రిడిగ్గి 
హిత నిశాచర కర్తల నెనసినంత. 


తనతల్లి యగ్రజనయిత 

గని చేరంగ జీజి రత్న కలితహిరణ్యా 
సనధర నిల్మడ సేయిం 

చి నితాంత స్నేహసరణి జెందంగనాడదెన్‌. 


ఎన్నికనిశాట సంతతి కెల్ల నాస 
చేత కల్యాణసిద్ధిగా జేయనైన 
యార్తినడ చంగ నన్నింట నలరినట్టి 
నన్నిచటి కేగం జేసితి నీతిదెలియ. 


జలధి దరాధరతతిచే 

నలరంగ గట్టించి రాక్షసాదిత్రిశ్చంగా 
చల ధాత్రిన్‌ గిరి చరసే 

*నలచేతన్నిలిచె సట్టి నడకలం దెలియన్‌. 


48 


49 


50 


51 


52 


53 


అని యిట్లాడిన లంకా నేతంగాంచి *కైకన జనకాగ్ర జనిశాటకర్త 


యా(గ్రహించి 


54 


25. అలు (గ) 26. నల చేదిన్నిల సెనట్టి నడక దెలియంగన్‌ (ము) 27. కైకసిజనతా 


(గ్రజనిశాటకర్ణ (శి) 


చతుర్జాశ్వాసము 
థి 


161 


ల్‌ 


శోశతధ్భృతిచే నద్రిజాజానిచే చిత్త 

కాంక్షితార్థస్థితి గాంచి కాంచి 
అష్ట దిక్కర్తలనైన దృష్టికి దేని 

నందన సంసిద్ధిం జెంది చెంది 
ఆగణిత *రత్నాకరాంతరస్థలరాజ 

ధాని సంఘటిలంగం దనరితనరి 
గంధనాగ శతాంగ కంఖాణ సైనిక 

శ్రేణి రంజిల్లంగం జెలంగి చెలంగి 


అంచిత స్థితి శ్రీలచే నతిశయిల్ల 

లెస్సగా *సంచరించంగ లేక లేక 

నిఖిల హితరాక్ష సేశితల్‌ నిందం జేయ 

జెడంగ రరిగాంగ సీతం దెచ్చితి దశాస్య ! ర్‌ర్‌ 


కం. శ్రీనిధి ధరణీ కన్యా 
జానినడక నిఖిలదిశల సరిదాకంగ *న 
జ్ఞానిగతిన్‌ నన్నడగం 
గా నేటికి కైక సేయఖచరారాతీ! 56 


చ. జలనిధి సేయందాలిచిన చండశరాసనశస్త్రధారచే 
నలయలకాధినాయక దిగంత ఘనత్రిదశారి రాజితే 
ఖలతృణలీల నర్థిఘటికం దెగటార్చిన పజ ల్రేశ్ర స 
ల్లలితకథాచ్చటల్‌ దెలియలజ్ఞ ఘటిల్లదె రాక్షసాగ్రణీ. ర్‌7 


క. రాక్షససంతతి నెల్లన్‌ 
శిక్షించంగ సకలదిశల శిష్ట జనాళిన్‌ 
రక్షించంగ శ్రీహరి దా 
నీక్షితిజనియించె జానకీ శాకృతిచేన్‌. ర్‌రి 


ఉ. చాలది గేశితల్‌ సకలచర్యల నర్చన జేయ నన్నిటన్‌ 
జాలినయట్టి నన్నధిక సాహసశ క్తి గ్రహించి తెచ్చి కా 


28. శరధద్భుతి(గ) కాని పాఠము నరసముగా లేదు. 29. రత్నాకరాంతర (శ). ౩0. 
అంచిత శ్రీలీలచే చబాలనతిశయిల్లి (4) 8౩1. నంచలించంగ లేక కాక (4) 
32. అజ్ఞాన గతింనన్నడగంగా నేటికి ౪) ౨౨ చక్రహాస్త (వా) శాక లేశ(యు). 


162 దశరథరాజనందన చరిత్ర 


రాలయధాత్రి డించిన నగాహితనందన కీశ నేతం దా 
లీలహరించె, నాతనికి లేరిక సాటి జగత్రయింగనన్‌. 59 


క.  నీసరి జేజేలెల్లన్‌ 
సీసీయనం జిన్నదాయిచెల్లెల్‌ గదియన్‌ 
నాసిక గోగిలించె, ఖలా 
గ్రేసర ఖరచారణారి గీటణంగించెన్‌. 60 


ఆ.వె. ఏనెతింగి నంత నెరుకగా జేసెద 
నియతి నాలకించి నేర్చెదేని 
జనకతనయనిచ్చి శరణన్న దేలెస్స 
గాని యన్యచింతంగనంగ నేల. 61 


క. అనియాడినట్టి తాతన్‌ 
గనదాగ్రహదృష్టిచేత గడకనిచి, దశా 
నన నిర్ణనారి నిజహిత 
జనసంగతి నధిక నీతిసంధిల నిలచెన్‌. 62 


హ్‌ అంతనక్కడ 


ఉ. *కంగకతా దయాజలధిగాన ధరాతనయాధినేత, యా 
చెంగట నిల్చినట్టి హరిసేనల నేరలనడ్డ సేయకే 
*్యయంగద కీశకర్త నతిహర్ష గతింగని చీజియన్నింటన్‌ 
సంగతి నాచరించి దృఢసాహసచర్య గణించి నీతిచేన్‌. 63 


ఆ.వె. అనఘ లంక కేంగి యాదశాస్యనిశాట 
కర్తకధిక నీతి కార్యచర్యం 
దెలియం జేయలెస్స, తెలియని నాటికి 
తిరిగిరాగ రాదె తీక్షసరణి. 65 


చ. అని ఖరరాక్షసారి దయనాడినయాజ్ఞం దలన్‌ ధరించి, చ 
య్యన హరి"కర్త లంక కతి హర్ష రసస్థితి సంధిలంగ చే 


84. గోయించె (శ.గ) ౨6. కంగదతా (ము) 36. అంగదకీశకర్త(ము) ౨7. లంకకర్తకతి (4) 


చతుర్జాశ్వాసము 163 
థి 


రనరిగె కాంచనాసన ధరన్‌ దనరారినయట్టి కైకసీ 
తనయ నిశాచరాగ్రణి నధః క్రియచే గని నిల్ఫెనిల్చినన్‌. 66 


వ. ఇట్లు నిలిచిన యంగదహరింగాంచి లంకానేత యా(గ్రహించి. ** 67 


కః వ్‌ యాఖ్యన్‌ వ9న్స్మ్క్రనయిత 
నీ యేలిక, నీ చరిత్ర, నీసంస్థలి, య 
త్యాయతగతిచే దెలియం 
జేయం గదరా! యటన్నం జెదరకయాదెన్‌. 68 


ఉ.  నిన్నని గెల్చి తెచ్చి చెజనించిన క్షత్రియకర్తం జేరి కే 
లన్నిటిం జెండిరాల్బిన ధరాదితిజాగ్రణి, యడ్డకట్టనన్‌ 
జెన్నడ గించినట్టి జగజెట్టి, రసాతనయాధి నేతచే 
నెన్నికంగన్న దాసకరినే నెజింగించెద నాలకించరా. 69 


క. సారతరశక్తి నిన్నా 
కారాగ్భహధాత్రి నడ్డకట్టిన ఘనశై 
లారాతిజాతహరి దా 
నారయ నాతండ్రి యంగదాఖ్యనలరితిన్‌. 70 


క్త ఏనెలింగించిన జాడ, ద 
శానన కాంజేసితేని యఖిలశ్రీ సం 
తానహిత దైత్య సంతతి 
కానంద క్రీడ గాదె యది యెట్లన్నన్‌. 71 


ఉ. ఆ నరనాథ కేసరి దయానిధిగాన నిశాచరేంద్ర ! నె 
య్యాన గణించి నిన్నరయ నంచిన నీకిట దేహరక్షగా 
నే నెటింగించి శీఘ్రగతి నేంగితి నాచనినట్టి దానికిన్‌ 
జానకినిచ్చి ధాత్రిసిరిసంధిల హెచ్చంగరాదె యన్నింటన్‌. 72 


క. తెచ్చిన దానికి గ్రక్కున 
నిచ్చిన యది లెస్స, సీత నీలేని యెడన్‌ 


తితి. ... (గ్రహించి నల్టిశల్‌ గలయ నిరీక్షించి(4), 39. నిననయిత (ము) 


164 దశరథరాజనందన చరిత్ర 


జెచ్చెజ సంగర ధరణిం 
(గచ్చజ నిల్చిన నదినీతి గాదే తెలియన్‌. 73 


బ్‌ 


అల్మ *తాటకం గెల్చి యతి యష్టి రక్షించె 
శిలనాతిగాం జేసె, చిత్తజారి 
ఘనశరాసన యష్టిగండ్రించె, రాజారి 
దండియడంగించెం, దల్లి యాజ్ఞ 
కాన కేంగి నిశాటకాంత నాసిక గీసె, 
నని ఖరాదిఖలసంహతినడంచె 
శాక్రి ఖండించె, హెచ్చంగనార్మిం దయనేలె, 
కంనిధి గట్టించె గట్లచేతం 


దరలి నీదాయి యాతని దండజేరి 

లంక చెంగట నిల్చెనే శంకలేక 

యట్టి జగదేక కర్త “కీ తాధినేత 

జడత నరలీలంగా దలంచంగనేల. 74 


చ. ఘన ఖర రాక్షసారి కరకాండ ధృతాశని చండసాయకా 
సన దృఢ శింజినీ గళితసాయక కీలిదశాస్య ! నీ నరా 
శనతతి కాననచ్చటలు ప్రగ్గగజేయని యాదినేధరా 
తనయను నీతినిచ్చి సిరి దాలిచి హెచ్చంగరాదె యన్నిటన్‌. 75 


శ అనియాడిన నంగదహరిం 
గని దశకంధరనిశాటకర్త హృదయసం 
జనితా(గహ కాలానల 
ఘనకీలన్‌ నింగినిండంగాం దెగియాదెన్‌. 76 


చ. ధర చరహీన ! నీజయితం *దెగటార్చగం జేసినట్టి దా 
శరథి జయించలేని యది జాలదే, చాలక యాతనిగాని సి 
గ్గరయంగ లేక నల్టిశల యంత దలార్చి హరించదాసతం 
దిరిగితి, యాశ్రయించ జగతీస్థలిలేరె నరేశితల్‌ గనన్‌. 77 


40. తాటక దెల్ఫి (ము) 41. సీతాధినేత(8) నరాధి నేత(యు). 42. దెగటారగ(యు) 


చతుర్జాశ్వాసము 165 
థి 


మ. _ నరనాగత్రిదశ క్షితీశతతి దైన్యగ్గాని నేతెంచి కిం 
కరలీలన్‌ జరియించి, చిత్రహయనాగత్రేష్ట గాంగేయ ర 
త్నరథాలంకృత తారహార ధనధాన్యశ్రీల రంజిల్లంగా 
సరిగా నాతని నెన్న నేల నహహా ! చాలించరా యంగదా ! 78 


క. *క్రనక్రట నేనంట శరణని 
యననంట సీతం దనకడకు ననిచెదనట తా 
ననిచిన నిజనగరికి హా 
చనునట యీరీతి యెందు జరుగంగలదే ! 79 


క. గట్లకదన్‌ నిల్మడలై 
చెట్లంగల కాయలెల్ల చెడదిని యాహా 
*క్రాట్లాడెడి హరిఘటల ని 
కెట్లన్నరకీట నిరతి నేతెంచిరిరన్‌. 80 


ఉ. _ ఎన్నికచే నగస్య జటిలేశిత తా నరచేతదాల్చి యా 
సీకన్నిధి ద్రాగినట్ల, ఘటకర్ణనిశాచరకర్త కేచ, నా 
యన్నర కీటకాగ్రణి సహాయత, నానగచారి రాజి న 
చ్చిన్నగతిన్‌ హరించి కడజేసి, తినంగలడేల యంగదా ! 81 


ఆ.వె. తల్లి దండ్రి కెడసి, దాయాది సంతతి 
కెడసి, గహనధాత్రి కేంగినట్టి, 
తాననంగ నెంత, తాట కేయారి న 
న్నేలరేచి యాడ నేరంగలయడె!. 82 


చ. అనత కరీంద్ర సైనిక శతాంగ హయస్థ్థితి లేక, చండసా 
ధనగతి లేక, దాయితన దండయిరా, నలినంఘిచారియె 
యని రచియించ నేంగెనంట, యానరకీటకకర్త కట్టయా 
తనిసిరి నాజయ(కియ, నిదర్శన సిద్దిగ గాంచి యాడ రా! 83 


43. ఈవద్యము కొంత శిథిలమగుటచే వూర్తిగావించితి(ము) ఇట్లు లేఖనకర్త. 44. 
కొట్లాడెడి 45. కంనిధి : సముద్రము. 


166 దశరథరాజనందన చరిత్ర 


కాకచేం దాటకి ఖండించె నననేల ? 
నలినాతి నిర్జించి నాండదెంత ! 
హరిశరాసనయపష్టి హరియించెనననేల ? 
“యలకట్టె గండ్రించి నా౭డ దెంత ! 
క్షతియారి కడంక సడలించె నననేల ! 
నల యగ్రజుని గెల్చినాయడ దెంత ! 
తాటకేయే*” ఖరారి దండించె నననేల ? 
“ోయలనిజ్టి శాసించి నాండ దెంత ! 


ర్‌ూ 


యహహ |! నీరథిగట్టించె ననంగ నేల ? 

నీళ్లకడ జేసినట్టి యానీట దెంత ! 

తాననంద నెంత నేనెంత ధరణి జాని 

గీటడంచెదరా కీశకీట కేశ ! 84 


క. ఖర రాక్షస కర్తన్‌ సం 
గరధాత్రి జయించెం దాటకాహంత యటం 
సగరయం గూకలు జేసెద 
చిరకాల శరీరధారిం జెండిన దెచ్చే ! 8ిర్‌ 


క చెట్టందె దాగి, శాక్రిన్‌ 
నెట్టన శితశస్త్రిం ద్రెళ్ల నేసిన యదియే 
కట్టడ? క్షితిధరచారిన్‌ 
గట్టించిన నిందగాక కీర్తికలిగెనే ! 86 


క. తెలియంగలంక చండా 
నల కీలల సగ్గ జేసి నాందని హరి ని 
చ్చల గణియించంగ నేలా 
*ోయెలుకలం జర్చించరాదె యిలాటితరిన్‌. 87 


46. నలికట్టా నిర్ధించె నాతండెంత ? (శి) నాడదెంత ? బదులు నాతందింత ? (శ) 
47. ఖగారి (4) 48. నలినర్థి (ము) 49. అరయక గణనల్‌ చేసెద 650. 
గెట్టించిన నిందగాక కీర్తి గలిగెనే (ము) 51. యలికల యర్చించరాదె 
యింటింటకదన్‌ (4) 

చతుర్థాశ్వాసము 167 


5%ళ్టాదిలంక కె లంఘించిన 

ఫొసరణ్రిగణించంగ నేల చాజల్‌ జెల్లల్‌ 

శరనిధి కీతల కాతల 

యరయంగ ోనీదెననరాదె యంగదకీశా ! 88 


అని తెగనాడిన దశానన ఖచరారి గంధకరటి పై లంఘించిన కేసరి చందాన 
నెగసి దశశిరః కిరీట (శ్రేణి సడల్చి, హాటక శాటికల్‌ చించి, గాత్రకీలితాలం 
క్రియల్‌ జార్చి, యాస్థాన దండ నాయకనేతల ఖండించి, ధన ధాన్యశాలల్‌ 
చెల్లాచెదరం జేసి, లంకా రాజధాని గలంచి, తిరిగి, (త్రిశ్చంగాద్రి) స్థలినిల్చి, 
దాశరథికి సాష్టాంగ దండక్రియ లాచరించి, యాద్యంత క్రియలటింగించె 
నక్కడ 89 


అనతాంగద హరి కరతా 

డన చర్యన్‌ గాత్రయష్టి డస్సి కలంకచేం 

దన సదనాంత స్థలికిన్‌ 

జని దశగళ నిర్ణరారి జడియంగ నంతన్‌. 90 


ఆ లంకానగరీ స్థలిన్‌ జనక కన్యాజాని యాజ్ఞారతిన్‌ 

జాలా సందడి నర్మజాతహరి రాజ శ్రేణి శంకించకే 

సాలస్యందన ఖేయదంతి శకటి శస్రాస్త్రశాటి నటి 

శాలాహాటక దీర్థికల్‌ చెరచి యిచ్చన్‌ గన్నదేగా గతిన్‌. 91 


లత (శి) లో లేదు......... జెల్లెల్‌ (గ) 54. నీదంగరాదా (శ). 


వ. 


ఉ. 


168 


52 తిరి వద్దము తరువాత ౪” వ్రతిలోగల పద్యములు: 
అదిగాక నా యంతఃకరణ స్థితిం దెలియం జేసెద 


కానంగ నేర కే యల్భత గాథలి కేటికి నాడనక్నటా 
కానం జగజ్జనిత్రి తన కీర్తిన దెచ్చిన (యట్టి) జానకీ 
జాని కరాస్త్ర ధారం దెగి సద్గతి గాంచెదనన్న కాంక్షచే 
నేనిట నింతం జేసితి గ్రహించర నాతెజం గెల్ల చల్లంగన్‌. 


జనకజ సాక్షాత్రిజగ 
జ్ఞననీయతి సాదరచరయా... 
యన... 


దశరథరాజనందన చరిత్ర 


బ్‌ 


ర్‌ర్‌. తననేనల్స్‌ 56. గిరిశానన జిజ్ఞగారి (ము) 57. చరణకటక ర్లుళర్షుళల చేత (4) 56 
కలిత నిన్ఫాణఘణం ఘణంచేత (4) 59. ఈ చరణము శిగ (ప్రతిలో లేదు. 


గిరిచరత్రేణి లగ్గ కెక్కిన దశాన 

నాది తేయారి, డిగ్గంగ నడచియల్మం 
జింత హరిజిజ్ఞగారాతిం జేజంజీఠి 
యనిరచించంగ ననిచిన నతిశయిళ్లి. 


ఘనదశకంధరాజ్ఞ నతిగాఢ నగాహిత జిళ్టగారి రా 
నని రచియించ నర్మతనయాది హరిచ్చటలెల్లం దాటి చె 
ట్లనచం, ద్రిశ్చంగగండశిలలన్‌ నలినేయంగ దాళ లేక చ 


య్యన నిజరాజధానికి నయక్రియచేం దిరిగెన్‌ దృఢార్తియె. 


5ళ్రన క్రేలన్‌ దారానం 

దనహరిచే దెగినయట్టి దానికి గోగిరిశా 
సనజిత్సు రారి యరిజన 

హననేష్టి రచించదలంచి యనద్భశగతిచేన్‌. 


ఆహితజన యజ్ఞ కారియె యలరియజ్ఞ 
యందధిక చిత్రజయశరాంగాస్త్రశక్తిం 
గాంచి, రాత్రించర[శ్రేణి గణనం జేయ 
హెచ్చ లయకాల చండ చండీశ లీల. 


చండ కాండాసన జ్యాటం క్రియలచేత 
గణితనిస్సాణ ధంధణలచేత 

యధిక దైతేయ రాజాహం క్రియలచేత 
575రణసుకట రుంరుణళ చేత 

గంధగంధిలదంతిగణ ఘీంక్రియలచేత 
5్పంట్రి కాయత ఘణఘణలచేత 

కరహేతి సంఘాత కషఖం కియలచేత 
5ిట్టున రథ్రచక్ర గర్హరలచేత 


కదలె హరిజిన్ని శాచరకర్త ధాక 
హరిశిఖకృతాంత నైర్భత శరధినాధ 


చతుర్జాశ్వాసము 
థి 


92 


93 


94 


95 


169 


ఖగధనాదీశ కాళికాకాంత సకల 
ఖచర నేతల కట్టెదల్‌ గాసిం గలంగ, 


అజికేతెంచినట్టి శైలారిజిన్ని 
శాటకర్త నదల్చి యే శంకలేక 
నగచరగ్రేణి గదియరంతయ్యె, దిశల 
నింగి చారణ సంతతి చెంగలించె. 


కటచరణాధరాధర నఖస్తనకీకస కర్ణ నాసికా 


96 


97 


నిటల కరాస్యదంత కచనేత్ర కటిరో గళాస్యజంఘికా 
చృట లసిధారలన్‌ క్షితిజ శాఖలచేం దెగి జన్యధాత్రి నం 
తట కలయంగ ద్రెళ్లిరంట దైత్యహరీ శితలేక చర్యలన్‌. 98 


ఆ రసాతల జలనిధి యచల కెగసి 
కలియ దిశలెల్ల నిండిన కరణి నధిక 
సాంద్రరక్త తరంగిణీ సలిలధార 
కేం నాయాజి హరిసేన లెచ్చరించ. 


ధృతి నగచరోధాత్రి చరే 

శిత లిత రేతరద్భఢాజి సేయంగ నెంతే 
క్రితి చరఖే చరతతియా 

తతగతి గానంగసాగె నాయాయెడలన్‌. 


అల్మచే నిం[ద్రజిత్జ చరారి కలిత 
హయధృతరధాంగ సంగతి యంతరిక్ష 
సరణి కెగసి, జలంధరచ్చాయ నిలిచి 
చిరత రాదృశ్య గతి నాజి సేయసాగె. 


ఆ కటిక రేయి నిండిన 
చీంకటికిన్‌ రెట్టియైన చీంకటి సేయన్‌ 


99 


100 


101 


60. 96 So. వద్యము తవ చరణము 2 వ చరణముగా, 2 వ చరణము 4వ 
చరణము గా, 4వ చరణము మూడవ చరణముగా గలవు(శి). 61. గళాస్ర( 


170 


62. లెసంగె (8) 68. రాత్రి(౭ి). 


దశరథరాజనందన చరిత్ర 


నాకధరిత్రీ తలదిశ 
లేకాకృతియైన నాత డిద్ధ క్రియచేన్‌. 102 


త్త కాలానల చండశిఖా 
జాలిక, సచ్చత్రికల దిశల్‌ తలకంగా, 
లీలన్‌ గిరిచర నేతల 
నేలన్‌ ద్రెళ్లంగ నేసె నిశిత క్రియలన్‌. 103 


చ.  అనిదశకంఠనందన ఖగాహిత కర్త హృదంతరాళ సం 
జనిత దృఢా(గహాగ్నికణ సంతతి కన్షడలన్‌ దిగంగధా 
రనగరిచారి రాడ్ధటల రానెలలన్‌ హరిసాయకాహతిన్‌ 
ఘనతరశక్తి గట్టి తిరుగన్నిజ సంస్థలికేంగ నయ్యెడన్‌ో 104 


తే. కైక సేయాజ్ఞ త్రిజటదాం గగనయాన 
సంసలకిత నందన జక్క జేర్చి 
థన 
కరనశ రాహతి ద్రెళ్లిన రాచనెలల 
రోగానగాజేసి తిరగయక్కానడించె. 105 


న. అంత. 106 


క. తన జ్ఞానదృష్టిం దశరథ 
తనయక్షితినేత లర్థి ధరణీస్థజా 
రినజాడం దెలసి, కలహా 
శన జటియేతెంచె నింగి సరయక్రియచేన్‌. 107 


చ. తదఘన దేహయప్టి ఘృణి ధాత్రిదిశల్‌ కలయంగ నిండంగా 
దన కలకంఠగాననిద క్రియ చక్కంగందేనె లీనంగా 


60. 104 తర్వాత ౪8” వ్రతిలోగల వద్యము. 
కం. తన తండ్రి కాజయక్రియ 
యనతస్థితిం దెలియం జేయ హర్షించి దశా 
నననిర్జరారి నయగతి 
తనయా([గణిం గౌంగిలించె దయచేనంతన్‌. 
(5 ఆశ్వాసము 80 పద్యమునకు దీనికి పోలిక గలదు.) 
61. కర (4) 62 కనగ శానించి.... 106, 107 నంఖ్యకుగల భాగములు శి. గలలో లేవు. 


చతుర్జాశ్వాసము 171 
థి 


దనకెనమయైనయట్టి జడదారి జతల్‌ గనిసాగిలన్‌, రణా 
శన జటికర్త, దాశరథి సన్నిధినిల్చి గణించె నేడ్తెరన్‌. 108 


తే. అజ! జగన్నాథ! నిఖిలేశ ! యార్తరక్ష ! 
త్రిణయనారాధ్య! యనఘ! నీ తేజియెన 
తార్‌క్ష్యఖగ నేతందలంచిన ఢాక, నాగ 
శరాహతి హరించగలదన్న చక్కందలంచె. 109 


వ.  ఇట్లుం దలంచిన 110 


నిండిన ఢాకచే నెగసిన నింగిదా 

జిగి యజాండ “ఘటకట్ట గడయంట 
రెక్కల్లార్చిన నిక్కిన గట్లెల్ల 

గెంటు గృధ్రాండజ క్రియలనాడ 
నచల కాళ్లానిన యహి రాజశీర్ష సం 

తతి కండలగిలి కిందటికి దిగగ 
ఘన శీఘ్రగతి దేరం జనదాని జాడల 

కోధరధరాద్రిచ్చటల్‌ తెరలి కదల 
హరిశిఖీ కృతాంత నైర్భత శరధి రాట్స 
దాగతి, ధనేశ కాళికాధ్యక్ష సాధ్య 
ఖచర కిన్నర చారణ గణన లెసంగ 
నీడ జాగ్రణి యేతెంచి నిశిత చర్య. 111 


2 


చ. అలయంగ నింగిదారి జనినట్టి సితాస్య ఖగాధి నేత రె 
క్కల నెణిగాలి రానెలల గట్టిన తనీల గళ్లాస్త్ర రేఖలన్‌ 
గలయంగ డాకి నంతటనె “కంనిధిగాతుగ నారసాతల 
స్థలికరిగెన్‌, దిగీశఖగ సంతతి సంతసిలంగ నయ్యెడన్‌. 112 


తే. _ లేచినిలిచి నట్టి లేరాచ నెలసర్ల 
గాంచి కాళ్ల కెజంగి గణనం జేసి, 


67. ఘటికట్ల కడనయంట (శ. గ) 68. ధరాధరచ్బుటల్‌ (4) 69. నీలగశాస్త 
(ము) 70. కన్నిధిగాతగయా(ము) 


172 దశరథరాజనందన చరిత్ర 


సరస శేషశాయి సన్నిధి కా యండ 
జస్థిరాధి నేత చనియెనకట. 113 


క. హరిహయదిశాద్రి చెంగట 
హరిగానంగనైన రాక్షసారాతి ధృతిన్‌ 
హరి సేనాసంగతి సం 
గర ధాత్రిన్నిలిచె సనయగతిచే నంతన్‌. 114 


క. తనహిత “సంతతి దశరథ. 
తనయక్షితినాథ కీశతతి చేతన ద్రె 
ల్లిన దానికి గలిగి దశకం 
ఠనిశాచర కర్త సంకటక్రియదేరన్‌. 115 


వ. ఇట్లు సంగర సన్నాహక్రియలంగందలందలంచిన లంకానేత తెజం గాలించి 
శక్రజిజ్ఞనని “సకల శ్రీలాచ్చాదించ నేతెంచినయాకె సింహాసన స్థలి నధిష్టించం 
జేసి సరసగాథలాలించి యానన స్థలిం గాంచి 117 


క. _ జలజాక్షీ నీ హృదయ 
సలి లెక్కించంగరాని జడయిక నిటరాం 
గదెల్రిస్తె యహా ! నరకీటక 
తిలక హరి శ్రేణిచెత ధృతి చెడెగాదే. 118 


క. _ నన్నచటికి రాననించిన 
కన్నియ ోరాలేనె యలసగతినే తేరన్‌ 
జన్నేయని లాలించంగ 
యన్నరహంతంగని యాడె యాదర సరణిన్‌. 119 


చ. తెలియక సీతందస్మరత దెచ్చిన నీ యెడ చెట్ల చెంగటన్‌ 
నిలిచి దిగీశజాతహరి నేసిన యట్టి నిశాట హంత గా 
సిలనరిజేర నేంగి నతి జేసిన కైకసింగన్న చిన్నదా 
గలిగిన యార్తి దాల్చంగనికం జడియెన్‌ దెజంగెద్ధి నాకిటన్‌. 120 


71. నంవ్చాతి 72. కలగ (ము) 78. తెలినెన్‌ హో నరకీటక (8) 74. నేరానౌ(శి. గ) 


చతుర్జాశ్వాసము 173 
థి 


క. ఖరహంతయె సాక్షాత్మియ 
హరయని తెలియంగ లేక ఊహాధృతి సం 
గర కరణదృష్టి నిలిచిన 
సరణికిచటి కరింగితిన్‌ నిశాచర నాథా. 121 


చ. అలయక నాకనాథ దహనార్మజ నైర్భత కంధినాయకా 
నిలధన దాంగజాద్వఖిల నిర్భర సంహతి, యయ్యజియ్యలన్‌ 
గలంత శతాంద గంధ గజకాండ నటీనటరత్న శాటికల్‌ 
కలయంగ “నిచ్చి నంతటనె, కానక నిక్కితె రాక్షసాగ్రణీ! 122 


క. ఆ నిన యఘచింతన ని 
న్నానందించంగం జేయ నకట దశాస్యా 
యే నెటింగించిన హితగతి 
గానక నేర్చె దెచెడంగం గడతటియయ్యెన్‌. 123 


క. _ కన్నిచ్చయైన చక్కని 
కన్నెల్‌ నీసడన ధాత్రి గల్గగసాక్షా 
తృన్నిధి కన్యక సీత్రన్‌ 
గ్రన్ననం దేనేల జాలింగ్రందంగ నేలా! 124 


క. ఏటికి జానకి దెచ్చితి, 
యేటికి యారాక్షసారి కెడ జేసితి హా! 
యేటికి కలిగిన యలజడి 
యేటికి యంతరల జేర నిద్ధ చరిత్రా ! 125 


క. _ గట్టిగ జలనిధిగట్లం 
గట్టించె, నసంఖ్యలైన ఘనహరి సేనల్‌ 
నెట్టన లంకానగరికి 
కట్టెనిలిచె, నికనెట్లు కడ తేఅంగన్‌. 126 


ఉ. _ “శెలజి దాది ఖేచర నిశాచర సంతతి సంతసిల్ల నీ 
యేలిక యద్రి జేశిత యహీన శరాసన యష్టి యం'ఘ్రిచేం 


75. నిల్చి (ము) 76. శైలజి దారి (శ) 
174 దశరథరాజనందన చరిత్ర 


గేలధరించి యెక్కిడిన, గెంటినలన్ల నెలయ్యె నాదయా 
శీలి, నరాగ్రణిన్‌, గణనసేయంగ నేర్చెద యెన్ని జాడలన్‌. 


క. _ కానక గిరీశ స్రష్టల 
హీనక్రియ నిచ్చినట్టి హేలాశక్తిన్‌ 
హానిదలంచక యెద నెం 
తేని రచించంగ నేల దితిజాధ్యక్షా ! 


క. ఆనరనాయక హేళి ద 
యానీరథి గనుక, జనకజాంగన నయసం 
ధానగతినిచ్చి శరణన 
గానే రక్షించగలండికన్‌ జాగేలా. 


క. అనియాడి హేతిరీతిన్‌ 
తనకట్టెద గాధనధిక ధైర్య స్థితి జా 
రిన జారనీక చంద్రన 
యన యలజడియడంగంజేసి నయగతి దేరన్‌. 


మ. తరళాక్షి! హితశక్తి నీసనయగాథల్‌ లెస్సయాలించనా 
కరయంగా సరిదాక నేనిక నరాహారాళికిన్‌ గర్తనై 
నరకీటాకృతిం దాటకారి కతిదైన్యక్లేశ సంక్రాంతి చే 
ధరణీకన్యక నిచ్చినన్‌ నగరె దిగ్గాత్రీ శితల్‌ కేరికన్‌. 


శా. హాలాహాల ధృతిం శిరశ్చటలచే నర్చించితిన్‌ జక్కంగా 
కైలాసాద్రిం దృణాకృతిన్‌ ధృతకరాగ్ర గ్రేణిచే నెత్తితిన్‌ 
లీలన్‌ దిక్తల నేతలన్‌ గెలిచి జాలిం జెందంగాం జేసి నా 
నేలా ! నాకిక దైన్యచర్య యటగా యొగ్గించంగా యందజల్‌. 


క. తేందగ దంగన దెచ్చిన 
నీందగ దిచ్చెదనటన్న హీనస్టితికిన్‌ 
థి 
రాందగ దెల్లెడ నాజడి 
గాందగదీ సరణిలెస్స గానంగరాదే. 


చతుర్జాశ్వాసము 
థి 


127 


128 


129 


130 


131 


132 


133 


175 


బ్‌ 


చెలియ ! శక్రాది నిర్జర [శ్రేణికైన 
స్రష్టకైన నగేంద్రజాజానికైన 
కాలగతి దాటంగారాని కతనం జేసి 
ధాత్రి నస్థిర దేహినై "తలడ నేల ! 


అతని రణాంగనస్థలి నయక్రియ సంధిలనేనె గెల్చినన్‌, 
హిత గతితో జగత్రితయి నేలెద రాక్షసకర్తలెన్నంగా 
నతండె రణాంగన స్థలి నయక్రియ సంధిల నన్నె గెల్చి నా 
హితగతి నైక్యలీల ధరియించెలం జిల్లర గాథలేటికిన్‌. 


అని చంద్రహాసి నిజగే 

హినికిన్‌ హితశాస్తసరణి యెజంగంగాం జే 
సి, నితాంత స్నేహక్రియ 

ననిచెన్‌ రాజగ్భృహధాత్రి కక్కడనంతన్‌. 


కానంగా నీంగె తెరల్‌ 
తేనియతట్టాగినట్టి తేటన్‌ ధృతి లం 
కానగర స్థలి నిండిరి 
యా నగచరసేన లెల్ల నాశ్చర్యగతిన్‌. 


సాలహింతాల రసాల హరీత కీ 
క్షితిజశాఖారాజిం జెలంగి చెలంగి 
కలిత రాజి గృహాగ్ర గాంగేయ కలశ కే 
తనదంద సంహతిం దటథింగి తటింగి 
రధ్యల ధన ధాన్య రత్న చిత్రికలచేం 
దారహార శశ్రేణిం దార్చి తార్చి 
దానరాజిత నాగసైనిక స్యందన 
కంఖాణ సంతతిం గలంచి కలంచి 
ఘన ఘనాఘన నిర్దాద్య గర లెసంగం 
జేసి, దితిజాంగనల గాసి చేసి చేసి, 


77. తలంగ 


176 


దశరథరాజనందన 


134 


185 


136 


137 


చరిత్ర 


యచట గాంచిన హరి సేనలచట నచట 
లంక నిండంగ సాగి రేశంక లేక. 138 


క. _ోనగరీస్థలి నిండిన యా 
యగచర ోసేనాట్టహాస హాస క్రియలన్‌ 
జగడించి దిగ్గనడచిరి 
జగతి చరించంగ రాత్రి చరఘటోలల్మన్‌. 139 


మ. ఘన నిస్సాణ రుణంర్సుణల్‌ కరటి ఘీంకార క్రియల్‌, శాతసా 
ధన నీరంధ్రతళత్తళల్‌, గతినటత్మంఖాణ హేషల్‌, నరా 
శన నిర్జాత దృఢాట్టహాస రచనల్‌ సంధిల్ల ఢాకన్‌ దశా 
స్యనిశాటక్షితి నేత ధాటిగదలెన్‌ హర్చాతి రేక స్టితిన్‌. 140 


క. ఏతెంచినట్టి లంకా 
నేతంగని యర్మజాది నిఖిల హరిఘటల్‌ 
సీతానాథాజ్ఞారతి 


చేత నిలచి రాశలెల్ల జెదజంగనంతన్‌. 141 


చ. అనిల సఖాకృతిన్‌ గనలి, యాదశకంఠ నిశాట నేత కాం 
చనరథ గంథ నాగహయ సైనిక కర్తల హెచ్చరించంగా 
గని, హరిజాది కీశతతి గాఢరయ క్రియ చేత నేంగి చె 
ట్ల నచలశ్చంగ గండశిలలన్‌ దిగియేయంగ సాగిరయ్యెడన్‌. 142 


బ్‌ 


చెక్కలై గాండ్రలై చిద్రలై నలింగిన 
దిశలనిండినయట్టి తేర్ల చేతం 
గడ రెక్క లెడలిన గట్లనా ద్రెళ్లిన 
గంధగంధిలదంతి ఘటలచేత 
గాధలంఘనల జంగల్ల నెలై ధాత్రి 
తల్లక్రిందైన తత్తళ్లచేత 
నాకార లేఖలింతైన కానంగరాంగం 
జతికిన రాక్షసచ్చటలచేతం 


78. నగర స్థలి (ఈ) 79. నేనలఘనాట్టవోన (4) 80. లంతన్‌ (శి) 81. అనలన 
ఆక్టృతిం (8). 


చతుర్జాశ్వాసము 177 
థి 


గలిగి దశకంధరనిశాటకర్తసేన 
లానంగా లేక యంచిత గ్లానిచేత 
నందజల్మన్నదే నాగ నార్తి జనిరి 
నింగినిర్జర సంగతి నిచ్చగించ. 


తే. _ చెక్కలైనట్టి యరదాలం జిదికినట్టి 
గంధనిజ రాజి రేఖల గండ్రలైన 
యట్టి తత్తళం గలిగి దశాస్యసైని 
కచ్చటల్‌, గన్నదేగాట గదలెనంత. 


ఉ. ఆ యెొడగైక సేయ ఖచరాహితకర్తఖరారిదాయి య 
త్యాయతశక్తిం “దారసిల యచ్చశరాసన శింజినీగళ 
త్సాయక రేఖలంగనల స్రగ్గంగ జేయంగ సాగిరష్ట ది 
జ్నాయక సిద్ధసాధ్య ఖగనాగఘటల్‌ గని దద్దరిల్లంగన్‌. 


క. తర్పినిలాశన నాథ కళా 
జనితధరాధీశ హేళి సంగడియై ని 
ల్చిన కోదన దాయిని చక్కంగ 
గని, దాళకకయంగయష్టింగా దగనచటన్‌. 


చ. ధృతి దశకంఠ దైత్యకరి కోద్భగ్గనితాగ్ని శిఖాకణచ్చటల్‌ 
క్షితిగగనస్థలిన్‌ దిశలం జిత్రగతిన్‌ గలయంగ నిండంగా 
శతధ్భతి దత్త చండతరశక్తి రయక్రియ నెత్తియేసి యం 
చిత దితిజాద్రి చారితతి చేష్టలడంగి కనంగ నయ్యెడన్‌. 


తే. దశగళ త్రిదశారాతి దాయిదాని 
రానరసి కాంచి రాక్షసారాతిదాయి 
యతని యగ్రధరిత్రి తానడ్డగించ 
శక్తి దాక నిలాస్థలిం జారెనంత. 


143 


144 


145 


146 


147 


148 


ర్‌2. దారనిలి (శి) 58 అనిలాళ దాధకళా (ము) 84 తన దాయింజయ్యన (3) 


85. దృగ్ధని తాన్ని (€) 


178 దశరథరాజనందన చరిత్ర 


ర్‌ 


ఎంచంగ ధాత్రిజారిన యహీన కళాజనిత క్రితీశతన్‌ 

గాంచి దశాస్య రాత్రిచరకర్త రథస్థలిం డిగ్గ జేరి య 

త్యంచితశక్తి చేత, కదలాడంగ జేయంగ లేక గానలన్‌ 
సంచలితాంగయష్టియయి చాలనదల్చె ఖరారిధాకచేన్‌. 149 


సారథిని డించి హయతతి సంహరించి 

తేరిలంద్రెళ్ల నేయ శోదద్దర్లి తరల 

ఘన కిరీటచ్చటల్‌ రాలం గైక సేయ 

రాసాగ్రణి లంక జేరంగనరింగి. 150 


అంత 151 


ఎనయంగ నేల ధ్రెళ్లిన యహీశ కళా జనిరాజ హేళి, నా 

యనిలజ కీశ నేత గదియంజని కేల(గహించి యాజినం 

దననరకర్తచెంత నిండినన్‌, సనయక్రియ లేచిసాగె నిం 

గి నిఖిల నిర్ణరచ్చటల కీర్తన లెల్లెడ నిండి సాగంగన్‌. 152 


అయ్యెడ దశకంఠ లేఖారి దద్ధ(ర్లి)రిల్లి రాలిన కిరీటాద్యలంక్రియలు, చినిగిన 
హాటక "*నిశాటికలు, గండ్రలైన సారథిశకలాంగ కంఖాణచ్చటల్‌ గలిగి 
యద్రిచర రేఖల్‌ హసించ, నిశాట సేనల్‌ నశించ లంకానగరిం జేరి 
యంతస్థృలికటింగి, హితసంతతి యాచ్చాదించ, సింహాసనస్థిర నధిష్టించి 
తనయార్తి యందరల కెరింగించి కలశకర్ణ రాక్షసనేత నిద్రదేర్చ హిత 
దండనాయక కర్తల ననిచిన యెడ 153 


అధిక నాసాకందరాయాత యాతాని 
లాహతి నింగి యట్టట్టో యదర 
నశని సంకాశదంతా[గ్రజ కిటికిట 
నినద సంతతికి కంనిధి కలంగం 
గరిన తంద్రాక్రాంత గాథల హరిహరి 
కర్తల కట్టెదల్‌ గాసి జెందం 


(86. దద్దరిల) పై పాఠమే (ఈ) 87. శాటికల్‌ (4) రర. యరయ (ము), 


చతుర్జాశ్వాసము 179 
థి 


2 


180 


జిరతర కఠినాంఘ్రి కరదంత సంసర్గ 
ఛిద్రలై నల్టిశల్‌ చెదరిరాల 


నిగిడి గాంగేయశిఖరి కెళ్లెగసి చాల 
చండ చండాకృతి ధరిత్రి సాగెననంగ 
శయ్యకడ నిద్ర జెందెడి శస్తకలశ 
కర్ణ ఖచరారి నీక్షించి కదియ నేగి. 


అఖిల కరతాదనక్రియ నశనినాద 
హరణ కఠినాట్టహాస సంసరణి దండ 
దళితనిస్సాణ ధణం ధణల నిద్రం 
దెలియ జేయంగ నేరక తిరిగి తిరిగి. 


దహనతీక్ట్ల కటాహతైలధారల్‌ నాసి 
కాంతస్థలిదిగంగ నానియాని 
కైలాస సంకాశ గండశిలల్‌ దెచ్చి 
డాసి నెత్తిం దటాన నేసియేసి 
గంధ గంధిలదంతి కఠినశ్చంగా(గ్రస్థ 
సితహేతి లతికేలం జెలంగి చెలంగి 
శక్తిసాయక గదా చక్రాసి రాజి సా 
ధనతతి క్రితిచేతం దరంగి తరంగి 


రుల్లరీ తాళ నిస్సాణశంఖ కాహ 
ళాట్టహాసక్రియలచేత నార్చి యార్చి 
నిద్ర తెలియంగం జేసిరి నిలచి కలశ 
కర్ణఖచరారి యత్యంత గాధశక్తి. 


ఈ రీతి నారగించిన 

యారాక్షసకర్తం జేరి యతిరయగతి లం 
కారాజచ్చటికిని ని 

న్నారయ రాననిచెనన్న నల్లన లేచెన్‌. 


154 


155 


156 


157 


దశరథరాజనందన చరిత్ర 


వ. ఇట్ల లేచి నిలచిన 158 


ఉ. కానక నింగి తినీ రరథగర్జల తాళ నిదానం జేసి గ 
ర్లానినిశాకరచ్చటలం జక్కంగ దెచ్చి ఖరారిం జేరంగా 
యానిజ జాడనిల్చిచని యార్తిఘటిల్లంగం గీశ సేన లా 
హానినదక్రియన్‌ ఖరఖరారి యదాటల డాగెనయ్యెదన్‌. 159 


ఆ.వె. కలశకర్ణ దైత్యకర్త యాయాస్సాని 
యన్న కాళ్ల కెజింగి యతనియాజ్ఞం 
దగిన గద్దెనిల్చి తహతహ నల్టిశల్‌ 
గాంచి యధిక చిత్రగతి గణించి. 160 


క. నెల లేని రాత్రి జాదన్‌ 
గలయంగ నాస్థాన సరణిగానంగ నయ్యెన్‌ 
దెలియంగ గనిష్ట సహజని 
కలదా ? లేదా ? యెజుంగంగా జేయంగదే. 161 


వ. అనినం గలశకర్ణ ఖచరారింగాంచి యనేక చర్యల గణియించి దాశరథి 
దండకారణ్యాని కేతెంచి సకలజటి నేతల్‌ గీర్తించిన రాక్షస సంతతి సంహరించ 
శరతి(?) రచియించి లాలించిన, శక్తి చెల్లెలైన రక్కెస కర్ణ నాసికల్‌ గీయించిన 
సరణి ఖరాదిరాత్రించర కర్తల ఖండించిన దండియది గనక జనకతనయం 
జేరందెచ్చిన నడక, యాంజనేయ హరి దాని జాడ నేతెంచి యతని గేహిని 
నరసి, శృంగార కాంతార శాఖిరేఖలం ద్రెళ్లన నడంచి యక్షక హంతయిె, 
లంకారాజధాని నగ్నిశిఖచే (స్రగ్గించి తిరిగి చనిన కరణి, కైకసికనిష్ట 
నందననిశాట నేత యరాతి నాశ్రయించిన దాశరథి గిరిచర సేనలచే గట్ల 
కట్ట కట్టించి సాలాంగణస్థలి నాగిన నాద్యంతస్థితి దశానన రాక్షసాగ్రణి యెటిం 
గించిన నర్ధ్థఘటిక చింతించి యన్న కిట్లనియె. 162 


మ. అకటా! కాంగల కీ డెటుంగక నిశాటాధీశ నిర్జీతి జా 
నికిందేనేల! ధర న్న రేంద్రతనయల్‌ నాగాంగనల్‌ సారక. 


89. నీరధర (4 గ, 
చతుర్జాశ్వాసము 181 
@ 


న్యక లత్యంతకళాధరల్‌ సరసయత్న (శ్రీల రంజిల్లంగా 
నక నిష్కారణ ఖేదదైన్య గతిం జెందన్‌ జాలకే యన్నింటన్‌. 163 


క. ఈ నేలకన్న కన్నియ 
దేనేల దిశల్‌ చలించ ధృతి హరి సేనల్‌ 
రానేల లేని యలజడి 
గా నేల నిరర్ధనింద గానేలనయా. 164 


ర్‌ూ 


చెలియలి కర్ణనాసికలంటం జెక్కె ఖ 
రాది రాక్షసరాజి నాజి నడంచె 
ననిలజహరికర్త నక్షకహంతయె 
తెగిలంక యగ్గికిం దిండి జేసె 
జానకిం దెచ్చినజాడం జక్కంగ గాంచి 
యల కీశసంతతిం గలసి నిలచె 
యల్మసంధిల దాయి యరిజేరంగా నేంగెం 
గట్టించె జలరాశి గట్లచేత 
నర్ణి సాలాంగణస్థలియాగి హెచ్చె 
నని దశానన కాగల యత్న సరణి 
తేల నాడిరి యింక నేదీర్చ నాచ 
గలనె చాల్చాల దేటికీ గాథలేల. 165 


క. కానక చేసిన దానికి 
జానకి దిరగంగ నిచ్చి శరణని యాడం 
గానే రక్షించంగలం 
డా నరనాథ హరి తా దయానిధిగాండే. 166 


ఉ. ఎంచ నిశాటసంతతి జయించగ, నా(శిత దాసరాజి ర 
క్షించంగ శేషశాయి హరిక్రీడ ధరాతనయాధికర్తయై 
నించిన కీర్తి సంధిల జనించిన కట్టడి, యాది నా కెటిం 
గించె రణాశ నర్థి యడగించంగ రిత్త చనంగ నేర్చనే. 167 


182 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


అనిన యతని గాథలాలించ నేరక 
యల్మనడంచి నీతి యతిశయిల్ల 
దాయింగాంచి కాంచి దశకంఠ లేఖారి 
యందఅల్లణించ నాడెనంత. 


అసద్భశశక్తి నెత్తితిందృణాకృతి నాగిరికన్యకాగిరీ 

శ సహిత తారకాద్రి హరశక్రధనంజయదండ దైత్య నా 
ధ సరిదధీశ కార్థిగతి దాస్యగతిన్‌ జరియించనన్నిటన్‌ 
నెసంగితి, నాతగాని కింకనేల చలించ నిశాట శేఖరా! 


ఆజి నీయంత దాయి నాయండ నిలచె 
నన్న సత్మీర్తి కెంతెకా కధిక శక్తి 

కిన్మచే దాశరథికిని, గీశరథికి 
జడసెనా, నీసడించరే జన్యధాత్రి. 


నిచ్చనిరాహార క్రియ 

హెచ్చిన నేనని రచించ కీల్లితి నేనిం 
జెచ్చెజ హరధాతల్‌ నా 

కిచ్చిన కాంక్షాతిశయత లేగతి యయ్యెన్‌. 


వీతయె కంధి నందనగం, జెంత ఖరారియె శేషశాయిగా 
నీతి ఘటిల్లగా నెజుంగ నేరనె! దాచంగ నేటి కాజినే 
నాతనిచేతం ద్రెళ్లి సనకాది యతిచ్చటలంద లేని యా 
ఖ్యాతి దనర్చి సద్గతికిం గాంచితిం జిల్లరగాధ లేటికిన్‌. 


శిష్టరక్ష నహితశిక్ష సేయంగ దె 
త్యారి ధర జనించె నంటి గనక 


సీత నిచ్చి లజ్జ చెడిన దింతియెగాక 
తిరిగి చనంగ నేరం డరయరాదె. 


అనియాడిన దశకంఠ లేఖారింగాంచి. 


ఆడదగినట్టి నయగతి 
యాడిన తెజంగింతెగాక యకటా నేనీ 


చతుర్జాశ్వాసము 
థి 


168 


169 


170 


171 


172 


1783 


174 


183 


జాడల తిరగక నడచిన 
యాడికగాదే నిశాచరాళి తెగడరే ! 175 


ఆశ్వాసాంతము 


క. చండ ద్విపతుండ 90 బ్లో 
ద్దండభుజాదండ పరశుదండిత రిపు రా 
ట్మాండ శిరో “మకుట మణీ 
మండిత మహితాహవక్షమాదిగ్భాగా! 176 


-ముక్తపదగగస్తము - 
చ.  అమలవిచార చారణనగాపహవిక్రమసంగ సంగర 
క్రమఘనదక్ష దక్షజనకస్ఫుట మానసధామ ధామవి 
(భ్రమజితమిత్ర మిత్రపరిపాలననీతినిదాన దానవా 
గమ సురరాజ రాజ కులఖండనఘోరకుఠారభృత్మరా. 177 


ప్రగ్విణీవృత్తము - 
దీన చింతామణీ, దేవతాగ్రామణీ 
భానుకోటిద్యుతీ, భార్గవీహృత్సతీ 
గాననాద క్రియా, గర్భలీలోదయా 
దానవీ భంజనా, ధర్మబోధాంజనా. 178 


- గద్య - 


ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై 
శ్వర్య ధురీణ శారదాప్రశ్న వివరణ శతఘంటావధాన వినయధునీ 
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధుర వాగ్ర్వైఖరీరురీధురీణ 
స్థాపితాశేష విశేష ప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట 
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్టోష్టాది వింశతి 
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్ర పవిత్ర 
తిరుమల దేశికేంద్ర పౌత్ర తిరు వేంగళాచార్య పుత్ర 
మటింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన 
దశరథరాజనందన చరిత్రయను నిరోష్ట్య్ర 
మహా(ప్రబంధంబునందు జతుర్ధాశ్వాసము. 


90. నమో(యు 91. మణిమకుట(యు, 
184 దశరథరాజనందన చరిత్ర 


శ్రీ 
దశరథరాజనందన చరిత్ర 
పంచమాశ్వాసము 


క. _ శ్రీనీళా స్తనకలశా 
నూన పటీరాతిరంజితోరస్థృల! స 
మ్మానిత నామస్మరణ గు 
ణానర్ద జనాంహ! కర్పరాద్రినృసింహా ! 1 


వ. అత్తతిని గథాసరణి యెట్లంటేని. 2 


ఆ.వె. అన్నచేత హాటకాలంక్రియల్‌ శాటి 
కల్‌ గ్రహించి హర్షకంధిం దేలి 
కలశకర్ణ దితిజ కర్త దిశల్‌ సంచ 
లించ నాగ్రహించి లేచినిలిచె. 3 


చ. తనతలందాకి నింగి గ్రహతారక లట్టిటుం దూలరాల హె 
చ్చిన చరణా(గ ఘట్టనలచే ధర యల్లలనాడ హస్త చా 
లన గతిచే దిశల్‌ చిదికిలన్‌ లయకాలదినాధినాధ నం 
దన కఠినాకృతిన్‌ నిలిచె దాక నిశాచరకర్త యయ్యెడన్‌. 4 


క. ఇనకషణ రత్ప్నకీలిత 
ఘననాతి (శ్రేణి నేడగడ్తల్లని చెం 
గనజంగ దాటె దాటిన 
జననాయక సేన లెల్ల జాలంగదిలెన్‌. ర్‌ 


ఆ.వె. అంతకంత శతసహస్రలక్షానంత 
సంఖ్యలైన యద్రిచారి రేఖ 
లెల్ల చెట్లచేత* జాలచే నేయంగ 
“సాగి రాశలెల్ల నంచలించ. 6 


1. రాళ్ల (ము) 2 సాగిరాసలెల్ల (ము) 


185 


వః అంత. 7 


మ. గదకేలన్‌ ధరియించి చండతర నిర్హాతాట్టహాసక్రియల్‌ 
చదలంటన్‌ జరణాగ్రఘట్టనల నాశల్‌ దల్లడిల్లంగం దీ 
క్ష్యదిశల్‌ దీర దృగంచలాగ్ని కణ సంక్రాంతిన్‌ జరించంగ నా 
య 
త్రిదశారింగని కీశ సేనలధి కార్తిన్‌ డాగె నాయాయెడన్‌. 8 


క. ఆతరణితనయ గిరిచర 
నేత కఠిన “శిలల దెచ్చినెట్టన ఖచరా 
రాతి శిరస్థృలి నేసిన 
ఘాత నెదం దెలియలేక గడదెలిసి ధృతిన్‌. 9 


తే.  కలశకర్ణ నిశాచరకర్త కెరలి 
త్రిశిఖసాధన ధారియె తీక్షసరణి 
హేళినందన హరికర్త నెసెం దాని 
కదితిజ న్రేణిగాంచి చెల్లాడి చనంగ. 10 


మ. తన దారిన్‌ లయకాల చందళిఖీ నాదాకంగరాం దానిందాం 
గని లీలం గరశాఖనంది హరిరేఖల్‌ కీర్తనల్‌ సేయంగా 
దిన రాజ్ఞందన కీశకర్తయది యర్ధింగాళ్ల చేనాని చ 
య్యన గండ్రించె నిశాట సైన్యతతి యాహాకారతన్‌ జెందంగన్‌. 11 


క. తనచేత నిరర్ధకగతిం 
గని దానికి కలశకర్ణ ఖచరారిఘనా 
ఘన గర్జలచే నిననం 
దన హరి కేలం [గ్రహించి తరలని దండిన్‌. 12 


చ. ఘనతరశక్తిచేం గలశకర్ణ నిశాచరనేత యర్మనం 
దనహరిచేం (గహించియరతన్‌ ధరియించి చనంగం గాక నా 
తని దృఢకర్ణ నాసిక లధఃక్రియచే దెగనేసి యార్చి చ 
క్క నెగిరెం దారకాసరణిం గాంచి హరిత్తలకర్త లెన్నంగన్‌. 13 


త శిఖర (యు) 


186 దశరథరాజనందన చరిత్ర 


క. _ తనచెల్లెలినాసిక గీ 
సినదానికి లజ్జ గన్న చెన్నటియాహా! 
తసేయాసలేని చెంగట 
జననేర్చెనే యన్నం జేర జలియించకటా ! 


చ. అనతదృగగ్నికీల లఖిలాశల నిండంగ నిర్జరారి దా 
రన దృఢ నాసికాగళిత రక్త జలార్ట శరీర యష్టియె 
కనలి నయక్రియం దిరుగంగా హరినాయక సేనలార్చి చె 
ట్ల నచలశ్చంగ గండశిలలన్‌ దెగనేయంగ సాగిరయ్యెడన్‌. 


చ. అలయక రాక్షసారి కలహాంగణధాత్రి ననేక శస్రథా 
కల ఘటకర్ణ రాత్రిచరకర్త గదాంచిత దీర్మహస్త శా 
ఖలం దృణలీలలన్‌ బెరకి కాళ్ల దరట్టగ ద్రెంచియానన 
స్టలిం జితికించినాల్మం దెగంజాచిన గండ్రికం జేసియల్మచేన్‌. 


లే. దాశరథి చండసాయక ధారచేత 
కలశకర్ణాది తేయాది కంఠ నాళ 
సంహరించిన హరిక రాశనిహతా[ద్రి 
సరణిద్రెళ్లె దిగీశితల్‌ సంతసిల్లి. 


క. తలగెంటి సాగరాంత 
స్టలి ద్రెళ్లిన యాస్యరంధ్రసరణిన్‌ జననీ 
రలరంగ నిండ నల్గడ 
లిలంగన రాంగ గదియసాగె నెన్నంగ నంతన్‌. 


తే. అచ్చరల నర్తనక్రియ లతిశయిల్లె 
నింగినిస్సాణ ధణధణల్‌ నిండె ఖగల 
తాంతసంతతిజెది తనరారె నష్ట 
దిశలచీంక ట్లడంగె నెంతేనిగనంగ. 


క. ఈరీతి దాయిదెగ లం 


కారా జత్యార్తింగలసి గాధాగ్రహ క్రీ 
4. యాళలేని చంగట(యు) ర్‌. నీళలరంగ(యు) 


పంచమాశ్వాసము 


14 


15 


17 


18 


19 


187 


లారటిత దేహియై (త్రిద 
శారాతి (శ్రేణింగలసి హళహళిచేతన్‌. 20 


క. అతికాయాది నిశాచర 
తతి ననిచిన నెంగి కలన దశరథతనయా 
యత కాండాసన కాండా 
హతిందైళ్లి దిశాధికర్త లలరంగనంతన్‌. 21 


చ. ఘనదశకంధరాజ్ఞ నతిగాఢరతిన్‌ హరిజిళ్టరారి చ 
య్యన హయదంతి సైనిక శతాంగహళాహశికల్‌ నిశాటనా 
ధనికరసాట్ట హాసనినదక్రియ లెల్లెడ నిండిరాగ రా 
చ నెలలందాకి నంతటనె చండరణస్థలియయ్యె నయ్యెదన్‌. 22 


క. ధృతి దాశరథి సదాగతి 
హిత దత్తశరాసనాస్త్ర హృద్యతర రథ 
క్షితి నిలిచి నింగి జలధర 
తతి యండగ నెరసిచాల తహతహ లెసంగన్‌. 283 


ఆ.వె. కలయనాటిరేయి కటికి చీంకటిం జేసి 
జలధరాళియండ చకనిలిచి 
కానరాక చండ కాండ ధారలచేత 
హరి నిశాటఘటల యరటడంచె. 24 


చ. _ అసద్భృశ దాసకంఠ ఘనహస్తశరాసన శస్త్ర (ధార చే” రాజిచే 
నెసంగంగ చిత్తజల్లనంగ” నేసిన దానికి తాళలేక రా 
క్షసతతి లంకదారిం జనసాగె హరీశితలెన్న కాన కే 
ససిజెడి దైత్యహంతకడం జక్కంగండాగిరి జాలినయ్యెడన్‌. 25 


వ. "అదిగాక 26 


చ. కలన నగారి జిద్దితిజకర్త శనైశ్చర ధారచేత రా 
నెలల నశేషకీశతతి నెట్టన నిద్రలం జెంది నట్టిలా 


6. “లి? యందునుగలదు. 7 జేసిన (యు) & శిలలో లేదు. 9. జద్ది తిజ(ము) 


188 దశరథరాజనందన చరిత్ర 


బ్‌ 


స్థలి నారగంగ నేసిన యథాయథలై గిరి శాసనాదిది 
క్తలధరణీశితల్‌ చనిరి తారక లెల్లెడజారె నయ్యెడన్‌. 27 


గిరిచర సేనల యారా 

నెరసర్ల నిజాస్త్రధార నిశ్చల గతిచే 

ధర ద్రెళ్ల నేసి దశకం 

ధర తనయఖరారి యార్చె దశదిశ “లదరన్‌ 28 


అంత 29 


తిరిగి నిజరాజధానికి నింగి తండ్రి 

కా జయ క్రియ లెరుక సేయంగ నలరి 

శక్రజిళ్ట చరారికి సరసకనక 

శాటిక లలంక్రియల్‌ దెచ్చి చాలనిచ్చె. 30 


అంతనిక్కడ 31 


కనదస్ర్రధార ద్రెళ్లిన యందబంగాంచి 
యార్తిచే బుక్షస్థిరాధి నేత 
తారాతనయకీశ దశకంఠ దాయి రా 
క్షసకర్తయనసి నల్జాడలరసి 
యంజనానందనహరిం జేరి కీర్తించి 
ధనదాశ కేంగియాదారి కలశ 
జలరాశి చెంగట జంద్రాద్రిం గని దాని 
సంగడి గిరిగాంచి సారశక్తి 


దనరంగా శల్యకరణి సంధానకరణి 

యాదియైన క్రియల్‌ దెచ్చి యఖిల శైల 

చారి రేఖల రానెలసర్ల లెస్స 

గాంచి రక్షించరాదె యగణ్య చరిత! 32 


10. లగలన్‌ (ము) 


పంచమాశ్వాసము 189 


వ, ఈరీతి కార్యసరణింగాం జేయ నీ చేతనేగాని యన్యసాధ్యచికిత్సగాదని యనేక 
చర్యలం గీర్తించిన సంతసిల్లి దానికంగీకరించి. 33 


క. ఆ బుక్షనగాగ్రణి యా 
జ్ఞారతిచే ననిలజాద్రిచారి ధనదధి 
క్రీరజలరాశి దారిం 
దారాస్థలి కెగసి చనియె ధైర్యస్థితిచేన్‌. 34 


క. అగచారికర్త నింగికి 
నెగసి సరగజలధి రేఖలెల్లంగడంచి చం 
ద్రగిరింగని యాచెంగటి 
తగిన శిఖరిం జేర నేగాం దహతహ చేతన్‌. కిక 


కః ఏ దారి శల్యసంధా 
నాదికరణఘటనగాక యనిలజహరి యా 
హద క్రియచే గిరిని య. 
నాదరగతి"' కేలందిగిచి యందినయంతన్‌. 36 


చ. కని ధృతినడ్డగట్టిన ఖగచ్చటల న్నలిం జేసి యేంగి చ 
య్యన గిరి కేలదాలిచి నయక్రియ సంధిల నాజి ధిక్కరిం 
చిన రజనీచ రేశితల చండ దిగంత నరేంద్రజాత కీ 
ర్తన లలరంగ దెచ్చె దృఢధైర్యజయాతిశయస్థితిం దగన్‌. 37 


వ. అంత. 38 


ఆ.వె. దాశరథిని యతనిదాయిహరి శ్రేణి 
నహహ తెచ్చినట్టి యద్రిచేత 
దీక్షం జేసి లెస్సరక్షించె నంజనా 


జాతకీశ నేత సాటిగలరె. 39 
వ. అయ్యెడ. 40 
11. జేల(యు) 


190 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


అక్కడ దెచ్చినగిరిందా 
నక్కడనే యాంజనేయహరి దించి ధృతిన్‌ 
జక్కంగ దిరిగి నరేశిత 
చక్కంగ నిలచె త్రిదశ గణన నంధిల్లంగన్‌. 


41 


అయ్యెడ నింద్రదశందరణి కానంగనైనం జారణ శ్రేణిచే దాశరథి యతని 
దాయి హరికర్తల్‌ దేలినజాడలాలించి శక్రజిష్థ చరారిని నిందించి లంకానేత 


యా(గ్రహించి 


కలశకర్ణ తనయ ఖరనందనాది ని 
శాటరాజి నాదశాస్య దితిజ 

కర్త యాజి సేయంగా నంచినంతనె 
దాశరథి యరీంద్రతతి హరించె. 


తన సేనలెల్ల దశరథ 
తనయాగ్రణిచేతం దెగిన దానికి గిరిశా 
సనజిత్ఞ గారి యాగ్రహ 
జనితానలరటి తహృదయజలజస్థలియె. 


యా 


ఆనిన కాకచే క్రితిధరాహిత ధిక్టచరారికర్త తాం 

గానన ధాత్రి కేంగి యరిగంజనయజ్ఞ రతిన్న టించ ల 
కానరనేత దాయి యదిగాంచి ధరాంతక రాజహేళికిన్‌ 
గానంగం బేయంజాల నతికాయనిశాచరహంత నంచినన్‌. 


అనిచిన యారాచ నెలల్‌ 

గని హయరథ శక్తిచేత గగనస్థలి క 
ల్లన నెగసి యంచితాగ్రహ 
జనితానల కీలలెసంగ సాహసదృష్టిన్‌. 


కలితనయాతిశాలి యతికాయ నిశాచరహంత చకంగా 
నలరిన యాంజనేయహరి యంసధరాస్థలి నింగినంటంగా 
నిలిచి కరాళ శస్రికలనేయ నగాహితజితగారి రె 


క్కలెడలినట్టియద్రియన [గ్రచ్చజం ద్రెళ్లై దిశల్‌ చలించంగన్‌. 


పంచమాశ్వాసము 


42 


43 


44 


45 


46 


191 


ల్‌ 


12. 


192 


అయ్యెడ. 


అప్టదిగ్రాజకీర్తనలతిశయిల్లెం 
జారణానక దంధణల్‌ సందడిల్లె 
నచ్చరల నర్తనక్రియ లలరె దాశ 
కంఠిరణధాత్రి ద్రెల్లీ నకతన నంత. 


ఘననాద రాక్షసాగ్రణి 
యని ద్రెళ్ళినయట్టి జాడయాలించి దశా 
నన దైత్యకర్త యాగ్రహ 


కనదాకృతి లంక జెదజంగా ధరయదరన్‌. 


ఘనతర నిస్సాణగణధణంధణలచే 
జలరాశి నీ రెల్ల గలయసాగ 
నసిశాత నిస్రింశ శతతళత్తళలచే 
గగనరత్నాకృతిగాసిగాంగ 
గంధరాధిక నీలకరటి ఘీంక్రియలచే 
దశదిశలంతంత తల్లడిల్ల 
ననతకంఖాణ రింఖాగ్రఘట్టనలచే 
శేషాహిదృఢశిర శ్రేణియగల 
నఖీలనిర్ద్హాత ధిక్కారి నిస్సహాట్ట 
హాసలీలల “నచలాచరారి తలక 
సంగరాంగణధాక్రి నేశంక లేక 
కైకసేయ నిశాచరకర్త నిలిచె. 


నిలిచి తనదాయి రాకాసి కలనగాంచి 
యాచంగాలేక చేశక్తి నార్చియేసె 
దాని నతి కాయహంత యత్యంతదీక్ష 
గండ్రికల్‌ జేసె జేసిన కలంక రేగి. 


కచరాధరారి (యము) 


48 


49 


50 


51 


52 


దశరథరాజనందన చరిత్ర 


బ్‌ 


తనగ్భహిణితండ్రి దయ ని 

చ్చిన ద్రిజగ జ్జైత్రశక్తి చేదాలిచి స 
య్యననేసెన్‌ హరి రాక్షస 

జననేతల్‌ చేష్ట లడంగి జడియంగ నంతన్‌. 


కాలధనంజయాకృతి నఖండిత చండశిఖాకణచ్చటల్‌ 
గ్రాలంగ రాక్షసాగ చరకర్తల కన్సెదరంగ, నింగి జే 
జే లెదందల్లడిల్ల నతిశీఘ్రగతింజని శక్తిందాకినన్‌ 
దాళంగలేక దాశరథిదాయి ధరాస్థలి ద్రెళ్లెనయ్యెడన్‌. 


ఇలద్రెళ్ళిన దాయింగని 

కలకం దాశరథి శస్తకలన నతని హృ 
త్హ్రలి నాటంగ రథహయతతి 

నలిగా గండ్రించి యార్చెనల్టిశలగలన్‌. 


క్షితితనయాధికర్త తనచేతి శరాసన శస్త్ర ధారలన్‌ 
ధృతి దశకంఠ దైత్యకరి తేరిల ద్రెళ్లంగ నేయంగాక చే 
నతండెదందాళ జాలకరయ క్రియచే నిజ రాజధాని కా 


యతగతి నెంగసాగె హరిదంత న రేశిత లెన్ననయ్యెడన్‌. 


ఘన దేహయపష్టిని గంట్ల నాటినజాడ 
రక్త కీలాలజాడలదిగంగ 
దశశిరః కీలిత తతికిరీట (శ్రేణి 
క్షితిజారి యెంతయుం జికిలి సేయం 
దగనద్ది నట్టి నిద్దాలైన శాటికల్‌ 
గండ్రలై యంతంత గాలినగరం 
గరదండకాండ నిర్ణిత కాండాసన 
తీక్షశస్రిక లష్టదిశలకరంగ 


దిగధినాయక కిన్నర త్రిదశ సిద్ధ 
సాధ్య నాగాండ జచ్చటల్‌ సంతసిల్ల 


పంచమాశ్వాసము 


53 


54 


ర్‌ర్‌ 


56 


193 


జెదరి దద్దర్లి లంకం జేరంగ నేంగి 
నిజ గృహాంతర సంస్థితి నిలిచెనంత. 57 


క. చనియలయిక దేరంగం జ 
క్కృన దశగళ నిర్ణరారి కాంచన సింహా 
సనధరణి నిలిచి నిజ గే 
హిని జేరంగజీతి కాక లెసంగంగ ననియెన్‌. 58 


క. ఎక్కడ నైనన్గాంచిన 
నక్కడనే తాటకారి యాకారకళల్‌ 
చక్కంగ గానంగ నయ్యెన్‌ 
జిక్కితి నాకెద్ది నీతి సిత జలజాక్షి 59 


క. నాకడ దాయి సనీతి న 
నేక క్రియలన్‌ తరించ నెలింగించిన నే 
నాకర్ణించంగ నేరక 
చీకాకై నాండ నెద్దిం జేసెదలలనా. 60 


క. హరిదిన సాధన సంహతి 
నరయం దృణాకృతింగ జేసిరతనికి నాకీ 
నరకీటకశరధారల్‌ 
సరయగతిం దాకి తెరలసాగెన్‌ గాంతా. 61 


మ. _ హరినిర్ణించి శిఖిన్‌ హసించి ఖగయక్షాధ్యక్ష కాలీశ సా 
గర నాధార్మజ దైత్యకర్తల యహంకారక్రియల్టార సం 
గర ధాత్రిన్నలి జేసి తేలిచిన, నాగాఢస్థితిం గానకే 
నర కీటాగ్రణి యెంతం జేసె నతి దైన్యగ్గానిచే దస్సితిన్‌. 62 


ఉ. _ అక్కట తెల్లగట్టిల జయక్రియనెత్తినయట్టి శక్తినేం 
డెక్కడ దాగె? ఢాక దిగధీశితలం దెగటార్చినట్టి లా 
గెక్కడి కేం! ధాతదయనిచ్చిన యంచిత కాంక్షలెల్ల వా ! 
యెక్కడడాగె? దీనికిక నెయ్యదిజాడ నిశాక రాననా! 63 


194 దశరథరాజనందన చరిత్ర 


ర్‌ 


దక్షారిం ద్రిశిఖసాధనలీల హరియించి 
యచలాధరారాతియశని దెగడి 

యగ్నిచేశక్తి దృణాకృతి నిరసించి 
యర్మనందన దండహతిహరించి 

దైతేయనాయక హేతి తీరడంగించి 
నారధీశిత త్రాడ నాదరించి 

తగ సదాగతి శీఘ్రతరగతిం గారించి 
ధననాధఘనగదాధారం జెరచి 


నట్టినాయంత రాక్షసాధ్యక్ష హేళి 
నిట్టి నరకీటనేత దానేసినట్టి 
చిన్నగీసినకట్టె లచ్చిన్న సరణి 

గాడి హృత్సృలియెం తెంతంగందసాగె. 


ఐనట్టి తెరంగెల్లన్‌ 

గానీ నాతండ్రి నఖిలకర్త న్లిరిజా 

జాని నియతి నర్చించెద 
నానాంటంగాంక్ష లెల్ల నడంచంగనింతీ. 


అదిగాక. 


నాకలగాన క్రియదా 

నాకర్ణన జేసియాది హర్షస్థితిచే 
నాకాయజారియనె నెద 

నాకలిత కటాక్షసరణి యది యెట్లన్నన్‌. 


కలన జయించరాని యరింగాంచిన నన్నధికారిం జేసి ని 
శ్చలతరదీక్ష నిష్టికడసాగ రచించినయట్టి యగ్నియం 
దలర శరాసనాస్త్ర హయహాటక కంకటశక్తి శాలి తే 
రలర జయించంగాంగల దజాండఘటస్టలి లేజరిల్లంగన్‌. 


ఆ తేరెక్నియరాతి ధ 
రాతల కీర్తనలడంచరాదేయన స్నే 


పంచమాశ్వాసము 


64 


65 


66 


67 


68 


195 


హాతిశయత కాలీశిత 
యాతతగతి నానతిచ్చెనందజిలెన్నన్‌. 69 


వ. _ అని యాద్యంత సరణిం దెలియంజేసి జలస్నాయియై హాటక శాటికా స్రకృంద 
నాలంక్రియలార్చియంధకారాతి నారాధించి యజ్ఞ దీక్ష నిలిచిన నింద్రజిజ్ఞనని 
చేరనరింగి లంకాకర్తం గాంచి 70 


క. _కానంగ లేని నీచే 
నైనట్లల్లరచియించి యనయక్రియ లం 
కానాయక! యాసాసల 
చేనింకన్‌ దిరుగనేల చెన్నటి నడకన్‌. 71 


ఉ. ఆరయ నీశధాతల దృఢార్చన జేసిన యట్టి దానిచే 
నేరిరణాంగన స్థలిజయించితి శక్రజిదాదినాకగే 
హారితతిన్‌ ఖరాహితకరాంతశరాసన శాతశప్రికా 
ధారల ద్రెళ్లనే సరణిందాళితినయ్య నిశాట శేఖరా! 72 


ఉ. ఎక్కడి సృష్టికర్త దయ యొక్కడి యంధక హంతశక్తి, నేం 
డెక్కడ లేని కాక సృజియించంగ నేటికి యట్టియందజల్‌ 
చక్కంగ నిల్చినట్టె కడసాగెనె నీ ఘనసాహసక్రియల్‌ 
చిక్కంగ నాఖరారియెడం జెల్లంగ నేరదయా దశాననా ! 73 


క. జనకజ ఖర నఖ ధారలం 
జెనకిన కాక ఖచరారి చెడిచేరిన దాం 
గని దయచే రక్షించెన్‌ 
గనక యతని నెన్నరాదే కడ తేరంగన్‌. 74 


ఉ. _ ఎంచగ ధాతృశైల తన యేశితలన్‌ దృఢశక్తి చేత న 
ర్చించి హితార్ధసిద్ధిగల చెన్నటి రక్కసిటేండ్ల నెల్ల న 
త్యంచిత జన్యధాత్రి దెగటార్చె నెరాగడతేర దెచ్చటన్‌ 
గాంచితె రిత్రయాసలటగట్టంగరాదే నిశాట శేఖరా |! 75 


196 దశరథరాజనందన చరిత్ర 


వ. _ అనియాడిన గేహినిగాధలా లాలించిన కట్టెద నత్తెజంగెల్ల సరిదాకిన యజ్ఞ 
దీక్షం జాలించి యాయంగనన్గలిసి యంతస్థ్సలికిం జనియు నంత 
నక్కడ 76 


చ. _ అని దనదాయి ద్రెళ్లిన ఖరారి నరేశిత దీర్భ నేత్రసం 
జనిత జలాగ్టదేహియయి జాలిం జలించంగగాంచి కైకసీ 
తనయ కనిష్ట రాత్రి చరదంతి నయక్రియం జేరనేంగి లా 
లన రచియించి కట్టెద కలంక యడంచి నిజేచ్చ సంధిలన్‌. 77 


తే. దళగళత్రిదశా రాతిదాయి తార 
తండ్రి బుక్షస్థిరాధినేత జతగలసి 
యాంజనేయాద్రిచరకర్త నాదరించి 


యనిచిరతికాయజిద్రక్షణైక దీక్ష 78 
వ. ఇట్ల నిలచిన యాంజనేయహరి ధనదదిశకరింగెనంత 79 


ఉ. ఆ తటి రాజరాజదిశ కద్రిచరేశిత సాగియేంగంగా 
నాతలం జంద్రహాసి సనయ క్రియతోంగనితాటకేయ సం 
జాతనిశాట నాయక నిశాంత ధరిత్రికిం జేరినట్టి లా 
గాతం డెటింగి యంఘ్రిజలజార్చనలం దనరించి జాలిచేన్‌ 80. 


క. ఈ నడిరేయి దశానన 
రా నేటికి రాననిచిన రయగతి నేనే 
రానే! యే కార్యస్థితి 
థి 
యైనన్‌గాం జేయలేనె యాదరశక్తిన్‌. 81 


వ. అనిన యతనింగాంచి సంతసిల్లం జేసి శేషాంశసంజాత రాజకర్త రక్షించ 
నాంజనేయహరి ధనదదిశ కేంగ సాగె నేకరణి నైన యతనిం దెగటార్చరాదే 
యని యాద్యంత క్రియల్ణెలియం జేసిన నతం డతనికిట్లనియె. 82 


పంచమాశ్వాసము 197 


ఆ.వె. తండ్రి ! జననియైన తాటకం దెగటార్చె 
చిన్నతండ్రి నలచే హరించె 
కన్న తండ్రి చండ కాండ ధారలం జెండె 
నెనయ నంగ ేగలదె యిద్ధ చరిత. 83 


చ. హరి నిరసించెదన్‌ శిఖిజయక్రియడించెద గాలి గేరెదన్‌ 
శరనిధినేందనర్శ్భెద నిశాచరకర్త నదల్పెదన్‌ కళా 
ధర దీననాధజాత ధన దత్రయి గిట్టెదగాని యట్టి దా 
శరధి యదాట నానడక సాగక నేరదయా దశాననా. 84 


చ. అనయత సీతం దెచ్చినదియాదిగ, రక్కసిజేండ్ల తాటకా 
హనన కరాగ్రకీలిత శరాసన చండతరాస్త్ర కీలిచేం 
దినందిన జేసి దానిగడ దేరకం దక్కినయట్టి యందజన్‌ 
దినంగ దలంచితే యకట! తెక్కలి నీతెజఖం గెన్న నెటికిన్‌. రి5 


చ.  ఇలగలరాక్షసచ్చటల నెల్లననిం దెగటార్చి గట్లచే 
జలనిధిగట్టి, య[ద్రిచరజాల సహాయత లంక చెంగటన్‌ 
గలయంగనిండె నాకలశకర్ణనగారిజిదాది దైత్యరే 
ఖలహరియించంగాం దెలిసి గట్టెద లజ్జ ఘటించ నేరదే ! 86 


ఆ.వె. అనిన నాలకించి యల్మచే లంకాధి 
నేత హేతిధార నేయ ననిచి 
నటిసంజ దెలిసి యా కార్య సరణి నం 
ల Cy 
గీకరించికదలెంగృతక సరణి. 87 


వ. ఇట్లా తాటకాతనయనిశాటకర్త చనిచని యాంజనేయహరికంటె యతి 
శీఘ్రతంగదలి తదగ్రస్థలి సకలచేతన గ్రాహియైన నక్రాగ్రణిగల సరసి* కడ 
కృతక శృంగార కాంతారధరణి జట్యాకృతి నధిష్టించె నంత. రి8ి 


2 


అంజనానందనహరికర్త చనిచని 
యలయికచేం దృష్టయైన కృతక 


13. నెనంత (ము) 14. కడగిలి (ము) 


198 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


శృంగార కానన క్షితిగాంచి దిగజారి 
యందలి సరసినీరానగరచి 

నట్టిన క్రాగ్రణి హరియించి స్రీయెన 
దాని నిర్జర రాజధాని కనిచి 

నిష్టత జట్యాకృతి నిలిచిన తాటకా 
జాతజాతనిశాట నేతం గదిసి 


కంధర స్టలింగరశాఖగట్టి యాస్య 
కర్ణనాసికలం దసృక్కాండ ధార 

లడర నలినలిగా రాచి యచలనేసి 
నిగిడి యక్షయగతి నింగి కెనసియంత. 


అనిలజ “*కీశ నేత సనయక్రియచేతన దాసక్షీర కాం 

డనిధియదాట చంద్రగిరిడాసిన నద్రిగ్రహించి యడ్డగిం 
చిన ఖగ సేనలం గెలిచి శీఘ్రతగాం జని దారిలో నెది 
ర్చిన రజనీచ రేశితలం జెండి జలస్టలినేసె నయ్యెదన్‌. 


అనిల సఖాకృతింగలసి యంచితశక్తి ధరించి కైకసీ 
జనయిత యన్నత్రోంగదియసాగిన యాతని కేల గట్టి నీ 
రనిధి జరీననేయ నహిరాజజగళలి జారి నిల్చె నా 
యనిలజకీశకర్త కహాహా! సరిగ ల్లెదరే జగత్రయిన్‌. 


అంతనాంజ నేయహరి దెచ్చినట్టి యా 
యద్రిచేత ఖరనిశాట హంత 

దాయి లేచినిలచెం ధరణి యాఖండల 
దిగ్ధరిత్రి కొంత తేజరిల్ల. 


అయ్యెడ 


కని దాశరధి సదాగతి 

తనయ హరిం జేరనేంగి దయచే నాలిం 
గనర చనం దేల్చె నిర్జర 

జనకీర్తన లష్ట దిశల సంధిల నచటన్‌. 


15. కేశనేన (యు) 
పంచమాశ్వాసము 


89 


90 


91 


92 


93 


94 


199 


ఉ. ఆ నగచారితాం దిరుగ నద్రి యధాస్థలి డించనేంగ లం 
కానర నేత యాజ్ఞనతి గాఢనిశాచరకర్తలార్చి క 
య్యాన నెదిర్చినం గడంగి యందజలన్‌ జలరాశి నేసెలే 
ఖానకదంధణల్‌ చెలంగ నష్టదిగీశిత లెల్ల నెన్నంగన్‌. 95 


క. అలయ కరశక్తి నగ్గిరి 
నలయక తానాంజనేయహరి యేంగి యధా 
స్థలిడించి తిరిగి రానెల 
కేలన నిలిచె ద్రిదశ రాజి కీర్తించగన్‌. 96 


వ. అంతనక్కడ 97 


తే. ఆ దశానన రాక్షసాధ్యక్ష హేళి 
చింతందన దేశికాగ్రణిం జేరనేంగి 
యానతిరచించి యర్షసింహాసనాగ్ర 
ధర నధిష్టించియాడో నాదరణ సరణి. 98 


క. ఏ యెడం గీటంటంగా 
నీయక జయకార్యచర్యలీడేర్చంగా 
నీయాజ్ఞ నేటిదనుకన్‌ 
ఆయతగతి నలరినాడ ననఘ చరిత్రా ! 99 


చ. కలన ఖరారిచండకర కాండ శరానన శాతశస్త ధా 
రల ఘటకర్ణ నాక గృహరాజజిదాదిహిత క్షితీశ రే 
ఖల ఘన గంధ నాగరధ కాండ నిశాట సహాయతన్‌ ధరా 
స్థలి దెగటార్చె నీ సరణి దాచంగ నేటికి దేశికాగ్రణీ! 100 


వ. అని యాడిన లంకా నేతంగాంచి. 101 


క. ఇన్నాళ్ల దనక “చింతా 
కన్నెరగంగ లేక యార్తిగాసాగె నహా! 


16. సాదరణ (శి) 17. నింతా (శి) 


200 దశరథరాజనందన చరిత్ర 


నన్నడగంగ నేతెంచి తె 
చెన్నటి నీకెద్ది నడక చెడతజియయ్యెన్‌. 


చ. _గిరిచర సేనలం గలసి క్రీడ ఖరత్రిదశారిహంత రాం 
శరనిధిదాటి నీనగరిజట్టిగ నాగిన దింతెగాక య 
క్షరతర శస్త్ర ధారల నిశాచరకర్తల నందథిన్‌ “రణ 
స్థిర హరియించెనన్న గడ తేర్చంగ నేరనయా దశాననా ! 


ఉ. _ ఏయెడంగింకరక్రియల హెచ్చరికం గిరిశాసనాది ది 
జ్నాయక యక్షసిద్ధ ఖగనాగ నిశాచరకర్తలర్చనల్‌ 
సేయంగ హంసయానశశిశేఖర దత్తజయార్థ సిద్ధిచే 
హా! యఘకారి నిన్నెజంగ కాజడిం జెందితె యందజల్‌ గనన్‌. 


క. ఐనట్టి దానికలజడి 
యానంగా నేటికిక నరాశననాథా ! 
నెనెజింగించినగతి నె 
య్యానజనిన కార్యసిద్ధి యది యెట్లన్నన్‌. 


క.  క్రితిజానాయకహరి సం 
హతి గానంగనీక యహితహరిణేష్టి నయ 
స్ధితి గడసాగంగ జేసిన 
హితగతి నీకాంక్ష లెల్ల నీదేరుం దగన్‌. 


చ. అని యతండానతిచ్చిన దశానన రాక్షసకర్తహర్షియై 


ఆరా కై 
తన గృహధా త్రికేంగి సహితస్థితి సంధిలనేక తానంజ 


య్యన నరిగంజనేష్టి దనరారరచించెడి దానం జేసి యా 
యనల శిఖాచ్చటల్‌ గలయ నాశలనిండంగసాగె నయ్యెడన్‌. 


వ. అంతం గైకసీకనిష్టతనయనిశాట నేత దెలిసి. 


క. తనయన్న యజ్ఞ చర్యల్‌ 
గని సీతాజాని కెరుకగాం జేసిన యా 


18. రణన్ధలి(8) 19. క్షితిధర చరఖేచర నం ....(శి. గ.) 


పంచమాశ్వాసము 


102 


103 


104 


105 


106 


107 


107 


201 


ర్‌ 


తని దాయి నెన్ని దినకర 


తనయాద్యగచారిఘటల దగ ననిచెనటన్‌. 


చని యజ్ఞ దీక్షచే ని 

ల్చిన లంకాకర్తం జేరి చిత్రక్రియలన్‌ 
గని గాసిసేయ దరలక 

కనకాచల సదృశ ధైర్యగతి దనరెనటన్‌. 


కరశాఖల (గ్రహించి గండశిలల్లెచ్చి 
యెత్తి శిరశ్రేణి నేసియేసి 
కట్టిన తగటద్ధినట్టి శాటికలెల్ల 
చించి గండ్రల్లాగం జేసిచేసి 
ఘనతరకరినాం(ఘి ఘట్టనక్రియలచే 
ధాక కట్టెదయంట దన్ని తన్ని 
నిర్దాత సంకాశ నిస్సహ చండాట్ట 
హాసోలీలలం దెగటార్చియార్చి 
*జదకంగా యాజ్యకలశికల్‌ చరచిచరచి 
నీళ్ల యాగాగ్ని శిఖలారి గేళ్ల జల్లి 
నట్టి దానంజలించక యాదశాస్య 
చారణారాతి కనకాద్రి సరణి నిలదె. 


సకల హరిఘట లీరీతి చంద్రహాసి 
డాసి యెంతెంత దెలిసియుంగాసిచేసి 
తరలక హిరణ్యశిఖరి చందాన దనర 
కలక నిశ్చల చర్యల నిలిచిరంత. 


అయ్యెడ. 


109 


110 


1183 


అనిలజశాసనక్రియ నయస్థితి సంధిల శక్ర జాతనం 
దనహరి కైక సీతనయదారయదాటల కేంగియార్తిచే 


20. లీలను(ము) లీలలందెగనార్చియార్చి (శి) Ol. జడకగాయద్యకలశిఖల్‌ (యు) 
22. నిలిచిచల్లి (ము). 118 నెం. వచనము (శ)లో లేదు. 


202 


దశరథరాజనందన చరిత్ర 


గనలగ నీద్చి తెచ్చి తెగగాసిలం జేయంగ యాగదీక్ష చ 
కృనం జెడిలేచినిల్బె లయకాలనిశాకర శేఖరాకృతిన్‌. 114 


క. నిలిచిన గిరి చరఘట లి 
చృల కన్న దెగాతిగాగ జని కేరంగ నా 
జలజాక్షి లజ్జచే దశ 
గళఖచ రారాతి గాంచి కందంగ నాదెన్‌. 115 


2 


కాకచే నగ్రజ కర్తల హింసించి 
యగ్రహారస్థిరలాగడించి 

కలికి యచ్చర కన్నియలదెచ్చి *చెజం దాచి 
యజ్ఞాది సత్రియలడ్డగించి 

సరసిజాక్షస్థాన శాలలన్ని హరించి 
కాసార దీర్ణికల్‌ గాసిం జేసి 

అతిధి జనార్చన లడంగించి శతఖడ్డ 
ధారలచే నాలం దరిగితరిగి 


శాంతి దాంతి దయానయజ్ఞాన దాన 

సంతతాచార నిష్టాతిశయతలార్చి 

నట్టి యఘకారి నీచేతలట్టె నీకె 

*సాట్రి దాకెగదయ్య నిశాట నాథ! 116 


క. నారాయణ సత్మళచే 
ోనారాజచ్చటజనించె నఖిలాశా లే 
ఖారాతిఘటలనందటఅ 
నారసి గండ్రించె సంశయక్రియలేలా. 117 


చ. _ అనిఘటకర్ణ *“శైలజితలాది నిశాచర నేతలందటిల్‌ 
చనిరి హయచ్చటల్‌ నలిసె సైనిక కర్త లడంగి రచ్చకాం 


28. చరనాగి(ఘయు) 24. శాంతి చేదాంతి(యు) శాంతి దాంతిదయానయ (శి) 
25. సాటి దాకించేగాని నిశాచరేంద్ర(8. గ.) 26. నారాజచలంజనించె (4) 
27. శెలదజిదాది (శి). 


పంచమాశ్వాసము 203 


చనరథ రేఖ లీడిగిలె జందగజేంద్రఘటల్‌ నశించె నిం 
కనయిన నీర్యడించి నయకార్యగతిం గనరాదె చక్కంగన్‌. 118 


ఉ. ఆతతకీర్తి సంస్థలి దయారసకంనిధి యార్తచేతన 
తాత ధరాధరేంద్ర ధృతి దాశరథ క్షితినాథ హేల్చికిన్‌ 
"సీత సనీతినిచ్చి నతింజేసి గణించిన నీహృదిష్ట కాం 
క్షాతిశయక్రియ లృటనయయ్యెడి చిల్లర గాథ లేటికిన్‌. 119 


శా. _హేలాసంగతి నాంజనేయ హరితానేకాకి యైచేరి తా 
నీ లంకాస్థలినెంత చేసెనది నాండీక్షించరే యన్నింటన్‌ 
యాలాగంతటికన్న ధైర్యనయచర్యల్లన్న కీశచ్చటల్‌ 
నేల న్నల్టిశ లంతరిక్ష సరణిన్‌ నిండారినా రారయన్‌. 120 


ఆ.వె. ఈ నెలంతనతనికిచ్చి లంకాస్థలి 
దాయికిచ్చి గహన ధాత్రి కేంగి 
తేని లెస్స యట్ల లేనినాటికి దాశ 
రథిశరాగ్ని దైళ్ల రాదెయాజి. 121. 


క. _ అని తేర్గడ నెదిరించిన 
దన గేహిని జేరంజీటి దశకంఠనరా 
శనకర్త యాగ్రహ స్థితి 
గననీయకయాడె నీతి కార్యాసక్తిన్‌. 122 


క. జానకి యేసరి ధరణీ 
జానియె దృష్టాంత శేషశాయిగ యాహా 
యే నెబుంగనె నెలతా! య 
జ్ఞానినె నీయంత శాస్త్ర నరణిం దెలియనే. 123 


చ. కనికని నేరకే యనృతగాధల నాడ నదేటి కాజి నా 
యన శరధారలందెగి దిగంత నరేశిత లెల్ల నెన్నంగా 
సనకసనందాదియతిసంతతి నందంగరాని టెంకికిన్‌ 
జనియెద గాన దీనికికళంకిలనేటికి నీరజాననా! 124 


28. సీతను నీతినిచ్చి నుతిజేసి (శ. గ) 


204 దశరథరాజనందన చరిత్ర 


ఈలంక యేల ధనధా 

న్యాలం కియలేల కరటిహయరథ రాజ్య 

శ్రీలేల నీసహాయత 

జాలించంగ రాదె నీరజాతదళాక్షీ ! 125 


అ.వె. ఎల్లదిగధి కర్తలిట దాస్య చర్యల 


ల్‌ 


జనకతార్థలక్షసంఖ్యలైన 
యేండ్ల దనక ధరణి యేలి నేనతనికి 
శరణనంగ నేల హరిణనయన 126 


సతి! యచలా హితాద్యఖిలచారణ రేఖల నేల నేసిరా 

చితి నరి యెన్ననేల సరిచేయజగత్రయి నేరరెన్న హా! 

యతనికి నేనెసాటి యతండారయ నాకిటసాటి సాహసా 

యతధృతి సాయకాసనద్భఢాగ్రహనిగ్రహకార్యచర్యలన్‌. 127 


అని రజనీకరానన గృహంతర సంస్థలికన్య చక్క్మంగాం 

దనయెద కాంక్షలెల్ల సహితస్థితి సాగనియట్టి దానిక 

త్యనత గిరీశ ధాతలం దృణాకృతింగా హసియించె నాది కా 

శన సదృశాచ్చతారక రసార ససంస్థితి ఖడ్గశాలియి. 128 


శాంకరీ శంకర స్థలియెనరజతాద్రి 
హత్తంగ గెంగేల నెత్తినాండ 

నచలాహితాది దిశాధినేతలచేత 
నానతింగని కాన్మలందినాండ 

లలిత సాహస ధైర్య లక్షణందనరార 
సిద్దిచే సత్మీర్తిం జెంది నాండ 

® 

సాధ్యసిద్దాండ జసారణాహి (శ్రేణి 
దాస్య క్రియ జరించందనరినాండ 

నట్టియంత నారాక్షసాధ్యక్ష హేళి 

నిట్టినరకీటకాగ్రణి యెంత జేసె 


29. లక్షనందనజాల (ము) 


పంచమాశ్వాసము 205 


ల్‌ 


206 


సృష్టిరక్షణకర్త యాస్రష్టకైన 
కాలగతిం దాటరాదింక కలంగ నేల. 129 


ఐనదానికి చింతసేయంగ నేటి 

కధిక సారంగ సైనిక హయ శతాంగ 

సంతతి ఘటిల్ల నరకీశసంతతికిని 

జడిసినను నీనడించరే సకలదిశల. 180 


అని యహంకరించి గద్దించి నల్టిశల్టలయనీక్షించి కరధృత చంద్ర హాసలత 
యల్లార్చి జగజ్జ ననాంశ కరణ దండధారి కెరలిలేచి జలస్నాయియై 
హాటకశాటికల్‌ దాల్చి యష్టదిశాకర్తల లిఖీయించిన యందియ నెలకాలం 
గీలించి హితరాక్షస సంగతి సరసాన్నహార సంసిద్ధినలరి యానంద కందళిత 
హృదయస్థలియై సదాగతి తిరస్మార రయగతింగంఖాణసంతతి ఘననీలాచల 
సదృశగంధ గంధిలసారంగ సంహతి నిర్ణరగిరిశ్చంగ సంకాశ గాంగేయ 
శతాంగాళి యసదృశ సాహస సైనిక రాజిరంజిల్ల శంఖ కాహళతా 
ళానకథక్కానిస్సాణ ఘంటానాదక్రియల జేజేల్తల్లడిల్ల శరశరాసనకఠార శక్తి 
హలచక్ర ఖడ్గ్డగదాది సాధనచ్చటల్‌ కరశాఖల సంధించి హళహళి గేలం 
జెంగలించెడి దందనాయక ఘటలందనరిన రాజసదనాంగణ ధాత్రి కేతెంచి 
దశకంఠ లేఖారినిలచి 131 


శశికళా సంఖ్యాతియై చక్ర సంహతి 
గా నల్టిశల నైనగాన దాని 
బుక్సాజినచ్చన్న దృఢసహస్రహయాళి 
చే నటక్రీడ గర్జిలెడి దాని 
గాండ కాండా సనఖడ్లాదినిఖల సా 
ధనరాజిచే సిరిందగిన దాని 
ఘనతరశతలక్షగలఘంటికా న్రేణి 
చే నంతకంతరంజిలినదాని 


జారణాహినరాధీశ జైత్ర లాంఛ 
నాచ్చతర కేతనత్రయి నలరినట్టి 


దశరథరాజనందన చరిత్ర 


29 


దాని గనకాద్రిజాడ హెచ్చైనదాని 
దేరదననెక్కి నిలిచెనాదితి జకర్త. 


నిలిచి హితదంద నాయక 
హళహళికలచే నిశాచరాగ్రణి లంకా 
స్థలింగడచి హరిహయాశా 

చల కందరనగరి హేళి సరణింజనియెన్‌. 


లయకాల కాలదండ 

క్రియచే రణధరణి దైత్య కేసరి చాలా 
జయకాంక్ష నిలిచె నిర్జర 

చయ చిత్తతచేిఘనాతి శాతాసియనన్‌. 


ఖచరారి నాయక కాసారసారంగ 
దహననీరజ కాండ ధార్తరాష్ట్ర 
దినకరనందన ధృతిలతికాధాత్ర 
ారణాహితశాత చండ కిరణ 
జలధిధాత్రీనాథ జగతిధరాశని 
యనిలాంధకార రాకాద్రితనయ 
యక్ష రాజాలాహార కేకి శ్రేష్ట 
చంద్ర శేఖరతటి సాంద్రతటిని 
యనికళాధర దితిజ సంహతి గడంగి 
రెండెదలం జేరి ఘనఘనాఖండ నాద 


కఠిన గద్యాది గాధల గణనసేయ 
నిలిచె ననిదారి దశకంఠనిర్దరారి. 


ఇట్లులయకాల చండకరాకృతి చంద్రహాసధారియై తేజరిల్లైనయ్యెడ 


రెండెడల దితిజకర్తల 
జాండస్థలియగల ఢక్కలఖిలక్రియలన్‌ 


50. ధనాతి(యు) ౨1. శారణాపాత శాద చండకిరణ(యు) 


పంచమాశ్వాసము 


182 


133 


134 


135 


136 


207 


జండతర హస్తశాఖల 
నిందంగంజరచిరి దిశాధి నేతల్లలంగన్‌. 187 


తే. అసద్భశ స్యందనా ధ్యాసియై దశాస్య 
*నిర్జరా రాతిగననయ్యె నింగిదాక 
దాశరథి యంఘిచారియె ధరణి నిలచె 
దానికిని లేఖసంతతి తలంకనంత. 188 


చ.  అనికడదండి నిల్చిన దశానన రాక్షసకర్త సాహసా 
త్యనతకళల్గణించి హృదయస్థలిం సంధి ధరాధరారి తా 
ననిచె నిశాత సాయక శరాసనకీలి కరాళ శక్తి సా 
ధన హయశాలి తేర ధనధాత్రికి సారధిచేత నయ్యెడన్‌. 139 


క. ఈ రీతిం దెచ్చిన తే 
రారసి చేరంజని రాక్షసారాతి జయ 
శ్రీరంజిల్లంగ నెక్కెన్‌ 
ధార నసదృశాచ్చ దృష్టిందనరంగ నంతన్‌. 140 


చ. అలయక రాక్షసాహిత దశాస్య నిశాచరకర్త లిద్దజల్‌ 
గలసి యహీన సారశర కాండ శరాసన దీర్హ శింజినీ 
గళిత కరాళ శగ్తికలఖండిత చర్యలగాడగా నస్ఫ 
గల కణధార లెల్లెడల జారంగ నాజి రచించి రయ్యెడన్‌. 141 


క. _ నింగిన్‌ నిర్జరకర్తల్‌ 
జంగిలియైగణనసేయ సాహసగతిచే 
జెంగక యాగ్రహదృష్టిన్‌ 
దంగక కలహించి రధికతర సంధిలచేన్‌. 142 


ఉ. ఆతటి దానగస్యజటిలాగ్రణిరాంగని సంతసిల్లి య 
త్యాతత శక్రనీలరచనాచ్చరథస్థలిడిగ్గి జానకీ 
నేత ధరిత్రి సాగిలిగణించిన యాతని యంగయష్టి కా 
ఘాతలడగం రాచి హితకార్యరసస్థితి నాడెం జక్కంగన్‌. 143 


౨౭. నిర్ణ రాహతి(ము) ౨౩. గంధిధరారితా (ము) 


208 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


అనఘదిననాధ సంతతి 

జనియించితిగనక యతనిం జక్కంగం గీర్తి 

చినందన తేజది నీక 

ల్లన హితగతి నీయంగాంగలండని దయచేన్‌. 144 


ఆఖరారాతిచెంతడాయంగంజీతి 

కార్యసిద్ధిగ నందజిల్లణన సేయ 

దినకరాకర్షణస్థితిం దెలియం జేసి 

ఘటజ జటికర్త తనయిచ్చం గదిలెనంత. 145 


ఇట్లధిక తేజస్థింగాననైన దాశరధిం గిరిచరసంతతియార్మి నిలిచిన యతని 
హృదయస్థలి యెతింగి. 146 


తన సేనలచే నిననం 

దనహరి రణకార్యచర్యదాలిచి ఖరగం? 

జన(?) నికట ధరణి నిల్చిన 

గనీ యాతని దృష్టి దెలిసి గచ్చ ననియెన్‌. 147 


ఇలహరిసేనలచే దశ 

గళ ఖచ రారాతిం జేరి కలహించంగా 

దలచితి నర్మజ! యాహా- 

నిలిచిననేగాక దృష్టినిలిచెద రేరల్‌. 148 


ధాతచేత కాయజాతారిచేతం దా 

నందరాని కాంక్షలందెం గాన, 

నచల నాకె కాని యన్యసాధ్య చికిత్స 

గాదయా హరీంద్ర గణనసేయ. 149 


అదిగనక చందద్రహాసిం 

గదనస్థలినేనెదిర్చి కలహించంగా 

హృదయాహ్లోద స్థితిగా 

గదలక దృష్టించరాదె ఖరకర తనయా. 150 


పంచమాశ్వాసము 209 


ర్‌ూ 


210 


అన నాలకించి యగ చర 
జనకర్తల్లగన సరణి సకలాశల శృం 
గనగాగ్ర శాఖలన్‌ ధృతి 

గనసాగిరి నిలిచి చిత్రగతి నయ్యెడలన్‌. 


దృఢతర సహగస్రకర ఘృష్టి లేజరిల్ల 
జానకీజాని నీక్షించి చంద్రహాస 
ధారి యా(గ్రహశిఖిశిఖల్‌ ధరణినిండ 
ఖేచరనిశాటతతి యాలకించనాడె. 


అనఘ ! జగత్రయింగలంచియాడితి నాకెదిరించనేరలం 
గనినది లేదెకా ! యయినగాంచితినిన్నతి సాహస క్రియా 
ఖని, నిక తేలకే నిలిచి కాలహరీంద్రకరాళ సాయకా 
సన శరలేఖలం గలన ప్రగ్గంగం జేసిన లెస్సయన్నిటన్‌. 


నాయెడ రాక్షస సేనల్‌ 

నీ యెడ నాదిత్యఘట లనిందిత గణనల్‌ 
సేయంగం జండత రాజిం 

జేయంగ హృత్మాంక్షలెల్ల సిద్ధించుగనన్‌. 


151 


152 


153 


154 


అనిన యతనిగాథలాలించి దరహసితాననస్థలియై దాశరథి యంగీకరించిన 
దానికి జంద్రహాసి యాగ్రహదృగ్దనితదహనకీలాకణచ్చటలెగయ నశని 
సదృశాట్టహాస నాదక్రియల కజాండస్ట్థలి కలసి చలించ కెల్లార్చి గద్దించి 


నల్షిశల్‌ గలయ నిరీక్షించి 


కాంచనస్యందనఖర చక్రహతిచేత 
శేషాహితలలెల్లం జితికిలంగ 
సాయ కాసన ఘనజ్యాటం క్రియలచేత 
జలరాశి యెంతంతకలక సాగ 
గాఢ కేతనదండ ఘర్షణస్థితిచేత 
గగన తారా[శ్రేణి కంధిరాల 
కంఖాణ నిశిత రింభాఘట్టనలచేత 
నచలారి నలినలియైచెలంగ 


155 


దశరథరాజనందన చరిత్ర 


నశని సంకాశ కఠినాట్టహాస సరణి 
దశహరిత్మర్త లలజడి దద్దరిల్లం 
దరలి దశకంఠ లేఖారి ధాకదాకి 
తాట కేయారి నలదండధారి దారి. 


ఉ. _ అన్నరకర్త తేరదితిజారి రధస్థలిం దాకెం దాకన 
క్రిన్నగతింధరిత్రి దిరింగెన్‌ హతిచేదిశలెల్లం గాసిలెన్‌ 
కన్నిధి నల్లడల్‌ చెదరె ఖస్టలితారకలన్నిరాలె నా 
కిన్నెర సిద్ధసాధ్యఖగ ఖేచర సంతతి దద్దరిల్లగన్‌. 


క. అనలకణచ్చటలెగయంగ 
ననిలరయక్రియలచే ధరాధీశనరా 
శనకర్తల యరదాలం 
టనదాక నజాండోగలసినట్టయ్యెనటన్‌. 


క. హరిహరిగలసిన జాడల 
కరటికరటి దార సిలినకరణిం జాలా 
గిరిగిరి నెనసినగతి దా 
శరధి ఖగారాతి యెదరి జగడించిరటన్‌. 


క. ఇత రేతరకరగళితాం 
చిత చందశరాసనాతిశితశర ధారా 
క్షతశాస్త్రశస్తి కదన 
క్షితియయ్యెం త్రిదశ రాజిగీర్తించంగన్‌. 
ఉ. ఆనరఖాదనా(గణి నయక్రియసంధిల నంధకార నా 


గానల కాండధారల జయస్థితి నేయంగగాంచి జానకీ 
జాని దినేశతార్హ్యఘన శస్తికలం దెగనేసి యార్చె లే 


ఖానక దంధణల్‌ చెలంగ యష్ట దిగీశిత నెల్ల నెన్నంగన్‌ . 


క. ఆ నిర్ణరారిం జేసిన 
దానికి నన్నింటికి నన్ని తగం జేయంగా 


34. గల సెటట్టయ్యి(యు) 


పంచమాశ్వాసము 


157 


158 


159 


160 


161 


162 


211 


దీ నాకృతిచే నేదియు 
గానక దశకంఠ దైత్యకర్త కలంగెన్‌. 163 


తే. *అజతనయనందనాగ్రణియంగయప్టి 
చింతగింజంత యెడలేక చిత్రసరణి 
తగల నెసంగించె దశకంఠ దైత్యకర్త, 
సరగ నీరీతి గలహించసాగిరంత. 164 


క. ఖర రాక్షసగంజనసిత (9) 
శరధారల్‌ కైకసేయశక్రాహితకం 
ధర లెజింగించంగ నా తీ 
రరసి గణించంగసాగి రందర లంతన్‌. 165 


ఉ. ఆ నరనాధ కేసరిశ రాహతి నిండంగ నాట నిస్సహ 
గ్లాని ధరించి రాత్రిచరకర్త యహంక్రియ సంధిలంగ గా 
(?) లీనదయాంతసంత్రిశిఖహేతి గదల్సి తెరల్చి యేసె ఘం 
టానినదక్రియల్‌ గిరిఘటల్‌ నటియించంగ నింగి గాసిలెన్‌. 166 


చ.  అదికడగాక రాంగని ఖరారినగాహితదత్త శక్తిన 
ష్ట దిశల నిస్సహాగ్నికణ సంహతిరాలంగ నేసె నేయంగా 
నెదిరి సహస్రఘ్యష్టిని గ్రహించి నరాశనకర్త లీలచే 
నెదగ హరించె నాత్రిశిఖహేతి నిరాకృతిగాగ నయ్యెడన్‌. 167 


తే. _ఏసియంతటం జాలక యీర్య్యరేగి 
దాశరధిశస్తికలచేత ధాక నేయ 
దాని కలిగి నిశాచరధరణి జాని 
తలకి గద్దించి నిరసించి తత్తరించి. 168 


చ. ఇనశళితారకల్చిదర నెల్ల దిశల్చలియించ శాక్రహ్రా 
దిని కెనయైన శస్రిక ధృతిన్‌ ధరణీతనయాధిరాట్పరా 


తిర. అది తనయనంగ(ము) ౩6. పాఠమన్వేషణీయము. 


212 దశరథరాజనందన చరిత్ర 


సనఘనయష్టి గండ్రలయి జారంగ నేసె నిశాట సేన ల 
ల్లన చెలగంగ నిర్జరకళల్‌ దరుగన్‌ హరిరాజి గాసిలన్‌. 169 


వ. అంత 170 


ఆ.వె. కలశజర్షి దత్తఘనశరాసనయష్షి 
సంగ్రహించి నారిశస్త్రిం జేర్చి 
జనకధరణి నాధజాజాని యత్యంత 
చిత్రసరణి నాజి జేయసాగె. 171 


వ ఇట్ల నిశా౭_ హః కాలచర్య లెడతెగక షష్ట దినసంఖ్యల్‌ దాటిన నాటి 
చెంత 172 


క. అనియతని శిరఃకరతతి 
గనియల్‌ సేయంగ నిగిర్బగా దాశరథిం 
గని కలశకర్ణ సహజా 
తనిశాచరకర్త నయహిత స్థితి దేరన్‌. 173 


వ. ఇట్లనియె 174 


క్త క్షితినాధ! సంశయించక 
యతని జఠరధాత్రిచారణాహారరస 
స్థితి తనరె న్లనక సదా 
గతిహిత శరధార నేయంగ లెస్సయనన్‌. 175 


ఉ. అన్నరనాధ కేసరి శరాసనసంఘటితాగ్నిశస్రి న 
చ్చిన్నదశానన త్రిదశ జిజ్జ్ఞరరాంతర సంస్థితాది తే 
యాన్న 3౨రసగ్రహక్రియ నయస్థితి సంధిలం జేయ నార్తి నా 
చెన్నటి రిత్తయైనిలిచెం జెంగటి కీశఘటల్‌ హసించంగన్‌. 176 


వ. ఇట్లు నిలిచిన చంద్రహాసింగాంచి 177 


క. ఇన్నాళ్ల దనుక నేనింట 
చిన్నెలకై తెగక యాలసించితి నింకన్‌ 


87. రనంగ్రవాయు) 
పంచమాశ్వాసము 213 


ర్‌ూ 


బ్‌ 


214 


నిన్ననిగీటణంచంగ చన 


దిన్నంగదృష్టించ రాదె ధృతియనియల్మన్‌. 


178 


జన నాధాగ్రణి కార్యసిద్ధిగన సచ్చస్రాహతిన్‌ కైక సీ 
తనయేంద్రాహితకర్తనేసిన యెడం ధాక్రీస్థలింద్రెళ్లై ధా 

రననింగి నహరాజి తల్లడిల తారల్‌రాల దిగ్గంతి దీ 

ర్హనినాదక్రియ లెచ్చ కంధికలంగన్‌ గట్టెల్లనల్లాడంగన్‌. 179 


ఇట్ల ధరణీస్థలిం ్రెళ్లిన 


సనకాది యతిరేఖ లెనసిన యానంద 
జలరాశిం దేలిరి శెలహాగ్ని 
తరణి నందనదైత్య సరిదీశ కారాజ 
రాజ కాళీక కీర్తన లెసంగె 
తాళానక నినాద కీలల కచ్చర 
చానల నృత్త సంసరణి నలరె 
ఖచర నిస్సాణ సంఘాత ధణంధణల్‌ 
గ్రాలెనల్దడల చీంకట్లడంగె 


జల్లనై గాలినిందంగజల్లె ఖగల 
తాంతసంతతిజెది హెచ్చె యదితిజర్ని 
శ్రీధరాంకిత గీతికల్‌ జేయసాగె 
యద్ధితిజకర్త ద్రెళ్లినయట్టి కతన. 


180 


181 


అత్తజి సనకాదియతిసంతతి శతానందాదినిర్దర [శ్రేణిశ క్రాదిదిగీశ సంహతి 
యక్షకిన్నరసిద్దసాధ్యనాగ చారణాండజరాజి యంత స్థలిడిగ్గి దాశరధికి 


సాష్టాంగ దండక్రియలాచరించి లేచి నిలచి 


జయజయ (శ్రీకాంత జలజాందక కరండ 


సంతాన కలిత దేహాంతరాళ 
జయజయ నిఖిలేశ జనకకన్యానన 
జలజాతసంచరచ్చంచరీక 


182 


దశరథరాజనందన చరిత్ర 


జయజయ సాయ కాసన నిర్ణిత చండ 
కాండఖండిత దశకంఠకంఠ 

జయజయ శేషాహిశయన కాంచనచేల 
రత్నకిరీట హారగణశాలి 


జయహృషీ కేశ! జలజాక్ష ! జయయనంత! 

జయజనార్థన! జయశార్డి ! జయగ దాంక ! 
జయజయహిరణ్యరాక్షసజఠర దళన! 

నర్తిత హ్రాదినీశాత నఖర శిఖర! 183 


తే. ఆదిగాధల్‌ గ్రహించి లేఖారియైన 
తస్మరాగ్రణికంనిధి దాగం దెలిసి 
జలచరాకృతి నాతని సంహరించి 
ధాతకన్నింట నిచ్చితి దయ యనంత! 184 


తే.  *ళైలహారికిం గీడై నలీలం దెలిసి 
క్షీర నిధిం ద్రచ్చగిరి దాల్చి కీర్తి హెచ్చ 
సరగందలదాచినట్టి యాసరణి నిల్చి 
చెడని క్రియచెలంగం జేసితి శ్రీసనాధ ! 185 


తే. ధరణి హరించదలచిన దైత్యనేత 
నంటి కిటిరీతి హరియించిహర్షగతిని 
యచల నిజగతినెత్తినయాఖ్య లెన్న 
నేర్చగలరయ్య యేరైన నీరజాక్ష ! 186 


ఉ. రేగినయట్టి కాంచనశరీర నిశాచరకర్త యీర్వ్యచే 
సాగిట ధిక్కరించి తనసంతతి చిన్నననంచ దల్బంగా 


తిల. 185 వద్యమునకే 'పాఠాంతరముగా” ఈ పద్యము ములో గలదు. 
చ. “దితి తనయాది తేయ తతి దెచ్చిగిరిన్‌ ఘనచక్రి తాట నా 
యతగతిగట్టి రెండెడల యక్కజదీర్చంగ జాలినంతనే 
యతిరయ శక్తిచె జలచరాకృతిలీల ధరించి దాని యా 
తత కఠినాం సధాత్రి కడందాల్సిన నీ తెజం గెన్న నేటికిన్‌.” 


పంచమాశ్వాసము 215 


నాగడియందె శ్రీనృహరియాతని నాకృతి జెందినట్టి నీ 
లాగెడ జేర్చి లెస్సగ దలంచంగ గల్లిరె యెంద రేనటన్‌. 187 


చ.  కడంగి సహస్రహస్తఘనకాయఖగాహిత నేతతండ్రి నా 
గడగతి కాంక్షచేం దిరియగాజనిధాత్రి త్రిరీతి కాళ్ల చే 
నడింగి గ్రహించి యాదితిజజాగ్రణికిచ్చినయట్టి నాటి నీ 
నదక గణించంగాగలరె నాక ధరాతలనాగసంస్థలిన్‌. 188 


చ. _ నిలిచి సహస్రహస్తనర నేత యడాటలకాక నిద్ధరన్‌ 
గల నరనాధ సంతతిని గండ్రికలై తెగనేసి తండ్రికిన్‌ 
గలంగక రక్తధారలనె కార్యగతిన్‌ రచియించినట్టి నీ 
కిల సరిసేయంగాగలరె యెన్నిక లెందఅలైన శ్రీహరీ. 189 


చ. ఇటదశకంఠ దైత్యకరి యెన్నికగా ఘన కాంక్షలందితో 
గటికితనాన నందజలగారియచే నలియంగం జేయంగా 
నటయిట జేరనీ కతనియాననహస్తతతిన్‌ దృఢస్థితిన్‌ 
నటననె శస్త్రసంహతినినాటగద్రెంచితి తాటకాంతకా ! 190 


చ.  అలరగనింకిటన్‌ హలధరాకృతి నాగడరీతి కాంతలం 
గలంచెడి యాకృతిన్‌ గలింగి గాంగలచర్యలెటన్ననన్నయా 
జలజజ శక్ర లేఖతతి జక్కని దృష్టినిదేరి కాంచి దా 
గలకల గేరె దాశరథి కాంతిదనర్చి శశాంక రీతిగాన్‌. 191 


వ. అంత 192 


da 


తార కాఖ్యఖగారి దండించి జయగతి 
కీర్తి హెచ్చిన కార్తి కేయలీల 
యంధ కాఖ్యనరాశ నాగ్రణి నణంగించి 
ఘనత కెక్కిన కాలకంఠులీల 
యశనిధార దెరల్చి హంకార లేఖారి 
జందినయట్టి యాశక్రులీల 
గాంగేయ గేహ సంగర గరిష్టనిశాట 
దక్షఖండన నృహర్యక్ష లీల 


216 దశరథరాజనందన చరిత్ర 


దశగళ త్రిదశారి నీ ధరణిజార్చి 

తన జయఖ్యాతి యలరంగ దశరథేశ 

నందనా[గ్రణిదాయిని నండ జీతి 

శింజిన వెరల్చి శరయప్టిచేతికిచ్చె. 193 


వ. అయ్యెడ 194 


బ్‌ 


చిరగతినిర్ణర శ్రేణియానందించె 
యహిరాజసంతతియలరి తలంచెం 
జారణతతియంత సంతసించి గణించె 
సిద్దసాధ్యఖగాళి జేరియాడ 
నినశశిగ్రహ తారలెంత యేని దిశించె 
నాక నారీజన నటన లచ్చెం 
గీశ సంతతిజాల గీర్తించిం జలరేగె 
దిబ్న రేశితలెల్ల దేజరిల్లె 


దైత్యనాయక కరశంఠదళన రాజ 

తిలకయని యెన్ని నతిం జేసి దీనరక్ష 

సరగ జేయంగ దలంచిన చక్రి యీతం 

డే కదాయని హర్షించి రెల్లరంత. 195 


శా. _ఈలీలన్‌ దశకంథరాఖ్యగల యాహీనా(గణిం జెండినన్‌ 
జాలానార్తిఘటిల్ల యగ్రసతి తన్‌ చానల్‌ తగన్నంటిరా 
నాలంకా స్థలిదాటి కాంచి యహహా! హా! నాథ! నేండిట్లు యీ 
నేలం ద్రెళ్లితె రాజహేళి యకటా నిన్నిట్లఖండించెనే. 196 


తే. రాక్షసాధీశ నీసతిరాజి యడల 
దయంజిగిర్చంగ కట్టెదం దార్చకేల 
ధరణి నింత గండ్రలై తలంగి చనితె 
కట కటా! యేదిదిక్కని కలగి చీఅ. 197 


క. అందజలన్ని యడాటల 
దందడి నేడ్చంగ నతనిదాయి కలంకన్‌ 


పంచమాశ్వాసము 217 


గంది యరచెనది దశరధ 
నందన నరనేత నీతినయగతి నణంచెన్‌. 198 


ఉ. అంతటందాటకారి తనయందనె నిల్చిన దైత్య కేసరిన్‌ 
జింతదలంగం జేసియతి శీఘ్రతదేరంగ నగ్నిసంప్కియల్‌ 
సంతసిలంగ నన్న కిటసాగంగం జేయగరాదెయన్న తా 
రంతట తాళిశాస్త్రగతి రాక్షసనేత రచించె తత్రియల్‌. 199 


తే. అగ్ని సంస్కార సత్మియయాదిగాంగ 
నెల్ల క్రియల నెసగించి చిత్తసరణి 
తిరిగి యేతెంచినట్టి దైతేయనేత 
గాంచితనదాయి రానెలంగడంగి చీఅ. 200 


తే. _ దాశరథి యెంతొ హర్షించి దాయిగాంచి 
దశగళకనిష్టఖచరారి ధరణి నేతం 
గలసిచని లంక కేలిక గాగం జేయ 
ననఘ యేతేర రాదెయటంచునాడె. 201 


ల్‌ 


అర్మనిశాకరు లష్ట శద్రిక్ష్మల గహ 
తారకాతతి యెంతదాక నిలచు 
నజ హరి హర దిగీశాకాశ ధర కంధి 
ధరణీంద్రగతి యెంతదాక నిలచు 
నిలయాదిగా జగాలీరెంటి నిలతన 
తలలు దాల్చిననెంతం దాక నిలచు 
నాచర్యలెల్ల యిన్నర నాగఖగతతి 
దలంచంగకథల నెందాకనిలచు 


నంతదాక ననేక ఘనాతిశయత 

లంక నీతనికిచ్చి యలంకరించి 

దాయి రారాద యన నాజ్ఞందలధరించి 

కదలి యతనిని దద్రాజ్యకర్తం జేసె. 202 


39. దిక్సెరి(యు) 


218 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


బ్‌ 


ఇట్లు దాశరధియాజ్ఞ నిం ద్రజిద్ది తిజారాతియగచర సేనలాచ్చాదించ దశకంఠ 
సహజునిం గలిసిచని లంకా రాజధానిచేరి రుల్లరీకాహళ నిస్సాణ శంఖానక 
ఢక్కా నాదక్రియల్‌ జెలంగ గేహినీసంగతి నతని సింహాసనస్థాయిగా 
రచియించిన కాంచనరచితచేల కంఖాణ సారంగ శతాంగ సైనిక *దాసదాసీ 
సకలార్థి సంతతికింగర్తయై హితరాక్షన రేఖల్‌ నిండ హర్షస్థితింజెంద 
నిట్లన్నిశాచర నేతకనిష్ట దాయినినధిష్టాతం జేసిన నత్యంత సంతతాతిశయతం 
జెలంగి యా చిన్న రానెల ననేక యలంక్రియల నలంకరించిన నటంగదలి 
తదగగ్రస్థలి నంగదహరి నెక్కియేతేర తానతని దండనేచని రాజశళింగాంచి 
కాళ్ల కెరంగి లేచినిలిచి యిట్లనియె 203 


రాక్షసహారి! నీ చరణ రక్షలదాల్చితి నాహృదంతరిన్‌ 

దీక్షఘటిల్ల ధన్యగతి తేజితగాంచితి రాజ్యకర్తనై 

యీక్షణకాంతి చాలదయయేచికలంగదసాగం గంటి కం 

జాక్ష ! యహీశయాన! యనసాదర లీలలం దేల్చెనాతనిన్‌. 204 


అంత 205 


దైత్యహంతయాజ్ఞ దాల్చియనిలజుండు 

...జతనయ సరస కేంగి 

హర్ష .... రాస్యలం గైసేయ 

యనచినంత జ..యాశ్రయించి. 206 


తలయంటి యటకలిడి చె 

న్నలరంగ నీరార్చి చిన్నియలదేర్చిన ఛా 

యల చెంగట్టంగ నిచ్చిరి 

కలయంగ జిగియైన తేటకై సందడంగన్‌. 207 


ఘనఘనాంత స్థలాగత తటిల్లత లెల్లం 
దనర నాకాకృతి దాల్చననంగ 
స్రష్ట ధాత్రీస్థలి జక్కదనాలన్ని 
యేర్చి టెంకిగ రచియించెననంగ 


40. దాసీదాన (ము) 


పంచమాశ్వాసము 219 


గణనకెక్కినయట్టి కలిత రత్నశ్రేణి 
సిరినిండ రాశిగా జేసిరనంగ 

నంధ కారాతి నాందైన తియ్యని కాయ 
జాంచిత నచ్చాయలల్లనంగ 


సారణాదితి నందన సాధ్య సిద్ధ 

నాగ యక్షాండ జాత కిన్నర నిశాచ 

రాంగనా సంచయాఖ్యాది తాతిశయత 

జనక కన్యక రంజిల్లె సాంద్రకళల. 208 


తెలియకరలేనియట్టి లేం నెలయనంగ 

సాన దీర్చిన యగ్గజ శప్రి జాడ 

కంటి *కంకిరియై చాలంగాన నయ్యె 

జనకనందన ఆ జగజ్జనని యనంగ. 209 


ఇట్లలంకరించి నిర్జర శ్రీలాచ్చాదించందేరెక్కించి దాశరథి యగ్రస్థలి నిల్మడం 
జేసిన 210 


అంతట సీత గాంచి యతండా[గ్రహదృష్టి నిరాకరించినన్‌ 

జింతిలనేల యగ్ని *యతచెచ్చెజం జేరెద నందె నాయెడన్‌ 

యెంత కలంకయైన శిఖియే కనియాడెడినన్న (గ్రక్కునన్‌ 

జెంతనెగాకగా ననలచిహ్నల రాజగ జేసినం దరిన్‌. 211 


నిలిచి నతిజేసి “దహన! నానిల్మడయిల 

దాశరథిగాక యన్యునిందలచినట్టి 

దేని నాయంగలతిక దహించరాదె 

యితర గతిలేని యెడ సీత గతియె సాక్షి 212 


అనికీలిం జేరినిలిచిన 

కనక నయనియనలశిఖ లెగందిగ నెగురన్‌ 

దన లసదా కారస్థితి 

జననాయక హేళిదండ సరగ నయగతిన్‌. 218 


41. కంకిలియి (ము 42. నదె (వా) 


220 


దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


బ్‌ 


నిలిచి శిఖి యారాజశశింగాంచి యిట్లనియె 


జానకియిదె యాసనుసతి 

గాన నరాధీశ యక్షఖగనాగ నర 

స్థాన ప్రీలందైనన్‌ 

యీ నిల్మడ లేదయనిన నెంతే నలరెన్‌. 


ఆగతిగనిఖగదిక్చర 
నాగదితిజ యక్ష సిద్ధ నాయకతతియీ 
శ్రీగద యిందిర యిక సరి 


యేగతి లేదనినం జెలంగి లెల్లర నంతన్‌. 


తండ్రియినదశరధక్షితిరక్తిత 
ఖచరతతినిగలసి ఖగతినిల్చి 
తనయసత్య నిష్టధన్యతగాంచితె 
యని యనేక చెలగెహర్న సరణి. 


అంతట 


కఠిన దారిద్యసంగతి దనర్చినయతం 
డెన్నం జెంగటనిధిగన్న సరణి 
దిననాథ చండ దీధితి '్రుక్కినయతం 
డెన్న శాభఖిచ్చాయంగన్న దారి 


కటిక యాకటి చింత కాక జెందినయతం 


డెన్న నన్నస్థితింగన్న జాడ 
కరిఖడ్డ కిటిరాజికాన జిక్కినయతం 
డెన్న తత్సరణిం దాగన్నసరణి 


జనకజాకాంత ఘనకళాజాతికాంత 
య(గధర నిల్మడగం జేయహర్ష జలధి 
దేలి తేలి దృగంచలతృష్ట రీతి 
గాంచికాంచి నయక్రియగణన జేసె. 


పంచమాశ్వాసము 


214 


215 


216 


217 


218 


219 


221 


లే. కాక జల్లారందనయంత గాననైన 
సీతనందటియానతిచేత నేల 
ఘనతఖగతతియిచ్చిన కాంక్షలెల్లం 
గీశసంతతి నీదేర్చి కీర్తి హెచ్చె. 220 


వ. _ ఇట్లుసీతంగాంచి దాశరథి లేచి కౌంగిలించి యాజగజ్జనయిత్రిం దనచెంగట 
నధిష్టం జేసి యనేక చర్యలాచరించి 221 


క. _ నాచేతగాని నదకల్‌ 
నీచేనీడేరెగనుక నీదృఢ చర్యల్‌ 
నాచర్యల్‌ ధరణీస్థలి 
నాచంద్రార్మతన నిల్చె నక్కణం దేరన్‌. 222 


బ్‌ 


నీకయి యద్రిజానేత కాండాసన 
యష్టిగండ్రించితి యంద రెజుంగ 
నీకయి గట్లచే నీరధి హరిసేన 
చేతగట్టించితిం జిత్రసరణి 
నీకయి దశకంఠ నిర్దరారాతి సం 
తితి గీటడంచితి సతతశక్తి 
నీకయి శక్రాది నాకజన [శ్రేణి 
జాలరక్షించితి జగతియలర 


నీకయి చిరంతనఖ్యాతి నిఖిలదిశల 

శ్రీలనెన్నిక నెక్కంగం జేసినాండ 

గనుక నీచేతయిట్లెకా కధజనించె 

సరసలాక్షణ్యజాజాత ధరణిజాత. 228 


క. తత కాలస్థితి దశగళ 
దితిజాగ్రణిగాంచ నల్మదృఢసంధిరచిం 
చితియదె సత్యక్రియయై 
క్రితి నిలిచె న్నీ చరిత్ర సిరిసంధిల్లన్‌. 224 


222 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


బ్‌ 


తం[డ్రికంటె ధరణిందల్లి కిందనయ సం 

తతియదాట నధికదయదలంచి 

యిట్టి సరణి ననక హెచ్చయ్యె నాశక్తి 
ల pr) 

నీకెకల్ణినయది నీరజాక్షి 


అదిగాకే దశకంఠ దాయికయి యాశాధీశ కంజానన 
త్రిదశశ్రేణి తరంగిణీశతటి నర్ధిన్నిల్చి కీర్తించంగా 
నెదచే నిందజకైన నేటి చెజంగా యేనేంగి దాసాళి గా 
చెదనంచాడినజాడ జేసితిగదా సీతా జగన్నాయికా. 


అనిసీత నెన్ని చాలా 

యనినలసిన కీశఘటల నందర రక్షిం 
చినలేచి సంతసిల్లిరి 

గని జేజేల్లణన సేయంగా నా యెడలన్‌. 


జానకినిగలసి ధరణీ 

జాని తరచి చనదలచి సరగ నిశాట 
సానాధి నేత జీజినం 

దాననియెం దాశరథియెదన్‌ సంతసిలన్‌. 


ధనదయానస్థితి దరలితారా నండి 
సాకేతనగరికిం జరిగిరాదె 
దశకంఠలేఖారి తన యన్నె దండించి 
యది తెచ్చి చరియించె నఖిలదిశల 
నెందక్ష లెక్కిన నేనింట కెదగల్లి 
గాలికంటెను శీఘ్రగతిని దనరి 
కాంచనరత్న సంఘటితర చనలచేత 
యెంత యేనిదనర్చె నిదియె దీని 
నెక్కి చనరయ్యయని తెచ్చియియ నలరి 
రాత్రిచరకీశసంతతిరాగం జేసి 
యందబల నెక్కంగా నన్చిహర్ష సరణి 
దానధిష్టించె నంటెయాధరణిజాని. 


పంచమాశ్వాసము 


225 


226, 


227 


228 


229 


2283 


క. జననాయకహరి సీతం 
ధనదాయిని నెక్కం జేసి తగినట్టి యెడన్‌ 
జనందలంచి యనరసరణిన్‌ 
దనరంగ నాకాశగతిని దరలినయంతన్‌. 230 


మ. రణధాత్రింగనజేసి సీత యిచటన్‌ రాత్రించరాగ్రేశితన్‌ 
గణనాతీతశరాళివేసి తలలన్‌ గండ్రించితిన్‌ గంటె కం 
కణకాంతింగల తత్మరాలి దెగియన్‌ గంజాత నాళక్రియ 
న్నణంగం జేసితి నిచ్చటన్‌ గలశకర్ణాఖ్యాక దైత్యా గ్రణిన్‌. 231 


ల్‌ 


అతి కాయఘననాధహననసంస్థ లియిదే ! 
యదెయగ్శికేశ సంహరణధాత్రి ! 
సకలరాత్రించరుల్‌ జచ్చిరియిచ్చట 
జలరాశింగట్టిరి సరగనిచట ! 
నీరధిగననయ్యె నిజరీతినిచ్చట 
గలసె రాత్రించరకర్తయిచట ! 
ఖగకర్తచే జాడగాంచిరి యిచ్చట 
సేనలం గలసితి చానయిచట 
నెలలనాల్లింటి జడగట్టి నీరధార 
లడర నీగిరి నిలిచితి నధిక చింత 
“నర్మికిచ్చితి కిష్కింధనదియెదాని 
కాంతి యెంతేని తెలియంగంగానరాదె. 232 


మ. _ అనినన్నక్కడ నిల్చికీశతతిసాహాయ్య క్రియన్‌ దాల్చినన్‌ 
జననాధాగ్రణి యట్ల రాననిచినన్‌ జాలాయెదల్‌ రంజిలన్‌ 
గన కాలంక్రియలెల్ల సీతయలరన్‌ గాన్మల్‌ తగన్నిచ్చియా 
యిన జాతాగ్రసతీ సహాయ్య చెలియన్‌ నేతెంచెయం దెక్కినన్‌. 233 


వ. అయ్యెడందరలి దనసతికి యారాజశశియిట్లనియె 234 
42, లర్శికిచ్చితి కిష్టింధలదియ (యు) 


224 దశరథరాజనందన చరిత్ర 


ర్‌ూ 


ఆ.వె. 


శక్రనందనహరి సంహరించితినిటం 
జెట్లందె దాగితిం జెలియ యిచట 
ద్రాళ్ల నేడింటిని దరిగితినిచ్చట 
గెడసినరక్కసి గీటితినిట 
నర్మిసంగతి గంటి నరయంగనిచ్చట 
నీయలంక్రియలెచ్చె నెలంతయిచట 
యనిలజనగచారి నలరికాంచితినిట 
జెంచెత సత్రియల్‌ జేసి తిచట 


దీర్హకరరాత్రిచరనేత ద్రెళ్లైెనిచట 
నర్మసారథి తనయ ఖగాధి నాధ 
సంగరస్థలియిది కంటె జలజనయన 
కానంగానయ్యె దళశాల కాంత! యిచట. 


తాటకతనయఖగారిన్‌ 

గీటండంచితి నిచట నిజ్టిక్రియ నే తేరన్‌ 
నెట్టించి యతండ చీజిన 

నాటినదయ గల్లిదాయి నాకై రాగన్‌. 


జరశరీరయైన జటిలీలనేతెంచి 
కదసి కల్లలరసి దండనిలచి 
తస్మరాన నిన్నెతనరధస్థలినిడి 
చనియె దితిజకర్త చాన యిచట. 


ఖరదైత్యాది నిశాచర 

హరణ క్రియచేత దండ కారణ్యానన్‌ 
సరగనె నిష్కంటకగతి 

జరుగంగ జేసితినియిట్టిచాయం జయా! 


అల్లన దైతేయా(గ్రణి 
చెల్లెల్‌ నిన్నేచ దాయి శీమ్రత గీసెన్‌ 


తత కనా (ము) 


పంచమాశ్వాసము 


235 


236 


2837 


238 


225 


గల్లరి “నాసిక కర్ణా 


లెల్లెడలన్‌ రక్తధార లెగయంగనిచటన్‌. 


239 


ఉత్సాహ. కలశజాత జటిల నేతగాంచి యిచ్చనిచ్చటన్‌ 


అలశరాసయష్టి నందినట్టి జాడంగట్టి గా 


నలర నటత్రికాంతయిడిన యంగరాగసంగతిన్‌ 
జెలంగి హెచ్చినట్టిలీల చెలియ యిందె దెలియంగన్‌. 240 


ప్రగ్విణి. _ దండకారణ్య సంస్థాని కేతెంచియా 
చండదైత్యాగ్రిణిన్‌ జక్కంగాం జెక్కితిన్‌ 
అండగాంజిత్రశ్ళంగాద్రి కేతెంచి నే 
గండడంగించితిన్‌ గాకి రా నీ కడన్‌. 


స్రగ్వణి.  చక్రసంజాత రాకన్యసైన్యాల దై 
న్యక్రియన్‌ గానరానంత నాతండ్రి దా 
శక్ర సంస్థానికింజన్నదిం దెల్సి శా 
స్త్రక్రియం జేసితిన్‌ దత్రియల్‌ యిక్కడన్‌. 


క.  అనియాద్యంతస్థితిదాయ 
జనకజ కెటింగించియిట్ల చనంజన నంతన్‌ 
గని యండజాక్ష జటికా 
నన సంస్థలిం జేరి నిల్చి నరకర్తదగన్‌. 


కేసరినందనకీశాగ్రణినిగాంచి 
యీ రాత్రినిచ్చెద నిట్టిచింత 
కాన శీఘ్రతనేగి కని కిరాతా(గణి 
యలరంగనారాక దెలియం జేసి 
సాకేతనగరికింజని జననీత్రయి. 
కెజింగించి నతింజేసి యెదజిగిర్చ 
నగ్రదాయినింగాచి యతనికి నీచర్య 
కర్ణరంధ్రానందగతిగం దేల 


ర్‌ూ 


44. నాశా (యు) 


226 


241 


242 


2483 


దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


సకల సన్నాహసంగతి జతదనర్చి 
రయగతినియెల్లి యిచటికిరాగం జేసి 
తిరిగిరారాదియనియనసరగనట్ల 

చనియె హరికర్తలందజల్‌ సంతసిల్ల. 


రం 


అగచారి నేతయటంజని 
నగకాననతతినిం గడచి నయగతినంతన్‌ 
దగంగంగదండ (గ్రక్కున 
నిగిడిన దయగల కిరాతనేతన్‌ గాంచెన్‌. 


కనిదశరథ తనయాగగణి 
యెనయంగంగానన జరించియేతెంచితగన్‌ 
ఘనత నిటకెల్ల రాంగలం 


డని తెలియంగం జేసి చనియె నతిశీఘ్రగతిన్‌. 


తరలిగంగదాటి తానంతసాకేత 
రాజధానిగడ చిరాగ నచట 

సకలనరశరీరచర్యల గనియింక 
నేన్నిటెన నగరె నిజతం తెలియ. 


అని నరదేహక్రియ దా 

నెనయంగాం దాల్చినగరి“ంగంగ ఖరజి 
జ్ఞననీత్రయి యలరంగా 

సనయగతిం దెలియం జేసి సాగిలియంతన్‌. 


జానకీజానియిచ్చటసరగనెల్లి 
రాగలండటన్న నందజిల్‌ రంజిలంగ 
నటందరలి నందినగరింజ క్రాంశజాత 
శశినిగని హర్షియెచక్కం జాగినిల్చి. 


తాటక హంతయిచ్చటికి దానని చెందంగ దెల్యం జేయంగా 
నేటికి *నండజాక్షజటినేత సహాయత నాశ్రయస్థలిన్‌ 


45. కేగట(ము), 46. నందజాఖ గ 


పంచమాశ్వాసము 


244 


245 


246 


247 


248 


249 


227 


దాటగనిల్చెగాన తనదాయికి సీత కనేక లెస్స లే 
గీటడంగించె రాత్రిచరకేసరి కైకస నందనా(గణిన్‌. 250 


వ. అది యెట్లంటేని 251 


Ga 


నిన్నిటకంచి నీయన్నదండక కానం 
జేరి దైత్యాగ్రణిం జెండిహెచ్చె 
దశకంఠలేఖారి దయగల చెల్లెలి 
నాసిక కర్ణాలి గీసిచెలంగె 
దానికై కెరలిన దైత్యాలి గెడయించె 
యఘచింత గలయిళట్టి నణంగం జేసె 
తస్మరగతి పీత దనయింటం జేర్చిన 
నానిశాచరకర్తనరయదలంచి 


కడంగి ఖగకర్తచే జాడగాననైన 

నారిరక్షించి యాతనియన్న నేసి 

యెనయం గిష్మింధ హరికర్తకిచ్చి సరగ 

ధరణి కంజాత నరయంగ దలంచినంత. 252 


క. _ నన్నాదిగం గీశతతిన్‌ 
యెన్నికగానెల్ల యెడల కేంగంగ జేయన్‌ 
దిన్నని దక్షిణదిశగల 
కన్నిధిలంఘించి సీత గాంచితి నచటన్‌. 253 


మ. కని నేనంతటరాక్షసాలినణంచన్‌ గట్టెం దగం ద్రాళ్లచే 
ఘననాదాఖ్య ఖగారి యట్టియెడ లంకంగాలంగా జేసితిం 
జని యాజానకియాజ్ఞం గంధితిరుగన్‌ జంగం ధృతిందాటి యా 
జన నాథాగ్రణి కెర్మసేయ నడచెన్‌ సైన్యచ్చటల్‌ దండరాన్‌. 254 


ఆ.వె. తరలిసేనలెల్ల దనచెంత నేతేర 
నెరయజలధిదండ నిలిచినంత 
తలంగి సఖ్యగతికి దశకంఠదాయి రా 
లంకకర్తగా నలంకరించె. 255 


228 దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. అట్లనిల్చి కడలి గట్లచే గట్టించి 
దానిదారి లంక దండం జేరి 
రాక్షసారి సంగరస్థలి కేతేర 
కీశఘట లెదిర్చి గీటండంచె. 


వ. అంతట 


బ్‌ 


కలశకర్ణలతికాఘననాధ దశకంధ 
రాఖ్యరాక్షసతతియాదింగాగ 
నెటింజంది కైకసియిష్టనందన దంతి 
కెంతేనిదయ లంకయిచ్చియంత 
సీతయేతెంచిన శిఖిం జేరంగాం జేసి 
కందకనిలచినగతికి నలరి 
తగనేలియంతట ధనదయానస్థితి 
దరలి రాక్షసకీశ తతినిగలసి 


చెలగి యేతెంచి నిలిచె నీచెంత నండ 
జాఖ్యజటినేత సత్రియలంది నేటి 
రాత్రియదిగాన యదిరికి రాగందగదె 
యని తెలియజేసి తిరిగిరానంత నిచట. 


క. ఆయండజాఖ్యజటి జన 
నాయక శశింగాంచియింక నాచేం కాంక్షల్‌ 
యే యేగతి గన నడగ గ 
దేయన నంగీకరించి తెలియంగ జేయన్‌. 


తే. _ కీశసంతతికాహార క్రియలకెల్ల 
నరయ సాకేత నగరికి నన్నిదిశలం 
జెట్ల కాయల తేనెల జెందనిచ్చె 
నంతనాజటియానతి నచటందరల. 


వ. అంత. 


పంచమాశ్వాసము 


256 


257 


258 


259 


260 


261 


229 


ఆ.వె. 


వ. 


అటజక్రాంశజ రాజకర్తసరగన్‌ హర్షాతి హృచ్చాలియై 

కటకాలం క్రియలెల్ల జేసి “కణనత్థంఖాణదంతీ రథ 

చ్చటలన్‌ శానల కాహళానక ఘటార్సుంకార ఢక్కాదిగా 

రట దత్యంత ధణంధణల్‌ నలుదిశల్‌ ోరంజిల్లంగా దానటన్‌. 262 


చనిఖరహంతయాదికృత సంధిలనిచ్చిన దాశ కైకయీ 

తనయ ధరాధినేత లసదాగతి ధిక్కరణాతి శీఘ్రన 

ర్తన దిన చర్యలగలసె ధాత్రిదిగంతహితక్షితీ శతల్‌ 

గని ధనరత్నదంతి రథ కాండఘటల్‌ సిరి కాన్మలీయంగన్‌. 263 


ఇట్లు దలరి యెదిరి కేతెంచి దశరథ 
య(గ్రతనయశశికి నతని సతికి 

కాళ్ల కెరింగి లేచి గణియించి దాయిచే 
గదంగియతనింగాంచి కౌగిలించె. 


అహితహరణాఖ్యగలదాయియట్టి చెంత 
జరణకంజాల కెరగిన జక్షనెత్తి 

కదిసి జననీత్రయినిగాంచి కాళ్ల కెరింగి 
ఘనతనీయ తదాశిషల్‌ గాంచిరచట. 


అంతకిరాతా[గ్రణింగని 
సంతసగతి నతనిసతికి సహజ స్నేహా 
త్యంత దయాజనిత నిజహృ 


దంతరియై తాటకారి యలరించె దయన్‌. 


ఆ దైత్యాగ్రణి నారిని 

సాదరగతి కాంగిలించి సంతసిలెందగన్‌ 
యే దెసంగాంచిన జయజయ 
నాదక్రియ అతెసంగగీతోనర్తన లలరెన్‌. 


అటి యెడ. 
ల 


264 


265 


266 


267 


268 


47. కణకక్ళంఖాణ(ము) 46. రంజిల్ల గందరెన్‌ దగన్‌ (యు) 49. గీర్తనర్తన (యు) 


230 


దశరథరాజనందన చరిత్ర 


ఆ.వె. 


ఆ.వె. 


నగరిజనగణన లెచ్చంగ 
జగతియదరంగాహళాది రరర లెసంగన్‌ 
అగణిత ఢక్మాధణధణ 

ఖగసంతతి దద్దరిల్లగ్రక్కనగదలెన్‌. 


కదలిగంగగడచికాంక్షచే యక్షేశ 
యాన ధాత్రిడిగ్గి హర్ష లీల 
సరగదాని ధనదసంగతికై యంచి 
రాష్ట్ర దంతినెక్కె రాజకర్త. 


చక్రాంశజాత దాయిన్‌ 
చక్రీశాంశగలదాయి సరగ రయగతిన్‌ 
చక్రికి నీకడ నాకడ 

చక్రీ చక్రియలఛత్రశార్దధృతిగతిన్‌. 


ఏనిగల నెక్కితగం దాల్చియిద్ద బురుగ 
చరణరక్షల కడదాయి చేత దాల్చి 
కరటికంఖాణరథరాజి ఘనత నెక్కి 
గీశరాత్రించ రేశితల్‌ కెలనరాగ. 


అందలాలయంద యట జననీత్రయి 
ధరణితనయంగదిసి తరలిరంత 
రాజధాని జేరరా నట్టి శృంగార 
కాంతి యన్ని దిశల గాననయ్యె. 


నిర్ణరాధీశ శిఖి కాలోనిర్దరారి 
కంనిధీ నేత యనిల యక్షాధినాధ 
శంకరాది దిగేశితల్‌ సరసలీల 
గణన లెచ్చంగ రెండెడగలసిరాగ. 


అఖిల దేశనరేశితల చటగదిసి 
సందడిదనర్చియే తేర సరగనంది 


50. నిరజలీశ (ము) 


పంచమాశ్వాసము 


269 


270 


271 


272 


278 


274 


231 


తే. 


ఆ.వె. 


బ్‌ 


232 


నగరికడనిల్చి యాయజనందనజటి 
యాదిధరణిఖగచ్చటలంది కనిన. 


కరకంజాలనె రెంటినంటిలంగ జక్కంజాలి యల్శస్థితిన్‌ 
నెరయం జేరిచి నిల్చినంగని యెదల్‌ నిండారహర్ష స్థితిన్‌ 
సరగన్నందర లీయ నాశిషల హెచ్చంగాంచి హర్షాసనా 
లరయం జేర్చిన నెంత యేనలరి యయ్యాసీనత న్నిల్చినన్‌. 


ఆజటి నేతల యానతి 

రాజకళలం జెందినట్టి రాజశశియటన్‌ 
రాజిసగతి గద్ది యకడం 

దేజిత సంస్థానియయ్యె దిగ్గ ననంతన్‌. 


కైకనందనరా నేలగదిసి చరణ 
కంజరక్షలం దలదాల్చికడననిల్చి 
యన్న! నీయాజ్ఞ నాశిరస్సం దెదాల్చి 
నేర్చినట్లధినేతనై నిలిచినాడ. 


రాజనీతిచేత రాష్ట్ర జనాళికి 
శ్రీలెసంగ రక్షః జేసినాండ 
నిట్టి చరణరక్ష లిన్ని దినాల్లాక 
గద్దెయందె జేర్చి కడనలిచ్చి. 


రాజ శశాంక నీ చరణరక్షల హృతళ్లలిదాల్చి దండినై 
రాజిత రాష్ట్ర సంస్థలి నరాతిజనాళికి దేరి కాంచ నెం 
తేజడియంగ నాజ్ఞ జగతీస్థలింజల్లంగ నింతదాక నే 
నీ జనరక్ష దాలిచితి నిల్చెద నీకడదాస సంతతిన్‌. 


కలశజ జటిగాక కంధినీరరగించి 
తక్కిన బుషితతి ద్రాగంగలరి! 

హరకంఠసంస్థిత హాలాహలక్రియ 
దైత్యఖగచ్చటల్‌ దాల్చంగలరె ! 


దశరథరాజనందన 


275 


276 


277 


278 


279 


280 


చరిత్ర 


బ్‌ 


శేషాహి తనదృథఢస్థితిని దాల్చిన ధాత్రి 
నితరయహిగ్రేణి యెత్తంగలదె! 

కనకాద్రి శ్రీహరి గదిసి దాల్చినయట్ల 
నన్యనిర్దరతతి యానంగలది! 


కాన ధాత్రిని రక్షించంగాను టెంకి 
నీకె తగెంగాక నేనెంత నిల్చిదాల్చి 
దశరధాగ్రజ తరణిసంతతికి నెల్ల 
హర్ష గతిగా నధిష్టాతయిన లెస్స. 


కాన నరాగ్రగణ్య! యిక (గకృన నిచ్చటదర్లి రాజసం 
స్థానికి నేగి యచ్చటనె సంగతి నిల్చిన లెస్స యన్న శీ 
ఘ్రూననె తర్లి రత్నకనకాంచిత చిత్రరధస్థలిం దగన్‌ 
దానట కెక్కి దాశరధి తన్నగరీస్థలిం జేరరా నటన్‌. 


శ్రీకంఠాదిఖగార్చితాంఘ్రినిధి యాసీతాంగనానేత తా 
సాకేతస్థలిం జేరరాం దెలిసి రాజన్యచ్చట ల్లార ల 
త్యాకాంక్షల్‌ రథకాండ సైనిక గజేంద్రశ్రీ నెదిర్బం గన 
ద్రాకాసీత కరాకృతిన్‌ దనరె నత్యానందసంసిద్దిచేన్‌. 


ఇట్లు సాకేత రాజధాని జేరం జనియె 


రధచక్రజర్టురల్‌ రయగతిన్నడిచెడి 
ఘనఢక్నధణధణల్‌ గలసిచెలంగ 
గాహళ ర్సుర్చ్హురల్‌ ఘంటాఘణంఘణల్‌ 
సకలాశలందును సరగనిండ 
రాయిడి గరిహయరాజిఘట్టనలచే 
సరగ రజ్రేణి చదల నెగయ 
సాలాంత కాంచనచ్చాయలందనరిన 
కేతన దీధితుల్‌ గ్రిక్కిరియంగ 


గణికనారీ రచిత నాట్యగతిచెలంగ 
రెండెడలంజంద్రశాలల దండ నిలిచి 


పంచమాశ్వాసము 


281 


282 


283 


284 


233 


నగర సతితతి యక్షతల్‌ తగిన లాజ 
లాదిగాజల్ల నత్యంతహర్ష లీల. 285 


క. _ చనిరాజనగరి డగ్గరి 
తనర రథస్థ లినిడిగ్గి తత్సదనాంత 
రన కాంచన శాలలకడ 
జనకర్త చరించె నధికసంతసగతిచేన్‌. 286 


వ. _ఇట్టులా రాజశశి హర్షగతి నిజగృహాంతర స్థలిని నిలిచి తనదండ కేతెంచిన 
కీశరాత్రించరతతి కర్షస్థలినిల్మడ సేయనిచ్చి యిష్టాహార క్రియల సంతసిలం 
జేసి యనేక క్రియలలాలించి యంతటతీర్ధస్నాతయై చందనాక్షతాద్యలంక 
రణలందనరి శతధ్భతి నందనాది ధరణిఖగచ్చటల హిత జనసంతతినిదాయిత్ర 
యిని దండనధిష్టించ జేసి క్షీరాన్న దధ్యన్నక్రియల షడ్రసకలితా హారతతి 
యాజ్యాది దధ్యంతగతిగా నారగించి దక్షిణల ననంత క్రియల ధాత్రీఖగ తతి 
నలరించె నంతట సంధ్యాకాలగతియయ్యె నెట్లనిన 287 


తే. ఆదిదిక్కాంతగలిసినయట్టి సంత 
సాన నాకాశగతి యంది సరగ నేగి 
నీర వాయకదిక్తతి జేరనలరె 
ననం ధరణి జారె నంతట నడచెసంధ్య. 288 


క.  చీంకటి దిక్తటి నెల్లెడ 
లేక క్రియ నిండినట్టి యెడ నక్షత్రా 
లాకీర్ణస్థితి దనరెన్‌ 
రాక చెలంగి శశిదనర్చి రహిగననయ్యెన్‌. 289 


క. చంద్రికలు దిశలంగలయన్‌ 
సాంద్రక్రియనిండెనంత సరంగననంగన్‌ 
ఇంద్రకిరీటజఘృణి యన 
నింద్రాశన్‌ దారదనరె యెన్నికనంతన్‌. 290 


51. నగర (యు) 


234 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


చీంకటి యెదనెదజారంగ 

కేకలచే చరణశప్రికిలరంతడరం 

థాక చెదరి శశిధారన్‌ 

ఏకడలను నెజ్జ సంజలెనసిన నడంగెన్‌. 


అంత 


ఘనతరకఠినాంధకార దిక్కరిరక్త 
శరధి నీరాడిన హరియనంగ 
నగ్రదిద్ద లనిధియండగాదని తరి 
చెలంగి యేతెంచిన శిఖియనంగ 
నా కాశ శరదైత్యహరణక్రియల హరి 
యించనిల్చిన చక్రహేతియనంగ 
నింద్ర దిబ్బగరంధ్ర హేలాజనిత శేష 
కాలాహిచిర రత్న కాంతియనంగ 


జీంకటి యడంగ జలజనిశిచెలంగ 
జనతతి దగంగ య్యర్థ్యాళి సరినిడంగ 
గాంతియడగంగ కలహారకళదరంగ 
తరణిగననయ్యె దశశతకిరణజాలి. 


తనర దశరథనందన తరణియంత 
కాల్యకరణీయ క్రియలెల్లం గడంగిం జేయ 
నట్టితతీ జలజనందన జలజనేత 

సన్నిధి దనర్చి నతింజేసి సంతసాన. 


అయ్యెడ రాజటిలాంగణి 
చయ్యన కీశాధినేత జని తగననిచెన్‌ 
దియ్యన నాతని నతిగని 
యయ్యెడకే సాగరాల నన్నిటి నీళ్లన్‌. 


(గకనే తెచ్చినది లెస్సగాదె యనిన 
నగచర ట్రేణి నేయించి దలంచి కేల 
ఘటతతిని దెచ్చియిచ్చిన గాంక్షనలరి 
యతనియాజ్ఞ కెంతే లెస్సయనిచెలంగి. 


పంచమాశ్వాసము 


291 


292 


293 


294 


295 


296 
235 


ఉత్సాహ. సాగరాల నాలింగింట జనదనర్చి కొండలన్‌ 
దేగలట్టి నగచరాలి దిగ్గ నించినంతనే 
యేంగి శీఘ్రయాన సరణినిచ్చలందలంచంగా 
నాగడియనె సంతసాననట్ల తెచ్చియిచ్చినన్‌. 297 


2 


అతిధృతిఘటరాజి నత్యంత సంతోష 
గతి రాజనిలయసంగతినిడించి 
శతధ్భతి నందన శాంతహృదయజటి 
కల్యాణదినలగ్న ఘటికం దెలిసి 
ఘనత ననేకర్షి గణసంగతి దనర్చి 
హితశాస్త్ర సరణిని యిచ్చనలరి 
దశరథా[గ్రజ రాజితరణిని తగంజీటి 
తనర సింహాసనస్థాయిం జేసి 


సరగ సాకేతరాజి సంస్థానికింక 

గర్త యీతండెయని శంఖకలిత తీర్ధ 

స్నాయిగాం జేయ నెదలందు సంతసించి 

కణంగి నరదైత్య హరిఘటల్‌ కాంక్షనిలచె. 298 


స్ప శకనందనదాయి యిద్ధణ (అంతట) 
గాలికజ్జలచేత ఘటనదాల్చి (7) 
యర్మజాంగద రాక్షసాధీశుల నిజా 
ద్యఖిల నాయకతతి యలరితలంచ 
శేషాంశజాతుండౌ చిన్ని రానెల దాస 
గతిం గార్యసరణిం దాగడంగి తీర్చ 
శతధృతి నందన జటిలాగ్రణి యనేక 
గణన నాశిషలీయంగాంక్ష లెచ్చి 


ధరణి కధికర్తయై సిరిదనర నిల్బెం 
గనక సింహాసన ధరిత్రిం గళల నిండి 


శశిగ్రహాళికినది చక్కి నెగసినట్ల 
దాశరధి యష్టహరిదీశ తతి జెలంగ. 299 


236 దశరథరాజనందన చరిత్ర 


ల్‌ 


ఆ.వె. 


జలచర కేతనాస్త్ర తతింజిక్కఖగాలి జెలంగి చక్కంగా 


నిలిచి యనేక ధక్కలట నింగి ధణంధణలానం జేయంగా 


సలలిత గాననర్తనల సంతసి లెన్నిక నారదర్ని గీ 
తల నెసగించ రాజశశి తానలరెన్‌ సకలార్ధ సిద్ధిచేన్‌. 


ధనధాన్య సంగతి దనరి హెచ్చి ధరిత్రి 
లక్షీరాల్లని యంగంజారి (?) 
జెట్లెల్లం జికిలించె సిరియలర్చంగంగా సెం 
దస్మరక్రియ దహదహలడంగెం 
జిన్నలకేయెడ జేటెన్నం డెరుంగ రే 
శ్రీలిక నాధతలీల దేరె 
ఘనరసాల్‌ నెలకె ద్రికాలాల్ల లకసాగె 
జనతతియందంద సంతసించెం 


గనక రత్నాద్యనేక శ్రీకరతచేత 
రాష్ట్రజన రాజియాఖ్యగా రాజికళల 
నీతిచేదాన దాక్షిణ్యనిరతి గనియె 
దాశరథిరాజ్య సంస్థలి దనరెనంత. 


ఇట్ల రాజధాని కేలికయెయంత 
గీశ దైత్యఘటల క్రీడలరసి 
యందటికిని రత్నహాటక శాటిక 
లలరందనియనిచ్చి యనిచెం దిరగ. 


ఈగతి నందటిందిరగ నెన్నికనన్చె యధేష్ట లీలలన్‌ 
రాగిలి జానకిం గలసిరత్న గృహాళి జరించి ఖ్యాతిగా 
సాగి హయేష్టి జేసి సరసస్థితి నేలె ననేక కీర్తిచే 


ధీగణనల్‌ జెలంగ నగధీరత రానెల ధాత్రి లెస్సంగాన్‌. 


తనరాజధాని దశరథ 
తనయాగణి నిలిచె సహజధరణీతలరా 


పంచమాశ్వాసము 


300 


301 


302 


303 


2837 


క్క 


డ్డనతా హితజనసంతతి 


5%్యృనత్రా నందాన జెలింగి యతిశయిలంగన్‌. 


ఎల్ల దిశల జనతతికిం 
దల్లిం దండ్రియన నధికధన ధాన్యథ్రీ 
సల్లలిత స్థితినుండంగ 
జల్లగ ధరయేలె జనకజాజాని తగన్‌. 


దిశల జనులెల్లం బొగడంగ 
దశరథనందన చరిత్ర ధాత్రి వలయంగా 
నిశిత మతిం జేసె నసద్భశ 


యశుండగు మథతింగంటి సింగరాచార్యుడిలన్‌. 


శతధృతకరోకంజక్షా 
శిత చరణ సరోరుహాంగుళీజనరిత్వా 
పితనేత్రాయుధ శేఖర 
దితిజాధిపవైరిదళన దృఢతరనఖరా. 


304 


305 


306 


307 


ఘనఘనసార సారసమృగప్రభుకుం భవతార తారకా 

వననిధిరాజ రాజహర వాఘృణితాధిమనాగ నాగరా 

ణ్ముఖునిపతీజ వజబ్బథనోకహచండునకుండ కుందవా 

హనముఖకీర్తి కీర్తి తనయ ప్రతిభా గుణవిక్రమోన్నతా. 308 


- నాగబంధము - 


నరహరి ధీరసూరివర నారద వర్ణిత గానలోల శ్రీ 

వరకరుణావిచార కరివైరిహర స్థిర భోగ పావనా ! 

నిరత నవీన హారధర నీరజ *సద్మ విహార భూరతా 

హరి గోనగజాత సారసుత యాతతలంఘనచారు వాససా. 309 


52 యనతానంద జెలనదానీ నతిశయిలంగన్‌ (ము) 54. కంజాక్షా ! (యము). 
54. నంశయములతో అర్ధ రహితముగా గల వద్యము (308) 
55, పద్దు (ము) 56. నఘజాత (యు) 


238 


దశరథరాజనందన చరిత్ర 


- ఖద్గబంధము - 


ఉత్సాహ. శౌరి శారి సూరి వంద్య శాప తాప ోకోపనా 
సూరిభూరివైరిహంస సోమసోమ లోచనా 
నారిదుర్విచారికర్ణ నాసికా 5ర్చిల్టండ నా 
*వార్రిత్రోగ్ర దైత్య గర్వవన “ోకృశాను! పావనా ! 810 


మాలిని. _జనకలుషవిదూరా సర్వలోకైక వీరా 
ఘనతర శుభగాత్రా కంధికన్యాకళత్రా 
కనక రచిత హేలా కద్రు గోపాలబాలా 
ఘనత గుణ వికిర్ణా కాండ భాండ ప్రపూర్ణా all 


- గద్య - 


ఇది శ్రీమత్మర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై 
శ్వర్య ధురీణ శారదాప్రశ్న వివరణ శతఘంటావధాన వినయధునీ 
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధుర వాగ్రైఖరీర్సురీధురీణ 
స్థాపితాశేష విశేష ప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట 
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్టోష్యాది వింశతి 
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్ర పవిత్ర 
తిరుమల దేశికేంద్ర పౌత్ర తిరు వేంగళాచార్య పుత్ర 
మలీంగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన 
“దశరథ రాజనందన చరిత్రయను” నిరోష్ట్య్ర 
మహాప్రబంధంబునందు పంచమాశ్వాసము. 
సర్వంబును సంపూర్ణము 312 


శ్రీశ్రీశ్రీ 


57 కోవనీ (ము) 58& విదారినీ (ము) 59. ర్వారితోగ్ర (ము) 60. క్రశాన (ము) 


పంచమాశ్వాసము 239 


అనుబంధము 


దశరథరాజనందనచరిత్ర యందు ప్రతియాశ్వాసములో 
కవి వాడిన వివిధ వృత్తములు 


వృత్త ప్రథమా ద్వితీయా తృతీయా చతుర్దా పంచమా మొత్తం 
నామము శ్వాసము శ్వాసము శ్వాసము శ్వాసము శ్వాసము 
ఉత్పలమాల 9 18 14 12 283 Tl 
చంపకమాల 14 28 28 27 39 126 


1ము.ప.గ్ర 1.ము.ప.గ్ర 1ము.ప.గ్ర 


మత్తేభము 11 7 2 4 10 
1.ము.ప.గ్ర 
శార్దూలము 4 4 2 3 3 
సము 14 8 12 15 81 
గీతము - - - 10 3 
తేటగీతము 9 13 4 12 32 
ఆటవెలంది. 6 12 18 9 28 
కందము 36 52 61 67 94 
మత్త కోకిల = - 1 - - 
కలహంస - 1 - - - 
తరల 1 - - - - 
(ప్రగ్విణి - - - 1 2 
మాలిని - - - - 1 
ఉత్సాహ - - - జా 3 
మొత్తము 104 133 132 160 264 


34 


-నాగబంధము - 





చంపకమాలావృత్తము 


చ. నరహరి ధీర సూరి వర నారద వర్ణిత గానలోల శ్రీ 
వర కరుణా విచార కరివైరిహర స్థిర భోగపావనా! 
నిరత నవీన హారధర నీరజ పద్మవిహార ధూరతా! 
హరినగజాత సారసుత యాతత లంఘన చారు వాససా! (5-308) 


241 


(608-9) ‘DREN ఖల URE gga 
యి ఇండ యి గ్లీ్లంంయనంర్లాంయి 

WRG RRR Egat Ge 
WSR ర్ల2హ్లాంల్లంయిం2 92 


- gong ఉ - 


"aR 





242 


సార్వస్వత సర్వస్వములోని పద్యములు 


దశరథరాజనందన చరిత్రము. ప్ర లో లేక సా. సర్వస్వమునందున్న పద్యములివి 
(సా.సర్వస్వము 1సం: 1సం: రుధిరోద్గారి భాద్రపదమాసము, 1సం. 2సం. 
రుధిరోద్గారి ఆశ్వయుజము) 


ప్రథమాశ్వాసము 


1. క. ఇల జన్నయిననిక కా 
గల యెల్ల ధరాతలాధికర్తల కెల్లన్‌ 
దెలియగ నీనడకల తెర 
గలరెన్‌ నా కెటుక సేయకయ్య దృఢగతిన్‌. ర్‌ర్‌ 


2. క. నీ నయగతి నీదృథక్రియ 
నీ నయగతి నీతి దీక్ష నీ సత్యదయా 
జ్ఞానస్టితి ధర నొరులకు 
నేనాడు ఘటిల్లెచెపుమ యనఘ చరిత్రా. 56 


8. క. జననాయక నీ హృత్ల్సలి 
తనయాకాంక్షాతి శయత దాల్చినయది చ 
య్యన నే నెరిగించినగతి 
గని నడచినం గార్యసిద్ధి కడ యెట్లన్నన్‌. ర్‌7 


4. ఆ. అనఘ యంగదేశ జనకర్త తనకన్య 
శాత బుష్యశృంగ జటిలనేత 
కిచ్చి యాతగాని కింటనే టెంకి సే 
యించే కాంక్షలెల్ల నెదిగిరాగ. 58 


ర్‌. మ. అనతశ్రీనిధి నాతగాని గృహిణిన్‌ హర్షస్థితిన్‌ దెచ్చినం 
దనకాంక్షేష్టి రచించినన్‌ సకలశాస్త్రజ్ఞానలాక్షణ్య థై 


243 


10 తే. 


ర్యనయాచార దయాకళాతిశయ సారస్యక్రియల్‌ గన్న రా 
చ నెలల్లల్లెదరయ్య యష్టహరిదీశ శ్రేణి కీర్తించగన్‌. 


అన సంతసిల్లి దశరథ 

జన నాయక హేళియంగజగతీవర రా 
ట్తనయా సాంగత్యక్రియ 

ననతస్థితి బుపష్యశ్చంగ యతిం దెచ్చెందగన్‌ 


ఆజిధరణి నేత యతిం దెచ్చి నిజశాల 
యందెటెంకి జేసి హర్ష నియతి 
యజ్ఞ కరణ దీక్ష నఖిలార్ధ సంఘట 
నాతిశయత నిలచె నంతకంత. 


తనయాగరత్న చర్యల్‌ 

గనగా హరిదంత రాజఘనులను దగరా 
ననిచిన నేతెంచిరి య 

త్యాన తానంద రససిద్ధి యతిశయిలంగన్‌. 


హరిగాంగేయ శతాంగ గంధగజ సేనాధ్యక్ష సంక్రాంతిచేం 
గరఘంటానక కాహళా జలజ ఢక్కా తాళనిస్సాణ జ 

రర నాదక్రియ అంతరిక్ష సకలాశల్‌ ధాత్రియందానంగా 
నరనేతల్‌ నగరి స్థలిన్‌ గలయనిండన్‌ సాగిరా నాయెడన్‌. 


దశరథ క్షితినాయక దంతినిష్ట 
సంధిలగ గేహినీత్రయి చక్క్మనలర 
యజ్ఞదీక్షనధిష్టించె యాజియాజ్ఞ 
శాస్ర్రజనితార్థ సత్రియల్‌ చక్కనలర. 


. ఈగతి నిష్టిరచింప(చ)గ 


సాగెన్‌ దశరథనృనేత చకంగా సకలా 
శాగత రజచ్చటల్‌ నా 
లా గరసి యనేక చర్యలన్‌ గీర్తించన్‌. 


244 


59 


60 


61 


62 


63 


64 


65 


14. తే. 


15. ఉ. 


17.చ. 


3 అంతనక్కడ. 


. హరినిరసించి, కీలినగి, యర్శ్మిజయించి, ఖగారిగేరి, సా 


గర ధరణీసుతుని దెగడి, గాలినదల్సి, ధరాధినేత గె 
ల్చి, రజితశైల కర్తగడం జేసి, దశానన నిర్జరారి కే 
సరి చరియించె నాగనరచారణ హృద్దత శాత హేతియె. 


నిర్ణ రీనిర్ణర శ్రేణి నిత్యకృత్య 

దాసి కాదాస చర్యల దండియడంగి 
యార్తి సంధిల్ల నయ్యజియ్యలిడ 
ధరణి సంచరించడసాగె నేశంక లేక. 


ఆతరిశైలహంతయనిలార్మనిశాటజ లేశ కాళికా 
నేతలలాట నేత్రహరినిర్ణర కిన్నర సిద్ధసాధ్య సం 
జాత సహాయతన్‌ గదలి సత్యజగత్థ్సలిచేర నేగెన 
త్యాతత హర్ష సార జనితాశ్రుకణార్ట శరీరయష్టియె. 


. అట్లుచేరి. 


సనకసనందాదియతిసంతతి కీర్తనసేయ కాంచనా 
సన ధరణీసహస్ర జలజాతహితాయత ఘృష్టి యంతటన్‌ 
దనరంగ శారదాసహిత ధాత జగజ్జననేత నక్మరన్‌ 


గనినతిం జేసి లేచి యలికస్థలి కేలు ఘటించి యాడెదన్‌. 


(2 వ సంపుటము) 


: అయ్య దశాస్య ఖలా(గణి 


కియ్యంగ రానట్టి నాంక్షలిచ్చిన కతనన్‌ 
నియ్యాన యిట్టి యందర 
చియ్యల్‌ తరగంగసాగె క్షితి చరియింపన్‌. 


. చెన్నటి నాతని గణనన్‌ 


దిన్నంగ యందరల యార్తి దీరిచి రక్షిం 


245 


66 


67 


68 


69 


70 


Tl 


72 


చన్నీక కాక యితరుల 
కన్నా దృఢశక్తి గలదె గణియింపంగన్‌. 


20.చ. అనిన ధరాధరారి నయనక్రియ సంధిల నాదరించి యా 
చెనటి యనేక కాంక్షలెడసేయక నాదయగాంచి యందరన్‌ 
జెనకంగ గాన నేరనె నశించంగ నేటికి దాని గర్భ సా 
ధనగతి యాలకించి సహితస్థితిచే నెరిగించెదన్‌ దగన్‌. 


21.తే. 


22.క, 


29.తే. 


24. 


ల్‌ 


దిగధినాయక చారణఖగఖగాహి 
యక్షకిన్నర సిద్ధసాధ్య తతిచేత 
హానిం జెందని కాంక్షనన్నడిగెగాని 


తెలియలేదయ్యె నసురుండు దృథతరార్తి. 


అదిగనుక నాతగానిన్‌ 

గదనస్థలి నణంచ నేరికతనన్‌గాలే 
దది శ్రీహరిచేందక్కంగ 

ద్రిదశ్చటలార యార్తి తెరలంగ నేలా? 


అయినదానికింజింత సేయంగ నేటి 
కార్తిచే నతసంత్రాత యఖిలకర్త 
ఘనదయానిధి శ్రీహరిగలిగెం గాన 
నతని సన్నిధి కేగిన నదియెలెస్స. 


నన్నాగడించిన నరఖాదనాగ్రణి 
జలచరాకృతిచేత సంహరించె 

ఖచర రాక్షస కరాగ్రస్రస్త కఠినాద్రి 
నీరధికడనిల్చి నిష్టనానె 

లీలహిరణ్యాక్ష లేఖారి తెగటార్చి 
శృంగసంస్థితి నెత్తి క్షితి ధరించె 

సకల చరాచరస్థాయిగాడన్న రా 
కాసి నఖాళిచే డాసిజీరె 


246 


75 


76 


Tr 


25.5. 


27.కం. 


28. సీ. 


నదితిజారాతిం (గ్రిందికి నణగదన్నె 
చెనటిరారేండ్ల నందర చేరిచెండె 
నట్టి జగదేకకర్త శ్రీహరియె గల్ల 
తెలియంజాలక జాలి చింతించనేల. 


అనిగద్దె డిగ్గి కై జేసిన 
తన రాయంచ నెక్కి జేజేల జత 
ల్తనచెంతనిలచిరాగాం 


జని తెల్లని కడలిచేర సాగంగ నచటన్‌. 


రాకాశశాంక నీరంధ్ర చంద్రికలెల్ల 
గలయ నేకాకృతింగాంచెననంగ 
నాళీక గేహినీనాధ దేహచ్చాయ 
సకలాశ లందంగసాగె ననంగ 
ద్రైదశ సంతతి యెడ తెగనీక సంతాన 
నగరాజియంతటనాడె ననంగ 
హార హీరచ్చటాలర్థి దిన్నెలు సేసి 
జగతికి సరిగాగ జరచిరనంగ 
కానంగానైన తెల్లని కడలిచెంత 
నంచితాహ్లోదనియతి రాయంచ డిగ్గి 
యష్టదిగ్రాజకీర్తనల తిశయిల్ల 
సృష్టిరక్షణకర్త తాస్రష్ట నిలచె. 


నిలచినశతధృతి దిజ్నే 


తలు చేరలిడంగం జేయ ధారన హరియా 


హళహళికల్‌ హృదయస్థలి 


దెలపి దయారస నిధాన దృష్టి దనరంగన్‌. 


శంఖచక్రగదాసి శార్జచిహ్నిక దీర్భ 
కరశాఖ లత్యంత గళంలదనర 
శారద నీరద స్థల తటిల్లతిక చం 
దాన గటెంద లచ్చి కానరాంగం 
247 


78 


79 


80 


81 


29.కం. 


30.చం. 


32.చం. 


33.కం. 


దేటగా రత్న కిరీటాద్యలంకార 
సంజాతనిగనిగచ్చాయ అెసంగ 

నంగయష్టి నలందినట్టి శ్రీ చందన 
స్థితి యష్టదిశల రంజిలంగ జేయ 


నెట్టిరెక్కల తత్తడి నెక్కియెల్ల 
దాససంతతి రెండెనల్‌ దడసి చనంగ 
హరి జగత్మర్త యందజలర్ధి యెన్న 
శారదాజాని చెంగట చేరినిలచె. 


నిలచిన (్రీహరిగని ని 

శృలసరణి దిగీశ ఖచరసంతతి ధర సా 

గిలి లేచి (స్రష్ట నిటల 

స్థలఘటితాంజలి దిశించ సనయ (క్రియచేన్‌. 


శరనిధి రాజేయ ఘన శారద నీరద దేహ యీశ శ్రీ 
ధర యరుణాస్యయాన హితదాన జనత్రిదశాగ హేళిచెం 
దిర శిఖినేత్ర మిత్ర హృత త్రీక్ట నిశాట యనాధ నాథ సం 


గర జయశీల నాహృదయ కాంక్ష ఘటిల్లంగం జేయవే దయన్‌. 


. ఇల రజచ్చటలైన నదీశజాత 


నీరకణ రేఖలైన నా నింగితార 
లై న గణియించంగల కాని యనఘ నీ క 
ధాతిశయ లేఖ కళ లెన్ననరిదిగాదె. 


ఇనశశితార కానల నదీశ దిగీశ నరేంద్ర నీరదా 
శానిదటి దంగదాచల దశాకర టిక్షితి సింహనాగరా 
డనిల ధరాంతరిక్ష జటి లాతత రత్నతటాక తీర్ధ కా 
ననతతి నీ సదాకృతిగ నాకిటం గానంగనయ్యె శ్రీధరా ! 


ఎంచంజరాచరతతి సృజి 
యించంగ రక్షించం నిగహించగగల య 


248 


82 


83 


84 


రి5 


86 


34కం. 


35.చం. 


36. 


38.కం. 


39. 


తే. 


ల్త్‌ 


౧. 


త్యంచిత చర్యలచే న 
ర్తించెడి నీనటనలనఘ ! తెలియంగ నేరన్‌. 


అనిగణియించిన ధాతన్‌ 
గనియానందించి హృదయకంజ స్థలసం 
జనిత దయారస ధారల్‌ 
చినకంగ నాశేషశాయి చీరి నయగతిన్‌. 


అనఘ చరిత్ర నీనడకలన్నిట లెస్సలె యర్ది శైలశా 
సనశిఖిహేళి నందన నిశాచర నాయక నీరరాశినే 
త్రనిలధరాధినాధ గిరిశాది ఖగస్థితి యంతకంత చ 
కృనె రజనీ చరేంద్ర కృతకారతల్‌ కడయయ్యనే కదా ! 


కలక నీచెంత నిలిచిన ఖచరఘటల 
యాన్యకళలెల్లం దిగజాజి నరయ దాని 
కేదిగతి యది లెస్సగా నెరుక సేయంం 
జక్క జేసెద నందజు సంతసిల్ల. 


. అనియాడిన శేష శాయింగాంచి 


ఏ నజ్ఞానక్రియచే 
గానక దశకంధరాఖ్యగలయమరున కీ 
రానట్టి కాంక్షలిచ్చితిం 
(2) లు 
గాన జగత్రయింగలంచంగా సాగెనయా ! 


కన్నిచ్చ నచ్చర కన్నాల చెరసాగె 
నగ్రహార శ్రేణి నిగ్రహించె 

నిఖిలధాత్రీలేఖ నేతల చెండాడె 
యజ్ఞాది సత్రియలన్ని చెరచె 

నతిధి జనార్చ నలార్చె బుషి శ్రేష్ట 


సంతతాచార నిష్టల హరించె 


249 


87 


88 


89 


90 


91 


92 


40.వ. 


41.కం. 


42.కం. 


453.వ. 


44.చం. 


4ర్‌.తే. 


46.కం. 


జలజనేత్రస్థాన శాలలం గెంటించె 
సత్యదయాతితీక్షల సడల్చె 


నన్ఫతగాధల కిక్కయై యాగడాల 
కాదియై యఘచింతన కడలియె ది 
గంత నాయక హృదయశాంతాసియై ద 
శాస్యఖచరారి యెంతైన యాజ్ఞ లేక, 


ఇట్లాడిన యాస్రష్టం గాంచి 


ఆనరఖాదా[గ్రణి యా 

శానాయక సకల ఖచర సంతతి చేతన్‌ 
హానిం జెందని తెరగా 

హా! నీచేగాంచె దీనికలుగంగనేలా ? 


తెలియక నరకృతహాని 

నలచక చెడెగాక దానిదలంచిన నేనా 
ఖలదశకంఠ ఖగారి 

న్గలన జయించంగ గలనె గడతేరంగన్‌. 


అదిగాన నేనింక గల తెజం గెతింగించెద 


ఢరనతినిష్టచే దశరథక్షితి నేతయు యజ్ఞ దీక్షతన్‌ 
స్థిరగతి నిల్చె నాతనికిం జిత్రత నేం నర దేహధారినై 
యరయ జనించెదన్‌ దశగళాదినిశాచరరాజ సంతతిన్‌ 


సరగహరించి యందజలం జక్కగంగాచెదం జింత లేటికిన్‌. 


చక్కనే కాదశ సహస్ర సంఖ్యలైన 
యేండ్లదనుక ధరిత్రి నేనేలి త్రిజగ 
దంత స్థలసకలఖగాళీ చింత 

యడంగం జేసెద శ్రీలచే నతిశయిలంగ. 


ఈయేతెంచినయందజ 
లాయతగిరిచారి నేతలై నిజకళలన్‌ 


250 


93 


94 


95 


96 


97 


98 


99 


శ్రేయ స్థితి జనియించర 
యాయన నంగీకరించి రాదర సరణిన్‌. 100 


47.వ. ఇట్లంగీకరించిన ధాత్రాది నిర్ణరచ్చటల నందఅ ననిచి యా శేషశాయి 
యధా స్థలికింజనియెనంతనక్కడ 101 


- దశరధుండు యజ్ఞదీక్షనుండుట 


48.చ. అనిఘనుందైనశ్ళంగ జటిలాగ్రణియానతి శాస్త్రచర్య తి 
య్యన యజజాతరాజనిధి యక్కర నిష్టరచించి యంది 
న్ధనతర ఘృష్ట రంజిత జగత్తతియైన నతం డగణ్య కీ 
ర్తన జనియించె నెల్లెడల రాచనెలల్‌ గని సంతసిల్లగన్‌. 102 


251 


శుద్దాంధ్ర నిరోష్ట సీతాకల్యాణము 
కృత్యాది 


శ్రీరామామణిమేచకాంబుదముపైం జెల్యొందు విద్యుల్లతా 
కారప్రక్రియ యక్కునందనర భక్తవ్రాత సస్యంబులన్‌ 
కారుణ్యాంచసుధాంబులన్‌ మనుపుచున్‌ గారామునన్‌ బ్రోచు లీ 
లారోచిష్టుండు కర్పరాద్రిహరి చాలాయుక్తి మమ్మేలుతన్‌. 


ఘన ఘనసారస క్రముక గంధపుపూత సహస్ర పత్రమై 
యొనరెడుభర్త యక్కున సముజ్ఞ్వల కౌస్తుభ కర్ణిక స్థలం 
బున విలసిల్లుచున్‌ గడు ప్రమోదముం జెందు రమావధూటి తా 
ననిశము మాగృ్భహంబున ప్రియంబొందవంగ వసించిగావుతన్‌. 


వెన్నుని వేయినామములు వేడుకచే పఠియించు కోస మ 
భ్యున్నతి పెక్కు మోములు సముజ్ఞ్వలవృత్తి ధరించి పాదుకల్‌ 
సన్నిల నాతపత్రవటశయ్యలు దానయి సేవం జేయు నా 
పన్నగ భర్త మత్కృతి శుభ స్టితిచే సమకూర్చం జేయుతన్‌. 


దనుజులనాజిం గూల్చిన ప్రతాపము కీర్తియు రెక్కలందు నా 
ననమున దాల్చ్బుపద్ధతి ఘనంబగు శోణితపాండురద్యుతుల్‌ 
దనరంగ (విష్ణుమూర్తికి ముదంబున వాహనమైన పక్షిరా 
జనువున శరషనంబులు ప్రియంబునమాకు నొసంగుగావుతన్‌. 


నలినభవాండ భాండ భువనంబుల దుష్టుల శిక్షసేయంగా 
గలుంగు ప్రతాప రేఖయన గాంచన వేత్రముంబూని జక్రిదా 

పల వసియించు వేలుపుల బారులు దిద్దెడు కంధి రాట్సుతుం 
డలరంగ నిట్టి కావ్యము నయంబొదవ న్సమకూర్చు నెంతయున్‌. 


చక్రముశంఖమున్గదయు శార్థము ఖడ్గము నాదిగాంగ ని 
ర్వక్రపరాక్రమాయుధ పరంపరలన్‌ మణిభూషణంబులన్‌ 
(శక్ర) మణిప్రభోపమిత శ్యామలకాంతియు వైజయంతియున్‌ 
సక్రమ మొప్ప నెల్లపుడు సన్నుతి జేసెద నిష్ట సిద్ధికిన్‌. 


252 


ర్‌ 


శ్రీకర రామభారత విశేషకధా జలరాశిం ద్రావియ 

స్తోక పదార్థ రత్నములు తోరముగా బుధకోటికిచ్చి సు 
శ్లోకరుచుల్‌ దిగంతముల లోకములం టబ్రసరింపం జేయు వా 
ల్మీకింబరాశరాత్మజు నమేయగవీంద్రులం (్రస్తుతించెదన్‌. 


జలజలోచనపరికరాంశ ప్రభూతు 

లైన పన్నిద్దరాళ్వార్ల నభినుతించి 

వాసి డెబ్బదినాల్లు సింహాసనముల 
గురువుల భజింతు శుభములు పరిఢవిల్ల. 


ఆరయ శబ్ధ హీనమగునట్టి పదస్థితిగల్గి పై నలం 

కారము లెవ్వియున్గనక (గ్రమ్మినశయ్యలసంధి దెల్పుచున్‌ 
గౌరవవృత్తి యర్ధములుగానని యాకవిచోరకోటి ని 
సారము సేయంగాందగు వెసన్‌ ద్విజరాజకళా సమృద్ధిచేన్‌. 


9 


అనియిట్లు నిష్ట దేవతాప్రార్థనంబును బూర్వాచార్య సంకీర్తనంబును 
సుకవిభూషణంబునుగావించి మజీియు నొక నాటి రేయి నిద్రించు 


సమయంబున 


నల్లని మేనుం తెల్ల తిరునామము ముంజి పసిండి జందెమున్‌ 


జల్లనిగన్నులున్‌ గరుణజల్లెడుచూపులు లేతనవ్వు భా 
సిల్లంగ కర్చరాద్రి నరసింహుండు తానగు వేంకటేశ్వరుం 
డల్లన బ్రహ్మచారిగతి నగ్రమహీస్థలి నిల్చి వేడుకన్‌. 


వత్స! నీ యెడ మత్మృప వనరు కతన 
హెచ్చిభువిలోన నేరికి నెన్న రాని 

యచ్చ తెనుంగైన పదముల నమితకృతులు 
నిచ్చరచియించినొసంగితౌ యెలమిమాకు. 


అవి యెవ్వియనినన్‌ వివరించెద వినుండు 


“సిరులతొమ్మిదియేండ్ల వరద రాజస్తుతి 
శ్రీరంగ శతకంబుం జెప్పినావు 


253 


10 


11 


12 


13 


(dig 


పదియేండ్లనాడును బహు చమత్కృతులచే 
చక్ర లాంఛనవిధిం జెప్పినావు 

యెలమితో" పదునొకండేండ్ల బాలుడవయ్యు 
కవికదంబరచన గాంచినావు 

వరుసతో పన్నెండువత్సరంబుల వేడ్క 
శతసంహితయుం దెన్లు జేసినావు 


రమణపదమూడు యేండ్లను రామకృష్ణ 

చరిత మెల్లను" ద్వ్యర్థి సంశ్లేష మొదవ 

నాంధ్రభాషగవిరచించి తౌరభువిని 

శబ్దశాసనబిరుదాంక శాలివగుచు. 14 


వరుస పధ్నాల్లు పదిహేను వత్సరముల 

సరసకవితాష్ట భాషావిశేషకృతుల 

సరణు లేర్చడ నాటక శాస్త్రమెల్ల 

గరిమ విరచించితివిగాదె కవుల నెంచ. 15 


అనఘ ్రేమాభిరామ ధనాభిరామ 

కావ్యములు జాతి వార్తలుంగడలు కొనంగ 

ద్విపదలుగం జేసితివి కవిన్భపతులెన్న 

పూనిషోడశవత్సరంబుననె మొదల. 16 


నలయాదవరఘు పాండవ 

వేసల్రల్రి తురీయార్ధ కావ్య సంశ్లేషకృతుల్‌ 

యెలమి దశసప్తహాయన 

మలవడు కాలంబునందు నతిమధురోక్తిన్‌. 17 


ఒనర పద్దెనిమిది సంవత్సరంబులనాడు 
సకల అలంకార సం(గహంబు 
రాకాసుధాపూర్ణరసపుష్పగుచ్చంబు 
నాంధ్రభాషాభూషణాఖ్య కృతులు 
వద కొండేండ్ల ...(ల) 2. వియ్య ...(లి) ౩. నలలిత వియ్యార్థ (లి) 
(లి యనగా దీని మాత్సకయిన లిఖిత ప్రతి”) 
254 


విరివిగా రచియించియెలమి పందొమ్మిది 
హాయనంబులనాడు నఖిలశబ్ద 

కవిత నేతలు శిరః కంపంబుగావింప 
ఘనశబ్దశాస్తాది కల్పనంబు 


యెలమిగావించితిరువది యేండ్లు నాడు 
ఘననిరోష్టాది వింశతి కావ్యములను 
విలసిత ప్రాడి నిర్మించి వెలసితీవు 
సింగరాచార్య కవిరాయ శ్రిత విధేయ. 


అదియునుంగాక 


రాఘవపాండవీయకృతిరత్నము పింగళిసూరనార్యుండే 
శ్లాఘ సముద్ధరించె నది సర్వబుధప్రతతుల్లణింప నా 
హా! ఘనమయ్యె దాని కన యంధ్రనిరోస్ట్య్ర మహాప్రబంధ మెం 


తేఘటియింపం జేయ నలుదిక్కులయందుం బ్రసిద్ధమయ్యెడున్‌. 


మున్నెవ్వడునుడువని యీ 
తెన్నెడ యెడమీరి యచ్చ తెనుంగునిరోస్ట్య్రం 
బెన్నికం జెప్పిన ప్రోడన్‌ 

నిన్నుంబొగడంగంగలండె నెలతాల్బయినన్‌. 


అచ్చ తెనుంగుబద్దెమొక టై నను గబ్బములోన నుండినన్‌ 
హెచ్చనియాడుకొందురొగి నెన్నుచు (నేర్చున) గ్రంథ మెల్లని 
ట్లచ్చ తెనుంగునన్‌ నుడువ నందలిచందమెటుంగువారు ని 
న్మెచ్చరొ! యబ్బురంబనరొ! మేలనరో! కొనియాడరో! కడున్‌. 


అను సునయోక్తుల నిటులని 

మనమలరంగ ననునయించి మత్కులపతియౌ 
వనజాతనిలయ నేతయు 

ననుధన్యుని జేయవచ్చినాందని తెల్పన్‌. 


255 


18 


19 


20 


21 


22 


23 


అని మేల్మాంచి పరమానంద హృదయారవిందుండనై యేతత్రబంధ బంధుర 
వ్యాజ కావ్యాలాపకృతక్షణవీక్షణ ప్రసంగ సంగ్రహ నిర్వహణ కృత్యంబున 


నత్యంత కృతావసరుండనైన తలంపున 


(శుతులకసాధ్యుండు వేంకట 

పతి నాకావ్యమున కాసబడుటల్‌ దెలిసెన్‌ 
క్షితిసుతుని దొట్రుపల్ముల 

కతి మోదము దాల్చు తండ్రియందంబయ్యెన్‌. 


అనవుండు భళి నాకబ్బం 

బునకున్‌ నెండబ్బెతావి పుత్తడికిం గ 
ల్లినరీవిననుచు మదిలో 

నను సంతసమంది కూర్మి ననలొత్తంగన్‌. 


తెనుంగున గొన్ని గావ్యములు దెల్లము గారచియింపవచ్చుం బే 
ర్శొనంగ నిరోస్ట్య్ర కావ్యములుంగొన్ని యొనర్చగ వచ్చుంగాక చ 
కన నివిరెండు చందములు గ్రచ్చబ గూటిచి నేర్పుచేత నె 

వ్వనికి రచింప శక్యమగు వాంఛ యొనర్చితి దాని సేయంగన్‌. 


చెప్పరానట్టి కావ్యంబుం జెప్పబూని 

నాడ, నుద్ధతగతి చేత నడచినడవ 

ములు విచారింపకయె యేంగు జలధిదాట 
చేరి సాహసిదొడ్డు కొంచెంబులగునె. 


తొలుతటిసుకవులు ఘనులై 

యిలనాంధ్ర నిరోష్ట్ర కావ్యమేలా సేయం 
దలచరొ! నాకు బ్రసిద్దము 

గలుంగంగ నొనరించు కొజకు గావలెనరయన్‌. 


ఒకరి తెరువువోవ నొకరు నా తెరువురా 
రీప్రబంధరచన నెన్నవశమె ! 
వెలయ దీనిమహిమ విన్నవారలె కవుల్‌ 
గారె! విననివారు కవులుగారె. 


256 


24 


25 


26 


27 


28 


29 


30 


ఇల కవితాప్రయాసమగు నెన్నికమై యుభయార్థ కావ్యముల్‌ 
గల విపు డిట్ల విన్నయది గద్దిక ముందర గల్ల నేర్చునే 
దెలుంగు నిరోష్ట్రపుం గృతియిదే మటిదక్నంగ నిప్పటందులన్‌ 
గలుంగదు వింట లేదె యిక కాంగలజాడలు నెన్న నేటికిన్‌. 


తరమక ప్రతిపదములు ప 

ల్మరునరయుచు సముచితోక్త మార్గంబులనున్‌ 
దెజంగులం దెలియుచు నర్ధం 

బెజంగంగ దగు నుభయసంధు లెనయుట కతనన్‌. 


అరయ *కగచ జటడతద నా యలసహ 
రద్వయమె కాని యొండక్షరములు చొజవు 
మతియు నౌత్వోత్వములుకొమ్ముమాముడియును 
వలవదామీద సురభాష నిలుపరాదు. 


ఇలసుర భాషల కొన్నిటి 

తిలకింపంగ వికటమనుచు తిరమగు నామం 
బులు కథలుం దెలియు "కొజకై 

నిలిపితి కవిసమ్మతాన నిల్మడగాంగన్‌. 


31 


32 


33 


34 


అని యిట్లు సకలసుక విజనానందకందళితంబై యొప్పు యేతత్ర్రబంధ నిర్మాణ 


సామర్థ్వంబు నిరూపించి మదీయవంశావతారం బభివర్ణించెద. 


పరమ ద్రావిడయాసూరివంశ వారి 
కుదిని శ్రీసాధుభట్టార్య గురువరుండు 
కడుముదంబున బ్రభవించి ఘనత కెక్కె 
పుడమి మౌద్గల్యబుషి గోత్రపూజ్యుందనగ. 


నిర హేతుక కృపచేతను 
సిరివరుండగురంగశాయిసిరులింపొందనన్‌ 
కరుణాకటాక్ష వీక్షణ 

*గరిమన్‌ బ్రియపుత్రుంగాంచు కైవడికూర్నిన్‌. 


4. కగచయ... (లి) 5. కోనము ఠి) 6. గరిమతో (లి) 


297 


35 


36 


37 


ర్‌ూ 


మునురంగశాయి యతిపతిం 

గనుంగొని కూరాధినాథు6 గాంచి మటింగం 
టి నదెవ్వరన నాశో 

భనగతి నాసూరిసాధుభట్టరుండలరెన్‌. 


పరమకృపచేత (శ్రీరంగపతియె యిట్లు 
నానతిచ్చిన శ్రీసూక్తి యన్వయమున 
నిల మటింగంటి వారనేయింటి పేర 
గురుశిఖామణులెన్నంగా బరిఢవిల్లె. 


అట్టి శ్రీసాధుభట్టార కాహ్వయునకు 
తనయుడై పిళ్లలోకార్యుండు జనించె 
నతని కుదయించె పెరియపిళ్లాఖ్య గురుడు 
శరధినుదయించు ఘనసుధాకరునిబోలె. 


ఆ దేశి కేంద్రున కాత్మజుండై భువి 
రాజిల్లె భ్రీరంగరాయ గురుడు 
నతనికి దీర్ధ దారయ్యయు జన్మించె 
పేర్మియాఘనునకుం బెరియజియ్య 
రుదయించె, సత్మీర్తిసదయుడా మేటికి 
సూనుండై యామున సూరిబొడమె 
గరిమతోనిమ్మహాఘనునకుద్భవమయ్యె 
మాధవగురువర్యమహితయశుండు 


నతని కుదయించె సకలరాజాధిరాజ 
రాజమకుటాగ్రఘటిత చిరత్నరత్న 
బహుళ నీరాజనాతి విభ్రాజితాం[ఘి 
సరసిజుంండు చెన్నయాచార్య చక్రవర్తి. 


పాయక "నలందిఘళ్‌ నా 
రాయణ జియ్యరుని మేనయల్లుండై య 
త్యాయత కీర్తుల మించెన్‌ 


ధీయుత మథింగంటి చెన్న దేశికుం డెలమిన్‌. 


7 నల్లంది (లి) 


258 


38 


39 


40 


41 


42 


బ్‌ 


కం. 


రాజపుత్రికంబూను రాక్షసుంబోంద్రోలెం 
బెనుబాముముక్తికిం బెట్టం బంపె 
నవనిబందొమ్మండ్ర యన్నల తోబుట్టి 
హరిలీలంబావనుండగుచుం వెలసె 
మనవాళ యోగికి మటియుద్ధియెయుండె 
వనదంతిచేతంబూజనములందె 
శాప్రోక్తినరటర చక్రవర్తులంగెల్బెం 
బైకొన్న బెబ్బులింబాజనడంచె 


తననంతాళువారనందనరునటి 
యురగపతిసంతతిని దల్లి కుద్భవించె 
విమలగుణవర్తి ప్రత్యేక విష్ణుమూర్తి 
చారుతర హేళి చెన్నయాచార్యమౌళి. 


సిరుల దేవరకొండకు చేర్వ పణక 

రాజుపల్లి యగట్టుపై రాజులెన్న 
శ్రీమటింగంటి చెన్న దేశిక శశాంకుం 
డహహ మజటిగంటి చెన్న రాయండన వెలసె. 


చెన్నుగబ్రహ్మరాజపురి చెన్నుండుదానిల వేల్పుగాంగ నా 
చెన్నుని బేరుంబూని సిరిజెందెడు దేవరకొండ సీమలో 

సన్నుతపణ్మరాజు పలిశ్రైలమునన్‌ మటథింగంటి చెన్నుండై 
యెన్నిక కెక్కె భూజనము లెన్నగ నింటనుదొడ్డ పేరిడన్‌. 


పుడమిలో పాచి పైకంబు ముడుచు వారి 
కింటి బొజుంగన బిరుదువహించు చెన్న 
దేశికునకు తనూజులై తిరుమలయ్య, 

భట్టరుండు, సింగరప్పడుం ప్రబలిరందు. 


సరసుండు భట్టరుగురునకు 
తిరు వేంగళసూరిగల్లె, ధీరాత్మునకున్‌ 


259 


43 


44 


45 


46 


ర్‌ 


ర్‌ 


తిరుమల దేశికు, దతనికి 
తిరువేంగళనాధ నామధేయుండు వెలసెన్‌. 


అమ్మహామహుని మహనీయ (ప్రభావంబు వివరించెద 


కమనీయమై యొప్పుకలిమికి రారాజు 
గాంభీర్యగరిమకు కంధిరాజు 
రూపసౌందర్యాదిరూఢికి రతిరాజు 
కడు ధైర్యలక్ష్మికి గట్లరాజు 
ఘనతర సత్మాంతి కళలకు ద్విజరాజు 
తధ్యవాక్యములకు ధర్మరాజు 
విరివిగ సద్యోగవితతికి సురరాజు 
ఘన భాగ్యగరిమకు కమలరాజు 


పరమద్రావిడయాసూరి వంశరాజు 
గురుతరంబైన మౌద్దల్యగోత్రరాజు 
చతురమతిగంటి వేంగళాచార్యరాజు 


రాజరాజాధి దేశిక రాజరాజు. 


దాపున నాయనంతగిరి, ధర్మపురీస్థలి, యూరుగొండ, గం 
గాపురి, బ్రహ్మ రాయపురి, కర్బర, రేబలె, యండబెట్ల, బా 
దేపలి యాదియైనహరితీర్ధములన్‌ గురురాయపట్టణ 


స్థాపకుండై జెలంగె బుధసమ్మతి వెంగళనాధుం డెంతయున్‌. 


అట్టి వేంగళగురు నియర్జాంగలక్ష్మి 
వరదయాగుణనికురుంబ వరదమాంబ 
సిరుల సౌందర్య విద్యావిశేషకళల 
బలియులై నట్టియష్టపుత్రులనుగనియె. 


మత్తేభనరహయమనుజేంద్ర మకుటాగ్ర 
మిళితాంఘ్రయుగళుండప్పలగురుండు 

నిగమచేతస్తంత్ర నిపుణార్ధ సంపత్తి 
నతిశయిల్లెడు వేంకటార్యమౌళి 


260 


47 


48 


49 


50 


51 


కం. 


కం. 


కం. 


సంగీత నాటక స్వరకల్పసాహిత్య 
చిత్రకవియు నార సింహగురుండు 

పరవాదికుమతుల పటుశాస్తహరణుండై 
రాజిల్లుకోనేటిరాయ శౌరి 


వినుతశతఘంటవీరుదాంక విజయుండై న 
జగ్గ గురుకాంత దేశిక చంద్రునకును 
ననుజుల గురంగ నరసింగరార్యఘనులు 
నవని ప్రబలిరి యే సింగరాహ్వయుండ. 


వరవందారు జనావళీహృదయ సద్వాంఛార్థకృద్వేంకటే 
శ్వర సంపూర్ణ కృపా సుధామిళిత వీక్షామాధురీ మార్గవి 
స్ఫురితై కైకదిన ప్రబంధరచనా స్ఫూర్ణద్వచ శ్రీకుండన్‌ 


నర నాగాశ్వనృపాల సభ్యగణితుండన్‌ సింగరాచార్యుండన్‌. 


షస్ట్రంతములు 
ఏవంవిధగుణవితతికి 
దైవాధి పశాసితాభ్రదృథధజల ధారా 
గావాశని సముదయ హృ 
ద్లోవర్థన శిఖరి ధృతి కకుంఠితమతికిన్‌. 


నక్షతాధ్యక్ష విరూ 
పాక్ష సుధాక్తీర జలధి హర్యక్షమరు 
ద్యృక్ష హిమక్షోణీంద్ర వ 

ళక్షశరీరునకు సత్మళా సారునకున్‌. 


అనిమిషనాధాది దిశా 
జన నాయక మస్తకా(గ సంఘటిత మహా 
ఘన మకుట రత్ననీరా 
జనశోభిత చరణునకు రసాభరణునకున్‌. 


261 


ర్‌2 


53 


54 


ర్‌5్‌ 


56 


కం. కరధృతగిరికిన్‌, రక్షిత 
కరికిన్‌, భక్త జనహృదయ కంభవ హరికిన్‌, 
హరికిన్‌, కర్పరపురనర 
హరికిన్‌, పదదళిత కాళియాహ్వయ ఫణికిన్‌. ర్‌7 


వ. సమర్ప్చణంబుగా నాయొనర్చంబూనిన సీతాకల్యాణంబను నాంధ్రభాషా నిరోస్ట్య్ర 
మహాప్రబంధరత్నంబునకు కథాసూత్రం బెట్టి దనిన 58 


కథాప్రారంభము 
ఇ గద్య ఇ 


ఇది శ్రీమత్మర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర 
వరప్రసాదలబ్ధి సకలైశ్వర్య ధురీణ ప్రసిద్ధసిద్ధ సారస్వత 
దశరథరాజనందన చరిత్ర నిరోష్ట్యాదివింశతి 
ప్రబంధ నిర్మాణ పారీణ శారదా ప్రశ్న వివరణ 
శతఘంటావధాన, మౌద్దల్య గోత్ర 
పవిత్ర తిరుమల దేశిక పౌత్ర 
తిరువేంగళాచార్య పుత్ర 
మటథింగంటి సింగరాచార్య 
ప్రణీతంబైన 


సీతాకల్యాణంబను నాంధ్రభాషా నిరోష్ట్ర మహాకావ్యంబునందు 
సర్వంబను దృతీయాశ్వాసము సంపూర్ణము. 


262 


దశరథరాజనందన చరిత్ర 


అకారాది గద్య పద్య సూచిక 


పద్యాది ఆశ్వా పద్య పద్యాది ఆశ్వా పద్య 
సము సంఖ్య సము సంఖ్య 

6 
అి అంతట 4 36 
అంగజారియైన 8 89 అంతంతటందక్కిన 2 52 
అంచతేజీ 2 99 అంతటం దాటికారి 5 198 
అంజనానందన 3 126 అంతటసీత 5 210 
అంజనానందన ర్‌ 89 అంతంగైకసీ 5 108 
అంత 4 106 అంతకంత 5 6 
అంత 4 23 అంతగాధాంధ 8 134 
అంత ర్‌ 38 అంతంగాధితనయ 1 109 
అంత ర్‌ 29 అంతకిరాతా[గణి 5 265 
అంత ర్‌ 7 అంతనక్కట 3 54 
అంత 4 151 అంతనక్కడ ర్‌ 97 
అంత 8 45 అంతనక్కడ 4 63 
అంత 8 98 అంతనిక్కడ | 74 
అంత 2 38 అంతనిక్కడ ర్‌ 31 
అంత 9 67 అంతనిట తి 49 
అంత 2 80 అంతనాంజనేయ ర్‌ 92 
అంత 2 119 అంతనక్షచరణ 2 43 
అంత ర 128 అంతనానాట నెలలు 1 77 
అంత 5 169 అంతశేషాంశ తి 112 
అంత 5 204 అందఅలన్నియ న 197 
అంత ర్‌ 191 అందలాలయంద ర్‌ 272 
అంత 3 125 అంద(గజన్ముండు 1 24 
అంత 5 260 అందునింద్రసుతు 1 72 
అంత 5 291 అందందానిల్సి 2 783 
అంత 1 83 అంధకారిశరా 2 101 
అంతట 5 217 అంధకారాతి 2 29 
అంతట 5 256 అకట ! నిశాచరా 4 9 


263 


అకటా ! కాగల 
అకటా! నాయేలిక 
అక్కట తెల్ల 
అక్కడందెచ్చిన 
అక్కడియతీంద్ర 
అక్షచరణజటి 
అఖిలదేశ 
అభీలరత్నస్థగిత 
అఖీలకర 
అగచారినేత 
అగచారికర్త 
అగజాజాని 
అగ్ని సంస్కార 
అ(గ్రసతికింగైక 
అచటనీరీతి 
అచలారినిరసించి 
అచలాదితేయా 
అచ్చరలనర్తన 
అజజగన్నాథ 
అటంజక్రాంశ 
అట్టియెడ 
అట్టియెడహరి 
అట్టిజడ 
అట్టిగంగాజనన 
అట్టి చెంగట 
అట్టి జటిలనేత 
అట్టి మటథింగంటి 
అట్టి వరదాంబ 
అట్లనిల్చి 
అతడచలానాయక 


అతనిదాయియొనర్చి 


అతనిరణాంగన 
అతనిరాజధాని 
అతనిందోడ్మాని 


శాం యమ ౯4 ౯4 ల; మి ౪4 09 లు ల లు 6 లా ల ౮ 69 [99 [90644 ల లొ లా ల, జట 6 ల [09 [69 ల ల [00 య 


163 


136 


274 


155 


244 


199 


అతిధృతి 
అతికాయఘన 
అతికాయాది 
అతుల ప్రతాప 
అతులాంభోనిధి 
అత్తరినింగథా 
అత్తరిసనకాది 
అదయసహ(స్రహస్త 
అదికడగాక 
అదింగడచి 
అదిగనుకనీతనయ 
అదిగనుల్‌ 
అదిగాక 

అదిగాక 

అదిగాకే 
అదిగాకనేనిట్టి 
అదితనయ 
అదియెట్లంటేని 
అధికనాసా 
అనంగం 
అనగానట్లనటంచు 
అనఘచరిత్ర 
అనఘచరిత్ర 
అనఘచరిత్ర 
అనఘజగ[త్రయిన్‌ 
అనఘదిననాధ 
అనఘరింక 
అనఘలంక 
అనఘసంగర 
అనఘయదిగనుక 
అనఘానీచే 
అనఘానీయెద 
అనఘా ! తాటక 
అనఘానీ తెజగు 


5 ౭4 ల య 06 [6[0య య ౮౮|| ల లు 60 64 లయ ౮|| లలు లల ల౮|లా*4* ల లొ [6 లా ల ౯4 ౪4 ౮ ల ల 


225 


163 


144 


125 


111 


అనఘానీయాకృతి 
అనఘుడాసాధు 
అనచంగలేక 
(అణచంగలేక) 
అనతకరీంద్ర 
అనతశృంగార 
అనతద్భగగ్ని 
అనతాంగద 
అనతా[గ్రహకేలి 
అనదనతండ్రి 
అననాలకించి 
అననాలకించి 
అననాలకించి 
అనయత 
అనయదశాన 
అనలకణచ్చట 
అనలాకృతిచే 
అనసంతసిల్లి 
అనికడ 

అనికీలి 
అనిఖరరాక్షసారి 
అనిక్షత్రియ 
అనిగణించి 
అనిగాధిజాత 
అనిఘటకర్ణ 
అనిచంద్రహాసి 
అనిచింతించంగ 
అనిచింతించి 
అనిచినంగీశ 
అనిచినయారాజ 
అనిజలజాక్షి 
అనితనకెంగేలి 
అనితనచెల్లె 
అనితనతండి 


లు 


లం 


ఉంటం ల లలు ల అయత ల [9 ౭౪౭ య లలల టల లలు లా ౪4 లా 9 [90 ఏం ఉట లాలు య 


118 
136 
102 


118 


112 


అనితనదాయి 
అనితనతృణలీలం 
అనితృణలీలం 
అనితెగనాడిన 
అనితేర్గడ 
అనిదశకంఠ 
అనిదాశరథి 
అనినెదిరించి 
అనినంత 
అనినందరహాస 
అనినఖర 

అనిన 
అనినక్షత్రియ 
అనినంగలశ 
అనినట్టి 
అనినట్టి దాశరథి 
అనిన తనదాయి 
అనినందాని 
అనిన నతని 
అనిననాలకించి 
అనిననా[గ్రహించి 
అనినన్నక్కడ 
అనిననె నెట్టకేల 
అనినయతని 
అనినయతని 
అనినయతనిం 


అనిమిషపతి 
అనియటని 
అనియంత 
అనియతని 


ల ల [090 00 ౪4 లొ [9 లా, లమ ౪4 ౮ ల లల ల య [0 [90 య [0 టల య ల ఏ [90 లయ లయ య ల౮౦ ౮ 


77 
40 
17 
89 
122 
104 
114 
108 
48 
87 
28 
140 
109 
162 
152 
158 
15 
ll 
31 
87 
38 
232 
105 
168 
155 
82 
51 
247 
91 
23 
160 
75 
156 
172 


అనియనచిన 
అనియగ్ర 
అనియడిగి 
అనియహంకరించి 
అనియాతండాన 
అనియాడి 
అనియాడిన 
అనియాడినదాశ 
అనియాడిన 
అనియాడిన 
అనియాడిన 
అనియాడ 
అనియాడిన 
అనియాడిన 
అనియాడినట్టి 
అనియాద్యంత 
అనియాద్యంత 
అనియాద్యంత 
అనియాస్టాని 
అనియార్శి 
అనియిట్లాడి 
అనియిష్టదేవతా 
అనియీల్లిన 
అనిరజనీ 
అనిలజ 
అనిలజశాసన 
అనిలసభా 
అనిలసఖా 
అనిలాశన 
అనిసీత 
అనిహరిసేనల్‌ 
అనునిట్లు 
అన్నచటికి 
అన్నచేత 


లల HWONIRIRAIININIW.HMHRW0.Ww0WIAIR యయ య a ౮౮ లయల లొ లొ [అ 9 6 


15 
105 

25 
131 
107 
109 
174 


153 
101 


130 


242 


148 


అన్ననీకయిసీత 
అన్నరకర్త 
అన్నరఖాదా[గ్రణి 
అన్నరనాథ 
అన్నలినాయ 
అమలవిచార 
అయ్యెడ 

అయ్యెడ 

అయ్యెడ 

అయ్యెడ 

అయ్యెడ 

అయ్యెడ 

అయ్యెడ 

అయ్యెడ 

అయ్యెడ 
అయ్యెడదరలి 
అయ్యెడదశకంఠ 
అయ్యెడనిం[ద్రదిశ 
అయ్యెడరాజటి లా 
అయ్యెడలంకానేత 
అరచేతనేనింగి 
అరనీటకర్త 
అర్మనిశాకరు 
అరికట్టి 

అలజడి 
అలజడిచేసి 
అలజడిచేత 
అలజదింజెంద 
అలజడి నగ్రజార్య 
అలధాక్రీ 
అలయక 

అలయక రశక్తి 
అలయకరాక్షసారి 
అలయకరాక్షసాహి 


లల ల[|$యఏఉ ల ల [09 [0యమయలటల లలల య ల ౮|| జ ౮౮|| ల|యఏఉ లల ల ల 9 [60 లట ల ల [లలు 


122 


141 


అలయగ 
అలయిక 
అలరగ 
అల్మచేనింద్రజి 
అల్మతాటక 
అల్లనదైతేయా 
అల్లనరాక్షసా 
అష్టదిగ్రాజ 
అష్టదిగ్రాజ 
అసదృశదాసకంఠి 
అసదృశశక్తినెత్తి 
అసదృశస్యందనా 
అహితజయ 
అహితజయ 
అహితహరణా 
“ఆ 
ఆకలకల 
ఆకటిక 
ఆకాశకషణదీర్హ 
ఆఖరారాతి 
ఆగంగాహ్రాదిని 
ఆగతిగని 
ఆగ్రద్ధ 
ఆజటినేతల 
ఆజటియిట్లనియె 
ఆక కేగినంత 
ఆజి కేతెంచి 
ఆజినీయంత 
ఆంటదియనకె 
ఆడందగినయట్ట 
ఆతతకీర్తి 
ఆతతశక్తి 
ఆతరణితనయ 


లమ య ET OS I SOS 


ల$యఏ& లల 0 ఉట య ల [60 లలు ల [€ ల [9 య ౧ 


112 
124 
190 
101 


238 


ఆతరింగథాసరణి 
ఆతరింగథాసరణి 
ఆతరింగథాసరణ 
ఆతరిందానగస్య 
ఆతరిరాజ 

ఆ తేరెక్కి 
ఆదశానన 
ఆదాశరథినింగని 
ఆదిగాథల్‌ 
ఆదిదిక్కాంత 
ఆదైత్యాగ్రణి 
ఆనకాఖ్య 
ఆనగచారి 
ఆనగచారి 
ఆనడలా 
ఆనరఖాద 
ఆనరనాథకేసరి 
ఆనరనాధకేసరి 
ఆనర నాయక 
ఆనలినీశ 
ఆనారాచ 
ఆనినకాకచే 
ఆనినయఘ 
ఆనిర్జరారి 

ఆ నెలతలదిట్ట 
ఆయండజాఖ్య 
ఆయతిచేత 
ఆయిట్టీదిశలు 
ఆయెడంగైకసేయ 
ఆయోగీంద్రుని 
ఆబుక్ష 
ఆరయకాంచనాద్రి 
ఆరయనీశ 
ఆరయశబ్ద 


“లం ల), 4 యమ ల [0 లా 59 లయ లయ లయ ల[|ఉ&ఉ లల లొ(,ల లు ల ౮ లలల, లలా ల(జఉ ల 6 


ఆరసాతల 
ఆరాచిన్నంజటి 
ఆరాజధాని కేలిక 
ఆరాజహేళి 
ఆరాలేనెలలంత 
ఆర్తిచేతన[గ్ర 
ఆలంకాస్థలి 
ఆలంకాస్థలి 
ఆలంకానగరీ 
ఆలించితి 
ఆలయెడన్‌ 
ఆశానాయకులార 
ఆసాధుభట్టార 
ఆహారనిద్ర 
క 
ఇంతచింతం 
ఇంతనెనా 
ఇక్కడ 
ఇక్కరణికార్య 
ఇక్కరణింగల్యాణ 
ఇక్కరణింగాని 
ఇక్కరణి 
ఇక్కాననాంతర 
ఇటదశ 
ఇటులయ 
ఇట్టికార్యసరణి 
ఇట్టి కీశులెల్ల 
ఇట్టిసరణి 
ఇట్టిసరణి 
ఇట్టులారాజ 
ఇట్లదాశరథి 
ఇట్లధరణీ 
ఇట్లధిక 


అం అ అ అయ య ల [0 ౪4 య గ గా యి 


ల|లల[|లయ ల ౪4 ల లొ ల [9 ల 0 90 ౪4 టల4లఅయ లు 


99 
81 
45 
20 
రి5 
115 
34 
34 
91 
ర్‌ర్‌ 
97 
69 
18 
123 


83 
25 
77 
115 
82 
140 
183 
35 
189 
136 
75 
73 
19 
35 
286 
202 
179 
146 


268 


ఇట్లనియె 
ఇట్లనిలచిన 
ఇట్లనిశాహ 
ఇట్లరాజధాని 
ఇట్లలంకరించి 
ఇట్లహల్యనంగజ 
ఇట్లాంజనేయ 
ఇట్లా తాటకీయ 
ఇట్లాదిగంతరాజ 
ఇట్లారణ్యాని 
ఇట్లుఖరాది 
ఇట్లుగేహినీత్రయి 
ఇట్లు చనిచని 
ఇట్లుచనిసకల 
ఇట్లుచేర 

ఇట్లుచేరి 
ఇట్లుచేరినిలచి 
ఇట్లుజనక 
ఇట్లుతలంచినయెడ 
ఇట్లుతాటకంక ద్రెళ్ళిన 
ఇట్లుందలంచిన 
ఇట్లుందలరి 
ఇట్లుందేరిన 
ఇట్లునానాటికి 
ఇట్లు నిలచిన 
ఇట్లు నిలచిన 
ఇట్లులయకాల 
ఇట్లులేచి 
ఇట్లుశాంతిం జెందిన 
ఇట్లు సంగరసన్నాహ 
ఇట్లు సంచరించి 
ఇట్లు సాకేత 

ఇట్లు సీతం 

ఇట్లు సేయుచుండ 


=~ ల లయల యమ లయ ౮ లయ ఏ 4 లాయ ౯4౨ [0 టలలు లు 69 లు ౪4 టలు 4౭4 ౮|| ల [౮|| ౮ ౮ ల ల 


ఇట్లేసినర్సుల్లరీ 2 72 ఈరీతిగాధిజర్ని 1 107 
ఇతరేతర 5 160 ఈరీతింజనిన 3 51 
ఇతరేతరకరదళితా 8 64 ఈరీతిదాయి ర్‌ 20 
ఇదియేజటిరాజ 2 6 ఈరీతినారగించిన 4 157 
ఇదిశ్రీ 1 120 ఈరీతినిగంగా 2 131 
ఇదిశ్రీ 2 163 ఈరీతిశాక్రి 3 97 
ఇదిశ్రీ 3 157 ఈలంక 5 125 
ఇదిశ్రీ 4 ఈలీలన్‌ 5 199 
ఇదిశ్రీ ర్‌ ఈలీలనిఖిల 2 17 
ఇనకషణ 5 5 ఈలీలనిర్జరుల 1 71 
ఇనతనయాగచరా 3 69 “టి 
ఇనతనయాగచారి ౩3 1183 
ఇనశశి 5 168 ఊతచేనగయంగ 1 ర్‌ 
ఇన్నాళ్ళదనక 5 102 ప్రే” 
ఇన్నాక్ళదనుక 5 177 | ఏంచంగతండ్రి. 2 155 
ఇన్నియండ్ల క ఎంచంగధా త్రి 4 149 
see 1 18 | ఎంచంగధాతృ 5 75 
ఆత్రంగల ట్ర 86 ఎంచనిశాట 4 167 
ఇలళ్షభై్పన ట్ర లట ఎంతసిరి 4 al 
ఇలనేనెటింగిన 3 10 ఎక్కడిసృష్టి 5 క్‌ 
కలివారద్దాత 2 32 | ఎక్కడనైనన్‌ ర్‌ 59 
ఇలహరి 5 148 ఎచటికెట్టి న 70 
“ఈ” ఎనయంగ 4 152 
ఈగతినందణిం 5 ౩302 ఎన్ననిశాటకర్త 2 26 
ఈగతియజ్ఞ దీక్ష 2 4 | ఎన్నికచే 4 81 
ఈడనరాని 3 86 ఎన్నికతాటి చెట్ల తి 92 
ఈనడిరేయి క శ్ర || ఎకరరఅట 4 02 
ఈనరఖాదా 4 43 ఎల్లదిశల 5 304 
ఈనాతనయాగ్రణి 2 9౩ | 9ల్లదిగధి Ss. 120 
ఈనెల 4 164 ny 
ఈనెలంత 5 191 ఏనిటలేని 9 42 
ఈరీతిం త త్తం ఏనీకెదిర్చి 1 101 
ఈరీతికార్య ప ఏనెజింగినంత 4 61 


269 


ఏనెలింగించిన 
ఏటికిజానకి 
ఏతలటిందెలియంయగ 
ఏతాద్భశగుణ 
ఏతెంచినట్టి 
ఏదారిశల్య 
ఏనిగలనెక్కి 
ఏయెడంగింకర 
ఏయెడం 
ఏరీతింజనిన 


“క్రి 
కంగధతా 
కంటి న్‌లక్ష్మణ 
కంటి న్‌సాక్షా 
కందింతలేనిలేనెల 
కాంచన 
కటకటతాటకారి 
కటచరణా 
కఠినదారి[ద్రు 
కడంగి 
కదలిగంగ 
కనకాంగీదశ 
కనగనగా 
కనదశనిసదృశ 
కనదస్ర్రధార 


అ ల oOo 1 ల$ లల, లల, I యమ య 


ల; [9 [0 [9 లల లయలు లా 4 ల ౯ యు 


71 
125 
100 

34 
141 

36 
271 
104 

99 

18 
153 
167 


56 
65 
105 
130 


64 
16 
139 
84 
159 
147 
98 
218 
187 
269 
13 
61 
110 
32 


కనికనినేరకే 
కనిదశరథ 
కనిదాశరథి 
కనిధృతి 
కనినేనంతటి 
కన్నిచ్చయైన 
కరకంజాలనె 
కరకాంతర్గతనీర 
కరకాచ్చిన్న 
కరటిదేహ 
కరధృతగోత్రా 
కరలసదరికిన్‌ 
కరశాఖల 
కరిఘటలేల 
కలంగక 
కలనఖరారి 
కలనజయించ 
కలననగారి 
కలయనాటిరేయి 
కలశకర్ణ 
కలశకర్ణ 
కలశకర్ణ నిశాచర 
కలశకర్ణ లతిఘన 
కలశజటి గాక 
కలశజర్ని 
కలశజాత 
కలశవారధి 
కలితనయా 
కలితనయాతి 
కలిమికిరాజు 
కాకచేందాటకి 
కాకచేనగ్రజ 
కాకజల్లారం 
కానంగలేని 


లల లయ ౯4 ల౮౯ల| [9 ల ల ల౮| లాల లొల(జఉ లా ౮ ల లలు 4 ల ౭౯4 ౭4 ల టల [60 ల ఖయట ౮|| ౮ ౮ ల ల 


124 
245 


124 


160 


280 


239 


కానంగా 4 137 క్షితిసాష్టాంగ 2 86 
కానకకన్న 1 99 క్షీరనీరధియందు 1 65 
కానకకన్నయట్టి 2 91 ఖి 
కానకగిరీశ 4 128 
కానకచేసిన 4 166 ఖచరసంతతి 2 89 
కానకనలిశల్‌ క్రై 181 | ఊలాలి 8. so 
కానకనింగి 4 159 ఖరఖచరారి 3 16 
కాన 1 67 ఖరదైత్యాది ర్‌ 2౩ 
కాననరా(గ 5 281 ఖరరాక్షస : రర 
కానన్‌నేనిడునాజ్ఞ 1 57 ఖరరాక్షస ర్‌ 164 
కానలనేటి 3 122 ఖరరా(త్రించర 3 22 
కాలధనంజయా ర్‌ 54 ఖరశగస్తిక 3 37 
కాలాగ్నితీక్ట 4 39 ఖరహంతయె 4 121 
కాలానల 4 103 ని 
వ é స్‌ గంగందాసకర్త 2 142 
కీశసంతతి 5 259 శాతం క్ల తై 
య 1 51 గట్టిగజలనిధి i | 
లధరించి దాశరథి 2 66 గట్లకడన్‌ 4 80 
వలన్‌ క్షరాన్మమన. 1 75 | గరియయతత 3 శతక 
కేసరినందన 5 2483 గణనకెక్కిన i is 
కైకనందన 5 298 గదకేలన్‌ 5 a 
కైకనందనరానేల 5 277 సంత జత క్ష గ 
తకయానతడని =. 1. శం ఈ 4 
క్రకబయాజ * 1 గిరిచర[శ్రేణి 4 92 
క గ్రక్షనే తెచ్చినది 5 295 
క్షతియకనిష్ట 2 106 ఘి 
2తజానాయక ర్‌ 106 ప. వం 1 ం 
న ఘనగజ 
కితితనయాధి 4 49 ses జ. 
క్రితినాథ 5 స్టైలో ఘనచరణా(గ 1 108 


271 


ఘనతర 5 292 చెక్కలై గాండ్రలై 
ఘనతరనిస్సాణ ర్‌ 51 చెక్కలైనట్టి 
ఘనతరశక్తిచే ర్‌ 18 చెట్టందెదాగి 
ఘనదిశకంధరాజ్ఞ _ 4 93 చెనకిరయక్రియ 
ఘనదశకంథరాజ్ఞ ర్‌ 29 చెన్నటి నడకల 
ఘనదేహ ర్‌ ర్‌7 చెన్నుగ బ్రహ్మరాజ 
ఘననాధ ర్‌ 50 చెలమిగబేంద్ర 
ఘననిస్సాణ 4 140 చెలియలికర్ణ 
ఘనరత్నఖచిత 3 146 చెలియశక్రాది 

“చి చేరంగంజీరి 

చేర నేటికిదీని 

చందకాండా 4 96 చేరిదినేశజాత 
చండద్విపతుండ 4 176 చేసినశరతికి 
చంద్రికలు ర్‌ 289 య 
చక్కగధాత్రి 3 108 
చక్కదనాలటెంకి 9 36 జగతినిండిసత్య 
చక్రసంజాత 5 241 జగతినిట్టి 
చక్రాంశజాత ర్‌ 270 జనకజఖరనఖ 
చక్రాహత 1 39 జనకజనేకాంత 
చనగానంతట 1 70 జనకజయాతగాని 
చనిఖరహంత 3 96 జనకధరణి 
చనిఖరహంత 5 262 జనకధరాధినేత 
చనిచనికాంచె 2 133 జనకధరాధినేత 
చనిరాజనగరి 5 285 జనకనరనేత 
చనియగ్రస్థలి 2 ర్‌ర్‌ జనకలుష 
చనియజ్ఞ ర్‌ 110 జననాధా(గణి 
చనియలయిక ర్‌ 58 జననాయక 
చానాహృత్‌స్థలి 2 45 జనయిత్రియాజ్ఞ 
చాలదిగీశితల్‌ 4 59 జయజయ 
చింతదలగించి 4 14 జయలగ్నస్థితి 
చిన్నకన్నియలిద్దజల్‌ 1 82 జరశరీర 
చిరగతి 5 194 జలచరకేతనాచ్చ 
చీంకటిదిక్తటి 5 288 జలచరకేతనాస్త్ర 
చీకటి యెడ 5 290 జలజాక్షపరి 


272 


౯4“ లటలయల4 లొ ఏ9 లల ల లా ల [9 ఏ0 90 09 లల లయ [9 


143 
144 


138 


165 
134 


జలజాక్షినీ 
జలధరాధిక 
జలధిధరా 
జలనిధి 
జలనిధిగాంచి 
జానకింగలసి 
జూనకిని 
జానకియిదె 
జానకియేసిరి 
జానకీజాని 
జానకీజాని 
“త్రి 
తం(డ్రకంటె 
తండ్రి! జననియైన 
తండ్రియైన 
తతకాలస్థిత 
తతచ[క్ర 
తనకట 
తనకట్టినట్టి 
తనకట్టెద 
తనకడకేతెంచిన 
తనకరశాఖల 
తనకేలన్‌ 
తనగ్భహిణి 
తనఘన 
తనజ్ఞాన 
తనజ్ఞాన 
తనచెంగట 
తనచెంగటదాశరథిన్‌ 
తనచెంగటి 
తనచెంత 
తనచేత 
తనచేతి 


లలల లా లయ యయ గ యి 


లుం లృ) యట ల [0 య [0 య లయము ౧౨ ౯4 ల౦ [యయ O00 లలా ల 


118 
43 
58 
57 
21 
29 

227 

214 

1283 
50 

248 


224 
83 
216 
228 
33 
79 
118 
93 
88 
149 
94 
53 
108 
54 
107 
46 
42 
32 
57 
12 
120 


తనచేతియలంక్రియ 
తనచెల్లెలి 
తనజననీ 
తనజనయిత్రి 
తనతపస్సామర్థ్య 
తనతండ్రి 
తనతలందాకి 
తనతల్లి 
తనదానస్థితి 
తనదాయిచేత 
తనదాయిన[గ్రధాత్రిన్‌ 
తనదారిన్‌ 
తనయంకస్థలి 
తనయన్న 
తనయన్నజానకీ 
తనయనురాగ 
తనయలం॥(కియ 
తనయాస్థాన 
తనదశరథ 
తనరాజధాని 
తనరాజ్యశ్రీ 
తనలతికా 
తనసేనలచే 
తనసేనలెల్ల 
తనహిత 
తనహృత్‌స్థలి 
తనహృదయస్థలి 
తరణికంజాతి 
తరణిసంతతి 
తరలిగంగ 
తరలిసేనల 
తరళాక్షీహిత 
తలగెంటి 
తలచిన[గ్రధాత్రి 


246 


131 


తలయంటి 
తల్లిదండ్రి 
తాటకతనయ 
తాటకహంత 
తాటకేయారి 
తాటకంగీటడంచె 
తారకాఖ్య 
తారలసందడి 
తారాంతస్థలి 
తారకాంత 
తారాసతి 
తిన్నగాకేలశింజని 
తిరిగినిజదళ 
తిరిగినిజరాజధాని 
తెగతెగలై 
తెచ్చిదానికి 
తెలియంగ 
తెలియంగలంక 
తెలియక 
తెలియకసీత 
తెలియకనదృశ్యగతి 
తెలియకనీరాచ 
తేదగదంగన 
తేలినతన 

ది 
దండకారణ్య 
దక్షారిత్రిశిఖ 
దశగళత్రి 
దశగళత్రిదశారాతి 
దశరథరాజ 
దహనతీక్ట 
దాకజయంత 
దానిగతింతెలిసి 


అయ ౭4 టలటలయ లయ యయ యు ౮ ల౮౦4 [0 ల ల 0 ఏం లా టల [9 లొ లయ ల 


ఎ [9 యట లయ OOOO 


206 
82 
235 
249 
146 
34 
192 
64 
20 
99 
84 
113 
56 
30 
115 
73 
38 
87 
208 
120 
135 
104 
133 
106 


240 
64 
78 

148 

130 

156 

137 
44 


దానింగాంచి 
దానింద్రెళ్ళనడంచి 
దారనధాత్రి 
దారినినేతెంచిన 
దాశరథి 
దాశరథికిసీత 
దాశరధినింగి 
దాశరథిని 
దాశరథిచండ 
దితితనయాది 
దినచర్యన్నేల 
దిననాథజాత 
దిననాయకసారథి 
దినశతహస్త 
దిశలజనులెల్ల 
దీనచింతామణి 
దృఢతర 
దైత్యహంత 

ధి 
ధనదయాన 
ధనదాశ 
ధనధాన్య 
ధరచరహీన 
ధరణిగుణాఢ్యుడే 
ధరణినిహరించి 
ధరణీకన్యానాయక 
ధరనిట్టిముని 
ధాతచేత 
ధాత్రింగలిగినట్టి 
ధీనిఖగరారి 
ధీనిధినాతనయ 
ధీనిధియైనయాజి 
ధృతిచేనా 


ల|ల్జయ ల ఏ ల ల [9 లొ లల) [60 ల లల 


లజ [€లలటలొొణజ యల ణయ లయ లా 


115 


184 


117 
132 


228 


ధృతిదశకంఠ 
ధృతిదాశరథి 
ధృతినగచర 
కవి 
నగరిజన 
నగరీస్థలి 
నన్నాదిగ 
నన్నిచటికి 
నరఖచరాహి 
నరఖాదన 
నరనాగదత్రిదశ 
నరహరిధీర 
(నాగబంధము) 
నళినదళాయతాక్షి 
నాకదదాయి 
నాకనాధజ 
నాకలగాన 
నాచేతగాని 
నాచేనీశస్రి 
నాతండ్రిదశరథ 
నాతండ్రిదశరథ 
నాతండ్రి 
దశరథనేత 
నాతల్లియైన 
నానాందేగ 
నానాదేశ 
నానిననలికట్టియ 
నాయెడరాక్షస 
నారాయణ 
నింగికింజక్కగా 
నింగిగానరాని 
నింగిన్‌నిర్జర 
నింగిన్నల్టి శలెల్ల 


oR 


fhm ww 07h ల 


WwW [0 [9 ల ల షష OID 


౧ లయ ల ల లొ [90 [9 [090 లు 


147 


నించెధరి(త్రినిండ 
నిండినధాకచే 
నిచ్చినిరాహార 
నిన్ననిగెల్చి 
నిన్నరఘడియం 
నిన్నటకంచి 
నిర్ణరాధీశ 
నిరుపమకరుణా 
నిలిచి 

నిలిచితన 
నిలిచినగిరిచర 
నిలిచినతింజేసి 
నిలిచినయాయహల్య 
నిలిచిసహస్రహస్త 
నిలిచిహిత 
నీకయియద్రిజా 
నీచరణదర్శన 
నీచేతంగదలని 
నీతండ్రికి 
నీనయశక్తి 
నీయాఖ్యన్‌ 
నీసరిజేజేలెల్లన్‌ 
నెట్టనధాతృసంతతి 
నెలలేని 
నేనెతింగినంత 


పురహుతాది 


బలతారాచల 


ముగురురాజుల 


యయ (౦ యయరథయటల(లటలయతయల౦ ల లొ [9 ల లల ల, లా ల [90 య య యమ (౯౫ 


162 


115 
211 


188 
133 
222 


161 


154 


36 


30 


మునురామాయణమున్‌ 1 


యి 
యువతివసంత 

రి 
రంజితగాంగేయ 
రణధా॥తిన్‌ 


రణధాత్రినంగజారాతి 


రణసన్నద్ధక్రియ 
రథచడక్ర 
రాజపూజితు 
రాజనీతిచే 
రాజశశాంక 
రాక్షససంతతి 
రాక్షసహారి 
రాక్షసాధీశ 
రెండెడల 
రెట్టియేడేండ్ల 
రేగినయట్టి 

“లి 
లయకాల 
లేచికదియనేగి 
లేచినిలిచినట్టి 
లేరాధరిత్రి 

వి 
వనజాతప్రభవాది 
వనధినిశాంత 
వననిధికన్యాకుచ 
వరవందారు 
విడిముడిగల్లి 
విరివిగభట్టరార్యు 
వేదశాస్త్రపురాణ 


MO [9 ల ౮ ల౮ల|యఏ& లలా ౪4 లా ౪4 జా ల ౯4 


యమ [టల 


బాగా గా గాలాలు ౯ 


32 


161 


కి 
శక్రనందన 
శతధృత 
శతధృతిచే 
శతధృతినగరికి 
శరజాస్త్ర 
శరధిందృణా 
శరనిధియాజ్ఞ 
శశికళా 
శాంకరీశంకర 
శిష్టరక్షణ 
శృంగారకానన 
శైలజిదాది 
శైలారినన్నిలా 
శైలహారికి 
శౌరిశౌరిసూరి 
(ఖద్దబంధము) 
శ్రీకంఠాది 
శ్రీకరసత్యశీల 
శ్రీకరరామ 
శ్రీకిగృహస్టలియై 
శ్రీతరుణీమణి 
శ్రీనిధి 
శ్రీనిధియైనదాశరథి 
శ్రీనిధిరాక్షసారి 
శ్రీనీళాస్తన 
శ్రీనెజయ(గ్రహాళి 
శ్రీలలనాపీనస్తన 
శ్రీలొప్పంబండైండు 
శ్రీవేంకట 
శ్రీసుకర్పర 


సంతతిలేదని 


లలల ఏం టయ య ల ౮మ య ల th OTTO 


జాయ ర 0 ౪4 ల [9 య ల అజా | 


52 


సకలజ్యాచర 
సకలశ్రీనిధి 
సకలశ్రీనిధియెన 
సకలహరి 
సతియచలా 
సనకాది 
సమర్పణంబుగా 
సముదీర్దస్థితి 
సరగసదనాంత 


సారతరశక్తి 
సారథినిడించి 
సాలహింతాల 
సాలసాలి 
సింగిణియల్లనా 
సిరియేజానకి 
సిరివరించినమేలు 
సీతగాదిది 
సీతయెకంధి 


యయ గయ ET యయ లా [0 ఆశా గా గా గాలి లు లు ౪౪౭ లలా లొ SY) 


116 


112 


127 


180 


111 


122 


2TT 


ల్త్‌ 


సితాసంగతి 


ప్రీయనిదాని 


సురలనుదోడుకొంచు 


సురసేవిత చరణా 
సేనలనెల్ల 


లాసంగతినాంజ 


రి 0 64 జా శా టి 


ల లయలులాఆజయలయలొలొ లా 4 [064 జయ 


139 
110 


147 


114 
111 


132 


120 


